కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్ట్రో 
(ఫెంచినవలు 


మొదటి భాగము 


మూలం 


అలెగ్జాండర్‌ ద్యుమా 


అనువాదం 


సూరంపూడి సీతారామ్‌ 


ఆంధ్ర గ్రంథమాల 


మదరాసు - 1 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


సర్వహక్కులు ప్రకాశకులవి 


రెండవ ముద్రణ 
ప్రతులు 
మూల్యం 


డి.టి. పి. 

సాయీగారీ కంప్యూటర్‌ పాయింట్‌ 

28-బి, బన్సీలాల్‌పేట, సికింద్రాబాదు - 500 008. 
ఆంధ్రప్రదేశ్‌ 


ముద్రణ 


అలెగ్జాండర్‌ డ్యూమా 


నవలాకారుడిగా విశ్వసాహిత్యంలో అత్యంత కీర్తి సంపాదించిన ఈ 
మహారచయిత ఫ్రాన్సులో 1802 జులై 24 న జన్మించాడు. 1870 డిసెంబరు 5 
వ తేదీన మృతిచెందాడు. తండ్రి తాతలు సైనికులుగా జీవితాలుగడిపినవారు. 
అలెగ్జాండర్‌ డ్యూమా కొలదిపాటి చదువుమాత్రమే చదువుకున్నాడు. ఒక న్యాయవాది 
కార్యాలయంలో గుమాస్తాగాచేరాడు. నాటకరచనకు పూనుకొని అనతి కాలంలోనే 
విశేషఖ్యాతిగడించాడు. విక్టర్‌ హ్యూగో, విష్నోలకు మిత్రుడయ్యాడు. రాజవంశీయుడైన 
ఆల్లియన్స్‌ ప్రభువు సహాయంతో రాజభవనంలో లైబ్రేరియన్‌ పదవి సంపాదించాడు. 
అనంతరం కథారచనను ప్రారంభించాడు. అగస్టీన్‌లో “త్రీమస్మటీర్స్‌” ను రచించాడు. 
తర్వాత “కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టా” ను రచించాడు. “మాంట్‌ క్రిస్లో” నవల 
మొదటిభాగంలో డాంటీపై జరిగిన కుట ఉదంతం నవలారచనానంతరం క్రొత్తగా 
చేర్చబడినట్లు చెప్పడానికి కొన్ని ఆధారాలున్నాయి. 


చారిత్రక వివరాల ఆధారంగా డ్యూమా రచించిన 'మస్మటీర్స్‌' 'వెలోయ్‌' 
నవలాగుచ్చాలు, కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో' కల్పనాశక్తిలో అతనికున్న అసమాన 
ప్రతిభకు ప్రామాణం. అనేకపర్యాయాలు దేశం విడిచి ప్రవాసంలో ఉన్నాడు. విప్లవానికి 
స్వాగతమీయడమేగాక, జాతీయ శాసన సభ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా 
పోటీచేశాడు. 


థియేటర్‌ హిస్టారిక్‌ స్థాపించాడు. “లీ మనిరర్‌ అనే పత్రిక కూడా స్థాపించాడు. 
గారిబాల్టీ నాయకత్వం క్రింద జరిగిన ఇటలీ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని, 
మ్యూజియం కీపర్‌గా నియుక్తుడైనాడు. ఆత్మకథతో కలుపుకొని జీవితకాలంలో 
100 గ్రంథాలు రచించినట్లు నెపోలియన్‌తో చెప్పుకున్నాడు. కడాకెతలాకోయ్‌ 
తోడ్పాటుపొందినా, కథాకల్పనా, రచన కూడ స్వయంగానే కొనసాగించాడు. ఆయన 
రచనలు సంపుటాలుగా వెలువడినవి. కథాసరళిగా నవలలు రచించిన వారందరిలో 
అలెగ్జాండర్‌ డ్యూమా అద్వితీయుడు. 


పరిచయము 


కీ.శే. సూరంపూడి సీతారాం జనవరి 10వ తారీఖు 1921లో పశ్చిమగోదావరి జిల్లా 
కోరుమిల్లి గ్రామంలో జన్మించారు. 1987 సెప్టెంబరు 16 వ తేదీ(మంగళవారం - రాత్రి 11 
గంటలకు) న హైదరాబాద్‌లో పరమపదించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె 


ఉన్నారు. 
అత్తిలిలో మిడిల్‌ స్కూల్‌, తణుకులో హైస్కూలు, మచిలీపట్నంలో ఇంటర్‌ మీడియేట్‌, 
బి.ఏ. (లెక్కలు) విద్యాభ్యాసము చేసారు. 


చిన్నవయసులోనే ఉపనిషత్‌లు, భగవద్గీత, శంకరాచార్యుల భాష్యములు, రచనలు 
స్వామి నిశ్రేయాసనందవారి సూచనతో చదవడం తటస్తించింది. మహాత్మాగాంధీ గారిని కూడ 
కలిసే సదవకాశము కల్గింది. 


1944 అక్టోబర్‌లో కలకత్తా ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో పనిచేస్తున్నపుడు బెంగాలీ 
భాషపై అభిమానం పెంచుకొని ప్రముఖుల సాహిత్యాన్ని చదివారు. బెంగాలీ మాత్ఫుకలను 
తెలుగులోకి అనువదించారు. 


1944లో ఆంధ్రప్రభసబ్‌ ఎడిటర్‌గాను, తర్వాత 1947 నుండి ఆంధ్ర పత్రిక (దిన, 
వార) ల్లో 10 సంవత్సరాలు పనిచేసారు. 


ఉద్యోగవిరమణ: 25 ఏళ్ళ వయస్సులోనే అంటే 1946, రచనా వ్యాసంగములో 
అడుగు పెట్టి ఏఆబ్బు భారత ప్రభుత్వ సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డిప్యూటీ 
ప్రిన్సిపల్‌యిన్‌ఫర్మేషన్‌ ఆఫీసరుగా జనవరి 19న 1981, పదవీ విరమణ చేసారు. 


అనువాదములు: శ్రీసీతారాం గారు రవీంద్రినాథటాగూర్‌ గారి “యోగ యోగ”, బిభూతి భూషన్‌ 
బందో పధ్యాయగారి “ఆరన్యక” మరియు మహాస్వేతాదేవిగారి “ఆత్మజ” తెనుగులోకి 
అనువదించారు. 


ఇంగ్రీషు, నుండి తెలుగులోకి అనువదించబడిన నవలలు కౌంట్‌ ఆఫ్‌ మాంటె క్రిస్టో 
(ఫైెంచిలో అలెంగ్లాండర్‌ డ్యూమాస్‌ అదేపేరనున్న) మరియు 'ఘంటా రావముి” (ఇంగ్రీషులో 
విక్టర్‌ హ్యూగో రచించిన 'హంచ్‌ బ్యాక్‌ ఆఫ్‌ నాటర్‌ డామ్‌’) వారికి గొప్ప పేరు ప్రతిష్టలు 
తెచ్చిపెటినవి. 


ఆయన మరణంతో తెలుగుభాష ఒక గొప్ప రచియితను కోల్పోయింది. 


అభ్యుదయమే ఆదర్శం 


అభ్యుదయవాది, రచయిత, జర్నలిస్టు సూరంపూడి సీతారాం. ఆయన పేరు 
వినగానే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, సత్యజిత్‌ రే, మహాశ్వేతాదేవి లాంటి బెంగాలీ రచయితలు, 
అలెగ్జాండర్‌ డ్యూమాస్‌, విక్టర్‌ హ్యూగోలాంటి ఆంగ్ల రచయితలు, శారద, ప్రఖ్యా 
శ్రీరామమూర్తి వంటి తెలుగు రచయితలు ప్రత్యక్షమవుతారు. ఆంధ్రపత్రిక సాక్షాత్కరిస్తుంది. 

కలకత్తాలో “ఈస్టరన్‌ ఎక్స్‌ప్రెస్‌” (ఇప్పటి “ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)లో రిపోర్టర్‌గా 
చేరారు. కలకత్తాలో మూడేళ్ళు గడిపారు. అక్కడ బెంగాలీ మాట్లాడడం రావడంలో 
ఆశ్చర్యం లేదుగాని ఆ భాషను నేర్చుకొని ఆ సాహిత్యాన్ని కాచి వడబోయడం ఒక 
విచిత్ర సంఘటన. ఒక రోజు (ప్రెస్‌లో పనిచేసే ఒక వర్మర్‌ ఇంటికి వెళ్ళాడు. అతని 
భార్య ఏదో పుస్తకం చదువుతోంది. అది విన్న సీతారాం ఆ భాష చాలా అందంగా 
ఆనందంగా ఉందనీ, ఆ పుస్తకంలోని విషయాలు చెప్పమనీ అడిగాడు. ఆ పుస్తకంలోని 
విషయాలు చెప్పమనీ అడిగాడు. ఆ పుస్తకం సత్యజిత్‌రే రచించి 'పథేర్‌ పాంచాలీ. ఆ 
ఇల్లాలు ఓపికతో వచ్చీరాని ఇంగ్లీష్‌లో అంతా చెప్పింది. అంతే, ఆ భాష నేర్చుకోవడం 


సీత్రారాం వంతు అయింది. 


1947 జనవరిలో “ఆంధ్రపత్రిక డైలీలో రిపోర్టర్‌గా చేరాడు. ఆ తర్వాత పత్రికలో 
కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు కూడా చేరారు. అప్పుడు 
వీరంతా గ్రాంథికంలోనే వార్తలు రాసే వారు. తెన్నేటి సూరి, పిలకా గణపతిశాస్త్రి, దాసు 
వామనరావు, శ్రీనివాస శిరోమణి కూడా సీతారంతో పనిచేశారు. సీతారాం చేరే నాటికి, 
జలసూత్రం రుక్మిణీనాథ శాస్తి ఆలిండియా రేడియోకి వెళ్ళిపోయారు. ఆరోజులలో 
ఆంధ్రపత్రిక కార్యాలయంలో సాహితీ వాతావరణం వెదజల్లేది. ఉద్యోగులలో రచయితలు, 
సాహితీవేత్తలు ఉండడమేగాక, రాయప్రోలు సుబ్బారావు, తల్లావరుల శివ శంకరశాస్త్రి, 
మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి నరసింహశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, 
అడవి బాపిరాజు, కాటూరి వెంకటేశ్వరరావు వంటి కవి పండితులు, కళాకారులు 
వచ్చేవారు. ఇలాంటి వారినందరినీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతలుగారు 
ఆదరించేవారు. వీరి రచనలను ప్రచురించేవారు. ఈ దిగ్గజాలకు పోటీగా ఇతరులు 
నవలలు రాయడానికి సాహసించలేకపోయారు. అందువల్ల కుటుంబరావుగారు అనువాద 
సాహిత్యానికి నడుంకట్టారు. ఈ (ప్రవాహంలోనే కౌంటి ఆఫ్‌ మౌంట్‌ క్రిస్టో “హంచబాక్‌ 


ఆఫ్‌ నాటర్‌ డాం” (ఘంటారావం), “బేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌ (రెండు మహానగరాలు) 
నవలలను సీతారాం అనువదించారు. తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 
రచించిన 'యోగా యోగ్‌ బిభూతి భూషణ బెనర్జీ నవల 'అరణ్యక్‌, మహాశ్వేతాదేవి 
నవల “ఆత్మజ” లను తెలుగు చేసారు. సీతారాం అనువాదాలయితే చేశారు కాని తెలుగులో 
మంచి నవలలు రాయగల సమర్ధులు ఉన్నారని విశ్వసించేవారు. వారికి ప్రోత్సాహం 
ఇవ్వాలనుకొన్నారు. 1952 నుంచి 55 వరకు సీత్రారాం వారపత్రిక ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు 
ఈ కోరిక నెరవేరింది. “అనువాదాలను తగ్గించి తెలుగులో 'ఒరిజినల్స్‌'ను ప్రోత్సహించడం 
తెలుగు సాహిత్యానికి సీతారాం చేసిన మహోవకారం” అని నండూరి రామమోహనరావు 
అన్నారు. తెనాలిలో ఒక హోటల్‌ సర్వర్‌గా ఉన్న నటరాజన్‌ అనే తమిళ సోదరుడు 
“శారద పేరుతో రాసిన “మంచి చెడు”, “అపస్వరాలు' నవలలు పత్రికలో సీతారాం 
కాలంలో వచ్చినవే. తమిళుడు కావడంవల్ల భాషలో కొన్ని లోపాలున్నా నవలల్లోని 
నవ్యతకు, భావనకు సీతారాం ముగ్గుడై, ఓపికతో భాషను పరిష్కరించి ప్రచురించారు. 
అదేవిధంగా ప్రఖ్యా శ్రీరామమూర్తి కాళరాత్రి”, “ఫణి” నాటకాలు ప్రచురితమయ్యాయి. 
పినిశెట్టి శ్రీరామమూర్తి 'దత్తత” నాటకం కూడా ఈయన చేతులమీదుగానే ప్రచారంలోనికి 
వచ్చింది. “ఎడిటింగ్‌'లో సీతారాం దిట్ట అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. 


సీతారాం విద్యార్థి దశ నుంచి అభ్యుదయ వాదియే (అప్పుడు లెఫ్టిజం వాడుకలో 
లేదు). స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో ప్రముఖ పాత్ర వహించారు. అభ్యుదయ భావాలుగల 
రచనలను మాత్రమే చేసేవారు. వేసేవారు. కుటుంబరావు, సీతారాం, రామ మోహనరావు 
త్రయం వారపత్రికలో ఉండగా, “కమ్యూనిస్టు వాసన అనే విమర్శ కూడా వచ్చిందట. 
పందిరి మల్లికార్జునరావు గారి “కిన్నెర” కార్యలయంలో సీతారాం, ఆరు[ద్ర, 
రామమోహనరావు, పినిశెట్టి, మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రభృతులు కలిసి చర్చలు 
జరిపేవారు. ఆంధ్ర విజ్ఞాన సమితిలో కూడా ఈ సమావేశాలు జరిగేవి. 


ఆంధ్ర వార పత్రికలో మొదటిసారిగా నవలల పోటీని సీతారాం గారే 
ప్రారంభించారు. ఆ విధంగా రూ. 250 ప్రథమ బహుమతిని అందకున్న నవల పోతుకూచి 
సాంబశివరావు రచించిన '“ఉదయకిరణాలు” ఈ విధంగా తెలుగులో నూతన ప్రక్రియలకు 
సీత్రారాం నాంది పలికారు. 1957 మార్చి ఏప్రిల్‌ వరకు పత్రికలో ఉన్నారు. 1958 
నుంచి సీతారాం జీవితం మరో మలుపు తిరిగింది. ఢిల్లీలో రేడియోలో న్యూస్‌ 


రీడర్‌-కం-సబ్‌ ఎడిటర్‌గా చేరి, 1962లో యు.పి.ఎస్‌.సి. ప్రథమ జట్టులో కేంద్ర 
సమాచార సర్వీసులో ద్వితీయశ్రేణి అధికారిగా సెలక్ట్‌ అయ్యాడు. మొదట రేడియోలో 
ఉండి, ప్రెస్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో విభాగంలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌ వచ్చారు. 
ఆయన ఫీల్డ్‌ పబ్లిసిటీ విభాగంలో కూడా ఉన్నారు. 1966 అక్టోబర్‌ నుంచి 1968 
వరకు షిల్లాంగ్‌లో ప్రాంతీయ అధికారిగా పనిచేశారు. అప్పుడాయన అస్సాం, మేఘాలయ 
మొదలైన రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలలో పర్యటన చేశారు. అప్పుడు కొండలలో 
తిరగడం ఆయన ఆరోగ్యాన్ని కొంత దెబ్బతీసింది. అనంతరం 18 నెలల పాటు 
బెంగుళూరులో ఉన్నాక, ఢిల్లీలో న్యూస్‌ రూమ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రమోట్‌ అయ్యారు. 
1979లో డిప్యూటీ ప్రిన్సిపాల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా మద్రాసు బదిలీ అయి, అక్కడే 
1981 జనవరిలో రిటైరయ్యారు. తర్వాత ఏలూరు మారి, 1983 నుంచి హైదరాబాద్‌లో 
ఉంటున్నారు. 


జర్నలిజంనుంచి ప్రభుత్వోద్యోగానికి వెళ్ళినా సీత్రారాంకు జర్నలిస్టుల హృదయాలలో 
స్థిరమైన స్థానం ఉంది. చిత్తరంజన్‌ (ఇండియన్‌ ఎక్స్‌(ైస్‌), మీనాక్షి సుందరం 
(మెయిల్‌)తోపాటు మద్రాసు జర్నలిస్టుల సంఘం (ఎంయుజె) స్థాపకులలో సీతారాం 
ఒకరు. 


సీతారాం సాహిత్య పిపాసి, ఆయనకు వివిధ రంగాలకు చెందిన [గ్రంథాలను 
పఠించడం ఎంతో ఇష్టం, సాహిత్యంతోపాటు మత సాంస్కృతిక (గ్రంథాలను క్షుణ్ణంగా 
చదివారు. ఏ విషయాన్ని గురించయినా సొంత అభిప్రాయాలు ఉండాలనే వారు. 
సత్యజిత్‌రేతోను, మహశ్వేతాదేవితోను ఆయన రోజుల తరబడి చర్చలు సాగించారు. 
అదేవిధంగా అనేకమంది రచయితలకు సీతారాం సన్నిహితులు. 


ఆదాయంతో నిమిత్తం లేకుండా ఆయన పుస్తకాలను కొని చదివేవారు. జీతం 
రాగానే రెండు మూడు పుస్తకాలు కొనవలసిందే. ఈ విధంగానే ఆయన మంచి లైబ్రరీ 
ఏర్పాటు చేసుకొన్నారు. 

సీతారాంకు 1944లో వివాహమయింది. అన్ని సమయాలలోను ఆయన భార్య 
శ్రీమతి భానుమతి చేదోడా వాదోడుగా ఉన్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె 


ఉన్నారు. 


సీతారాం నాస్తికవాది, మతసంబంధమైన కర్మకాండకు, విగ్రహారాధనకు ఆయన 
వ్యతిరేకి. అయితే ఆయన హిందూ ధర్మ శాస్తానికి, సంస్కృతికి సంబంధించిన గ్రంథాలను 
లోతుగా పరిశీలించి జీర్ణం చేసికొన్నారు. అభ్యుదయంవల్ల కష్టాలు వచ్చినా తన పంథాను 
వీడలేదు. 1957లో అమెరికన్‌ రిపోర్టర్‌లో చేరి రెండు నెలలయినా కాకుండానే, 
అభ్యుదయవాది అని తీసివేశారు. తన అభ్యుదయ భావాలను మనసా, వాచా, కర్మణా 
అమలు పరచిన వ్యక్తి సీతారాం. తాను మరణించినప్పుడు కర్మకాండ ఎంతమాత్రం 
వద్దని ఆయన చెప్పారు. ఆయన సోదరులు, కుటుంబ సభ్యులు ఆ మాటను నిలబెట్టారు. 


- సి.వి. రాజగోపాలరావు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 
(మొదటి భాగము) 


1815వ సంవత్సరం, ఫిబ్రవరి 24. “ఫరావో” నౌక మార్చేల్స్‌ రేవు ప్రవేశిస్తున్నది. 
నోటర్‌ డామ్‌ గోపుర శిఖరం అనుమతి సంకేతమిచ్చింది. నౌక సిరా, ట్రియస్ట్‌, నేపుల్స్‌ 
నగరాలు చూసుకుని వస్తున్నది. 

రేవునుంచి ఒక పైలట్‌ వెంటనే బయలుదేరాడు. చిన్న బోటులో ఇఫ్‌కోటను చుట్టి, 
“మార్గియన్‌' అగ్రానీకీ 'రయన్‌” ద్వీపానికీ మధ్య నౌకనందుకొన్నాడు. 

చూడవచ్చిన జనం ఒడ్డుపై కిటకిటలాడుతున్నారు. ఒక నౌక వచ్చిందంటే ఆనాడు 
మార్సేల్స్‌ నగరవాసులకు పండుగన్నమాటే. 

నౌక మెల్లిగా రేవు ప్రవేశిస్తున్నది. 'కెలరీన్‌' ద్వీపానికీ 'యారోస్‌” ద్వీపానికీ మధ్య 
సింధుశాఖను జాగ్రత్తగా దాటింది. తెరచాపలెత్తి మెల్లిగా రేవు ప్రవేశిస్తున్నది. నౌక మందగమనాన్ని 
చూసి, ఓడకే ప్రమాదం వాటిల్లిందోనని తీరంపై జనం శంకించ నారంభించారు. కాని ఎట్టి 
ప్రమాదం సంభవించలేదని దూరాన చూసినంతలోనే నౌకాయాన ప్రవీణులు నిర్ధారణ చేశారు. 
నౌక గమనం నిర్దుష్టంగా ఉంది. లంగరు దిగడానికి సిద్ధంగా ఉంది. పైలట్‌ సమీపంలో ఒక 
యువకుడు నిలిచి నౌక గమనాన్ని అతి(శద్ధతో పరికిస్తున్నాడు. పైలట్‌ ఆజ్ఞలను 
పునరుచ్చరిస్తున్నాడు. చూడవచ్చినవారిలో జాప్యం సహించలేని ఒకడు ఒక చిన్న బోటులోకి 
దుమికి నౌక దిక్కుగా వెళ్ళాడు. “రిజర్వ్‌” సింధు శాఖవద్ద నౌకను సమీపించాడు. 


నౌకపై యువకుడు ముందుకు వచ్చి, బోటులో వ్యక్తిని సమాశ్వాసించాడు. యువకుని 
వయస్సు పద్ధెనిమిది - ఇరవైఏళ్ల మధ్య ఉండవచ్చు. పొడగరి, బక్కపలుచని శరీరం, నల్లని 
నేత్రాలు, శైశవం నుంచీ భీతి అంటే తెలియని స్థెర్యభావం అతని ముఖంలో ఉట్టిపడుతోంది. 

“ఎవరు? నువ్వా డాంటీ?” అన్నాడు బోటులో వ్యక్తి. “ఏం జరిగిందోయ్‌? ఓడపైన 
ఈ విషాదసూచన లేమిటి?” 

“పెద్ద దుర్హటన సంభవించిందండీ, మారెల్‌, ముఖ్యంగా నాకు తీరనిలోటు కలిగింది. 
మన కెప్టెన్‌ లక్షేర్‌ మృతిచెందాడు.” 

“మరి ఓడలో సరుకు?” 


“క్షేమంగానే చేరింది. ఆ విషయమై మీరు బెంగపడనక్కర లేదు కాని పాపం మన 
కెప్టెన్‌ వస. 


2 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


బెంగతీరిన ఓడ యజమాని అర్హ్జోక్తిలోనే ప్రశ్న అందుకున్నాడు. “ఎల్లా పోయాడోయ్‌? 
జబ్బేమిటి?” 

“మస్తిష్మజ్వరంతో యాతనపడి మరణించాడండి” అని జవాబుచెప్పి, యువకుడు వెనక్కి 
తిరిగి నావికులను పిలిచాడు; “ఎవరక్కడ? రేవుచేర్చడానికి అంతా సిద్ధపడండి” నావికులు 
ఆజ్ఞపాలించారు. యువకుడు తిరిగి మారెల్‌తో ప్రసంగం అందుకున్నాడు. 


యజమాని ప్రశ్నించాడు - “అసలిది ఎలా సంభవించింది?” 


“ఏం చెప్పనండి? అంతా ఆశ్చర్యంగా జరిగిపోయింది. నేపుల్స్‌ నగరం విడిచిపెట్టే 
ముందు నౌకాశ్రయ సర్వాధికారితో కెప్టెన్‌ లక్షేర్‌ చాలాసేపు మాట్లాడాడు. తరువాత చాలా 
కలవరపడినట్లు కనిపించాడు. అంతే, ఇరవైనాలుగ్గంటల్లో జ్వరం ముంచుకువచ్చింది. మూడు 
రోజుల్లో చనిపోయాడు. ఆయన భౌతికదేహం తరంగాల అడుగున చిరవి(శశ్రాంతి పొందింది. 
శవాన్ని ఒక వలసంచిలో చుట్టి తలవంకనూ, కాళ్లవంకనూ ఇనుపగుళ్ళు కట్టి, ఎల్‌ గిగ్రియోవద్ద 
సముధ్రంలో విడిచిపెట్టాం. వితంతువుకు ఒప్పగించడానికి పవిత్రమైన సిలువ, కత్తి తేబడినాయి. 
ఆంగ్లేయులతో పది సంవత్సరాలు హోరా హోరి పోరాడిన వీరుడు, ఈ రీతిగా సామాన్యులవలె 
మృతిచెందడం చూస్తే....” యువకుడు విషాదభరమైన చిరునవ్వు నవ్వాడు. 


ఓడ యజమాని అన్నాడు - “అవునవును, ఎడ్మండ్‌, మనం అంతా మర్వులం. 
యువకులకు తావిచ్చి వృద్దులు తప్పుకోడం మానవధర్మం. లేకపోతే వృద్ధికి అవకాశమే ఉండదు. 
ఓడలో సరుకంతా క్షేమంగా చేరిందని నువ్వు హామీ ఇస్తున్నావు కాబట్టి.....” 

“అవును, అంతా యథాస్థితిలో ఉంది మారెల్‌ బాధ్యత నాది. ప్రయాణంలో వచ్చిన 
వెయ్యిపౌనుల లాభాన్ని తీసుకోవద్దని మీకు నా సలహా. మీరు ఓడయెక్కి వచ్చినట్లయితే, 
సరుకు అజమాయిషీ చేసే డాంగ్లర్‌ మీకు అవసరమైన విషయాలన్నీ చెప్పగలడు. నేను ఈలోగా 
లంగరు వేయిస్తాను.” 


డాంటీ విసిరిన పగ్గం పట్టుకుని సునాయాసంగా ఓడ యెక్మాడు యజమాని. యువకుడు 
యథాస్థానం చేరాడు. డాంగ్లర్‌ వచ్చి యజమానిని కలుసుకున్నాడు. 


డాంగ్లర్‌ వయస్సు ఇరవై అయిదు, ఇరవై ఆరేళ్ళుండవచ్చు. అంత ఆకర్షణీయమైన 
రూపం కాదు. పెద్ద ఉద్యోగులపట్ల అతివినయం, క్రిందివారిపట్ల ధూర్తతవల్ల నావికులలో 
పరపతి లేనివాడు. డాంటీపట్ల నావికుల కెంత ప్రేమో, డాంగ్రర్‌పట్ల వారి కంత అసహ్యం. 


“మారెల్స్‌ మీరీ విషాదవార్త విన్నారా?” అన్నాడు డాంగ్లర్‌. 
“అవునవును, విన్నాను. పాపం లక్లేర్‌, వీరుడు, విశుద్ధవర్తనుడు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 3 


“అనుభవజ్ఞడైన నావికుడుకూడా. మారెల్‌ అండ్‌ సన్‌ వంటి కంపెనీలో బాధ్యత 
వహించడం అంటే, అటువంటి అనుభవజ్ఞుడే కావాలి.” 


డాంటీవంక చూపులు నిగిడ్బి యజమాని అన్నాడు; “వృద్దుడైతే గాని, నావికునికి పని 
తెలియదనడం సరికాదు డాంగ్లర్‌. మన ఎడ్మండ్‌ చూడు, ఎవరి సహాయం అక్మర్లేకుండా 
పనిచెయ్యగలడనిపిస్తుంది.” 

డాంగ్లర్‌ మాత్సర్యంతో డాంటీవంక పక్క చూపులు చూస్తూ అన్నాడు - “అవును, 
అతను యువకుడు, యువకులకు ఆత్మవిశ్వాసం అధికం. కెప్టెన్‌ చనిపోయాడో లేదో, బాధ్యతంతా 
పైన వేసుకున్నాడు. వెంటనే మార్సేల్స్‌కు తిరిగిరావటానికి బదులు “ఎల్ఫా' ద్వీపంలో రోజున్నర 
గడిపాడు.” 


“బాధ్యతంతా పైన వేసుకొన్నాడంటే 'మేటొగా అది అతని విధి. కాని ఓడ మరమ్మతు 
అవసరమైతే తప్ప, ఎల్ఫా ద్వీపంలో రోజున్నర జాప్యంచెయ్యటం తప్పే.” 

“ఓడకేం? నిక్షేపంలా ఉంది - నాలాగే. కేవలం లోభంవల్ల, అక్కడ కులాసాగా 
గడపడానికి, రోజున్నర పాడుచేశాడు.” 

“డాంటీ!” అని పిలిచాడు ఓడ యజమాని, “ఒక మాటిలారా!” 


“క్షమించాలండి, క్షణంలో వస్తున్నాను” అని జవాబిచ్చి డాంటీ “లంగరు దించండి” 
అని నావికులకు కేక పెట్టాడు. 


వెంటనే లంగరు దిగింది, ఇనుపగొలుసులు పెద్ద రొద చేస్తూ దిగాయి. లంగరు 
పడిన తరువాత “జండా సగమెత్తు దించండి. రేవుకు నిచ్చెనలు వేయండి” అని కేకపెట్టాడు 


డాంటీ. 

“అబ్బో! అప్పుడే కెప్టెన్‌ అయిపోయాననుకుంటున్నాడు చూడండి” అన్నాడు డాంగ్లర్‌. 

డాంటీ సమీపించాడు, “లంగరు వేసేశారు, ఇంక సెలవివ్వండి”. 

డాంగ్లర్‌ ఒక అడుగు వెనక్కి ఒదిగాడు. 

“ఎల్బా దగ్గర ఆలస్యమెందుకు చేశావో చెప్పునాకు?” 

“నాకు తెలియదండి, అది కెప్టెన్‌ లక్లేర్‌ తుది ఆజ్ఞ. (గ్రాండ్‌ మార్షల్‌ బెర్‌ట్రండ్‌కి 
ఇవ్వాలంటూ ఒక బంగీ నాచేతికిచ్చారు చనిపోయేముందు.” 

“అయితే గ్రాండ్‌ మార్షల్‌ని చూశావన్నమాట?” 

“చూశాను” 

మారెల్‌ కంగారుగా ముందూ వెనకా చూశాడు. డాంటీని పక్కకు తీసుకెళ్లి మెల్లిగా 


4 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ప్రశ్నించాడు. “చక్రవర్తి ఎలా ఉన్నారు?”. 

“ఈ కళ్లతోనే చూశానా అనిపిస్తుంది..” 

“అయితే నువ్వు చక్రవర్తినే చూశావా!” 

“నేను వెళ్లినప్పుడే మార్షల్‌ వద్ద ఆయన ఉన్నారు. ఓడని గురించి నన్ను ప్రశ్నలడిగారు. 
మార్సేల్స్‌ నించి ఎప్పుడు ప్రయాణమైనదీ, ఏ మార్గాన ప్రయాణం చేసినదీ, ఏమేమి సరుకు 
తీసుకువెళ్లినదీ అడిగారు. ఓడలో సరుకు లేకపోయి, నేనే ఓడ యజమానినైతే, తప్పకుండా 
ఆయన ఓడని కొనేసేవారని నా నమ్మకం. కాని నేను మేట్‌ని మాత్రమేనని ఆయనకి నివేదించాను. 
ఓడ మారెల్‌ అండ్‌ సన్‌కు చెందినదని చెప్పాను. “అల్లాగా' అన్నారాయన. 'నాకు తెలుసు, 
మారెల్‌ వంశస్థులు పారంపర్య ఓడయజమానులు. ఆ వంశంలో ఒకరు వాలెన్స్‌లో నాతోపాటు 
సైన్యంలో ఉండేవారు కూడా అన్నారు.” 


యజమాని ఆనందభరితుడైనాడు. “నిజంగా? ఈశ్వరకృప సుమా! అతని పేరు 'పాలికర్‌ 
మారెల్‌ మా పినతండ్రి. తరువాత కెప్టెన్‌ అయినాడు. డాంటీ! ఈ మాట నువ్వు మా పినతండ్రికి 
తప్పకుండా చెప్పాలి; చక్రవర్తికి ఇంకా అతను జ్ఞప్తిలో ఉన్నాడని. నువ్వే చూడు. ఇది వింటే 
ఏడ్చేస్తాడు.” స్నేహభావంతో యువకుని జబ్బలు రెండుచేతులా పట్టుకుని మళ్లీ అన్నాడు. 
“నిజమే, నువ్వు చేసింది మంచిదే డాంటీ. లక్షేర్‌ ఆజ్ఞ పాలించడం మంచిదే అయింది. కాని 
నువ్వు ఒక బంగీ గ్రాండ్‌ మార్షల్‌కి ఇచ్చినట్లుగాని, చక్రవర్తితో మాట్లాడినట్లుగాని పైకి పొక్కిందంటే 
నీకు క్షేమం కాదు.” 

“అదెల్లాగండీ? నేనిచ్చిన బంగీలో ఏముందో నాకు తెలియదు. ఏ ఇతర అపరిచిత 
వ్యక్తినైనా ప్రశ్నించే విధంగానే, నన్నూ చక్రవర్తి ప్రశ్నించారు. అంతే, ఇదిగో, తనిఖీ ఆఫీసర్లు 
వస్తున్నారు. ఒక్కక్షణం మన్నించండి” అంటూ డాంటీ వెళ్లిపోయాడు. అతను వెళ్లిందే తడువు 


డాంగ్లర్‌ సమీపించాడు. 
“ఇంకేం? ఫెరాజో రేవులో లంగరెందుకు వేశాడో మంచి కారణాలు చెప్పాడన్న మాట?” 
“అవును, మంచి కారణాలే డాంగ్లర్‌, అది కెప్టెన్‌ లక్లేర్‌ ఆజ్ఞ.” 
“అన్నట్టు, కెప్టెన్‌ లక్లేర్‌ అంటే జ్ఞాపకం వచ్చింది. మీకిమ్మని ఆయనిచ్చిన ఉత్తరం 
ఒప్పగించాడా?” 
“నాకు ఉత్తరమా? లేదే? అతని దగ్గరుందా?” 
“బంగీ కాక, ఒక ఉత్తరం కూడా కెప్టెన్‌ లక్షేర్‌ ఇచ్చాడనుకున్నాను.” 


“బంగీ ఏమిటి డాంగ్లర్‌?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 5 


“ఫెరాజో రేవులో ఒప్పగించి ఉండాలి, ఆ బంగీని.” 

“కాని ఫెరాజో రేవులో ఒప్పగించడానికి బంగీఒకటి డాంటీ దగ్గరుందని నీ కెలా 
తెలుసు?” 

డాంగ్లర్‌ ముఖం ఎర్రబడింది. “నేను అప్పుడే కెప్టెన్‌ గది దాటి వెడుతున్నాను. తలుపు 
ఓరగా ఉంది. బంగీ ఒకటి, ఉత్తరం ఒకటి డాంటీకి కెప్టెన్‌ ఇవ్వడం కనపడింది.” 

“నాకు ఉత్తరం సంగతేమీ డాంటీ చెప్పలేదు. ఏదైనా ఉత్తరం ఉంటే నాకిచ్చేవాడే!” 


డాంగ్లర్‌ ఒక్క క్షణం ఆలోచించాడు. “కాని క్షమించాలి మారెల్‌. దాని సంగతేమీ 
డాంటీని అడక్కండి. నేను పొరబడి ఉండవచ్చు.” 


అప్పటికి యువకుడు అక్కడికి చేరాడు. డాంగ్లర్‌ వెళ్లిపోయాడు. 

“చూడు డాంటీ! నీ పనంతా పూర్తి అయినట్టేనా? ఇంక చెయ్యవలసిందేదీ లేదు 
కదా?” 

“లేదండి, అంతా పూర్తి అయింది.” 

“సరే అయితే. నువ్వీ రాత్రి మాయింటికి విందుకి రాగలవా?” 

“క్షమించాలండి మారెల్‌, నేను ముందు వెళ్లి నాతండ్రిని చూడాలి. మీ ఆదరానికి 
చాలా కృతజ్ఞున్ని.” 

“ఫరవాలేదులే, అదీ నిజమే. నీ పితృభక్తి నాకు తెలుసు.” 

కొంచెం సంకోచిస్తూ డాంటీ ప్రశ్నించాడు. “నా తండ్రి ఎలా వున్నాడో మీకేమైనా 
తెలుసా?” 

“ఆ - క్షేమంగానే ఉన్నాడనుకుంటాను. ఆయన్ని నేనంతగా చూడ్డం లేదనుకో.” 

“అవును, ఆయన గది విడిచి కదలడు.” 


“దాన్ని బట్టే అనుకున్నాను, అట్టే ఎవరిసహాయం అవసరం లేకపోయిందని. సరే 
చూసి త్వరలో తిరిగి వస్తావుగా?” 

“క్షమించాలి, నా తండ్రిని చూసిన తరువాత మరొకచోటికి వెళ్లాలి. ఆలస్యం చెయ్యడానికి 
మనస్మరించడం లేదు.” 

“ఓహో! అదా? నేను మరిచిపోయాను డాంటీ. కాటలన్స్‌ నివాసంలో నీకోసం ఒకరు 
నిరీక్షిస్తూ ఉంటారు కాబోలు, ఎవరు? మర్సిదాయేనా?” 

డాంటీ మందహాసం చేశాడు. 


6 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఓహోహో!” అంటూ మారెల్‌ బిగ్గరగా నవ్వాడు. “ఇప్పుడు తెలిసింది. ఆమె నావద్దకు 
మూడుసార్లు వచ్చి ఫరావోనౌకని గురించి బెంగతో ఎందుకడిగిందో అనుకున్నాను. అవును 
ఎడ్మండ్‌, నిన్నింక నిలవరించకూడదు. నా వ్యవహారాల్ని చక్కగా కనిపెట్టి చూశావు. నీకింక 
విశ్రాంతినివ్వడం నా ధర్మం. నీకు డబ్బేమైనా కావాలా?” 

“ఒద్దండి, ప్రయాణలో తీసుకున్న మూడు మాసాల జీతం డబ్బుంది నాదగ్గర.” 

“జాగ్రత్త పరుడవే! ఇంక వెళ్లు ఎడ్మండ్‌. నీ తండ్రిని చూడు. నాకూ కుమారుడొకడున్నాడు. 
మూడు మాసాలు సముద్రసంచారంచేసి వచ్చిన తరువాత, త్వరపడి నావద్దకు రాకపోతే నే 
విసిగిపోనూ? వెళ్లింక. ఇంక నాకు చెప్పవలసిందేమీ లేదుగా?” 

“లేదండి” 

“కెప్టెన్‌ లక్లేర్‌ చనిపోయేముదు నాకోసం ఉత్తరమేదీ ఇవ్వలేదా?” 

“అసలాయన అప్పుడు వ్రాయలేని స్థితిలో ఉన్నాడండి. అన్నట్టు మరిచాను. 
పదిహేనురోజులు సెలవు అడగాలనుకున్నాను.” 

“ఓ! పెళ్లిచేసుకోడానికా?” 

“అవునండి, ఆ తరువాత పారిస్‌ వెళ్లాలి.” 


“నీకు కావలసినన్ని రోజులు సెలవు తీసుకో డాంటీ. మూడు మాసాల వరకూ ఓడ 
బయలుదేరదు. ఆలోగా మాత్రం తిరిగిరా. ఎందుకంటే కెప్టెన్‌ లేకుండా ఫరావో కదలదుగా!” 

“కెస్టెనా!” అన్నాడు డాంటీ. ఆనందం, ఆశ్చర్యం అతన్ని ముప్పిరిగొన్నాయి. “నిజంగానే 
నన్ను ఫరావో కెప్టెన్‌గా నియమిస్తారా?” 

“అంతా నాచేతిలోనే ఉంటే, వెంటనే నిశ్చయించి చెప్పేసేవాడిని డాంటీ. కాని నాతో 
వాటాదారుకూడా ఉన్నాడుగా! అయినా వ్యవహారం సగభాగం నిర్ణయమైనట్లే భావించుకోవచ్చు 
నా నమ్మతిని బట్టి. నే చేయగలిగినంత నీకోనం చేస్తాను, రెండో పక్షం చేత 
సమ్మతింపచెయ్యడానికి.” 

“నిజమేనా మారెల్‌?” యువకుని నేత్రాలు బాప్పపూరితాలైనాయి. యజమానిచేతిని 
తన రెండు చేతులా గ్రహించి అన్నాడు- “మీకు చాలా కృతజ్ఞుణి, ఇదివింటే నా తండ్రీ, 
మర్సిదా కూడా చాలా ఆనందిస్తారు.” 

“మంచివాళ్ళనెప్పుడూ పైన భగవంతుడు కనిపెడుతూ ఉంటాడు నాయనా, నువ్వింక 
నీ తండ్రి దగ్గరకూ, మర్సిదా సమక్షానికీ వెళ్లి తిరిగిరా. నేనింక ఉంటాను. డాంగ్లర్‌తో వ్యవహారం 
ఇంక తేల్చుకోవాలి. ప్రయాణంలో అతను నీతో సఖ్యతగా ఉన్నాడా?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 7 


“అయ్యా! జవాబు మీ ప్రశ్నలోని ఆంతర్యాన్ని బట్టి ఉంటుంది. చేదోడుగా ఉన్నాడా 
అనడిగితే, అంతగా చెప్పలేను. ఎందువల్లనంటే, నేనంటే అతని కెప్పుడూ ఇష్టం లేదు. “మాంట్‌ 
క్రిస్టో' ద్వీపం వద్ద పదినిమిషాలు ఆగాలని నేనన్నప్పుడు అతను వద్దన్నాడు. అది నిజంగా 
చిలిపి తగువేనని ఒప్పుకుంటాను. నేననడం తప్పే, అతను వద్దనడం సవ్యమే. ఇంక మీ 
సరుకు అజమాయిషీ ఎలా చేశాడని ప్రశ్నిస్తే, అతని కర్తవ్యాన్ని తృప్తికరంగానే నెరవేర్చాడని 
చెప్పాలి.” 

“నువ్వే వరావో నౌకకు కెప్టెన్‌ అయితే, డాంగ్లర్‌తో కలిసి ఉండడం నీకు 


అంగీకారమేనా?” 


“నేను కెప్టెన్‌గా ఉన్నాసరే, మేట్‌గానే ఉన్నాసరే, యజమానులు నమ్మిన ఉద్యోగులే 
ఉండాలని నా అభిప్రాయం. వారిని నేను మన్నిస్తాను.” 


“శబాష్‌ డాంటీ! నువ్వు ముక్కుకి సూటిగా వెడతావ్‌. ఇంక వెళ్లు, ఇంక ఆలస్యం 
చెయ్యడం నాకిష్టం లేదు. నువ్వూ తొందరపడుతున్నావ్‌.” 


“సెలవివ్వండి మారెల్‌, చాలా కృతజ్ఞణ్ని, మీకు వెయ్యి నమస్మారాలు.” 


యువకుడు ఉత్సాహంతో బోటులోకి దుమికాడు. 'కానిబయర్‌ దిక్కుగా నడపాలని 
నావికునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఓడ యజమాని చిరునవ్వుతో బోటులోని యువకుని పరికించాడు. 
బోటు తీరం చేరింది. యువకుడు ఒక్క ఉదుటున ఒద్దు పైకి లంఘించాడు. అనతి కాలంలో 
చూపు మేర దాటి జనసమూహంలో కలిసి అదృశ్యమైనాడు. కానిబయర్‌ వద్ద జనం గుంపులు 
గుంపులుగా చేరి ఉత్సాహంగా కాలం గడుపుతారు. పారిస్‌ నగరంలో ఇలాటిదే ఉంటే, 
మార్సేల్స్‌ నగరంతో పోటీ చెయ్యగలిగేదని కొందరంటారు. 

ఓడయజమాని వెనుతిరిగి చూసే సరికి డాంగ్లర్‌ కనిపించాడు. ఆజ్ఞకోసం నిరీక్షిస్తున్నట్లు 
నిలిచాడు. కాని వాస్తవానికి యువకుని వంక అసూయతో చూస్తున్నాడు. యువకుని పరికిస్తున్న 
ఇద్దరు వ్యక్తుల ముఖాలలోనూ భిన్న భావాలు వ్యక్తమైనాయి. 


8 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


2 


కానిబయర్‌” మేరంతా నడిచి, నొవాలీ వీధిలో ఒక చిన్న గృహం ప్రవేశించాడు డాంటీ. 
గబగబా ముందుమెట్లు నాలుగూ ఎక్కి ద్వారం ముందు నిలిచాడు. తలుపులు ఓరగా తెరిచి 
ఉన్నాయి. అది చిన్నగది. ఆ గదిలోనే డాంటీ తండ్రి నివాసం. 

ఫరావో నౌక వచ్చిన వార్త వృద్ధునికింకా తెలియలేదు. ఎత్తు కుర్చీ ఒకటెక్కి నిలబడి, 
కిటికీ ఊచల్ని అంటి పాకుతున్న పూలతీగెల్ని కంపితహస్తాలతో సవరిస్తున్నాడు. 

వృద్దునికి పరిచితకంఠం మధురంగా వినవచ్చింది. 

“బాబా! బాబా!” 

వృద్దుడొక్క కేకతో వెనుతిరిగి చూసి కుర్చీ దిగాడు. చూడగానే అతని చేతులలో 
వాలిపోయాడు. 

కుమారుడు ఆక్రందనస్వరంతో అన్నాడు. 

“ఏమిటిది బాబా? జబ్బుగా ఉన్నావా?” 

“లేదు నాయనా, లేదు, నువ్వు అకస్మాత్తుగా కళ్ళబడ్డావు. అందువల్ల... అనుకోకుండా 
నిన్ను చూడ్డంతో.... అమ్మయ్య? ఈశ్వరా! ఇంక నిశ్చింతగా చనిపోగలననిపిస్తోంది.” 

“అదేమిటి బాబా? నువ్వు కొంచెం స్థిమితపడు. నేను తిరిగి వచ్చాను. మనం హాయిగా 
ఉందాం.” 

“అవును నాయనా, అలాగే, కాని నువ్వు మళ్లీ నన్ను విడిచి వెళ్లిపోకుండా ఉంటే కదా 
మనం హాయిగా ఉండడం? చెప్పు? నిజం చెప్పు నాయనా?” 

“ఒకరికి దుఃఖం కలిగించేది నాకు అదృష్ట ప్రాయమై నేను ఆనందిస్తే, కృపామయుడు 
నన్ను క్షమించాలి, కాని ఏం చెయ్యను? అదృష్టం కలిసివచ్చింది. కలిసివచ్చినందుకు దుః 
ఖించలేనుకదా! మా కెప్టెన్‌ లక్షేర్‌ చనిపోయాడు బాబా. మారెల్‌ సహాయంతో నాకా ఉద్యోగం 
దొరకవచ్చును, చూడు బాబా! ఒక్కసారి ఆలోచించు, ఇరవయ్యోవఏట కెప్టెన్‌! నూరు లూయీల 
వేతనం, లాభాలలో పాలు. నావంటి పేదనావికుడు కలనైనా కనలేని మహద్భాగ్యం కాదూ?” 

“అవును నాయనా, అవును, అది అదృష్టం!” అన్నాడు వృద్దుడు. 

“నాకు వచ్చే మొట్టమొదటి జీతంతో తోటమధ్య ఒక చిన్న ఇల్లు కొనాలని 
నిశ్చయించుకున్నాను. ఆ తోటలో నీ యిష్టం వచ్చినన్ని పూలతీగలు వేసుకోవచ్చును. కాని 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 9 


నువ్వంత జబ్బుపడినట్టు కనిపిస్తున్నా వేమిటి చెప్పు బాబా?” 

“అబ్బే, ఏమీ లేదు నాయనా, ఆందోళనపడకు, ఓపికపట్టు” అంటూనే, సత్తువ 
ఉడిగిపోయిన వృద్దుడు వెనక్కి ఒరిగిపోయాడు. 

“చూడు బాబా, చూడు, ఉండు ఒక గ్లాసు ద్రాక్షరసం పుచ్చుకుందువుగాని. కొంచెం 
తేరుకుంటావు. అది ఎక్కడ పెట్టావు?” అంటూ డాంటీ గదిలో వెతక నారంభించాడు. 

“లాభం లేదు నాయనా, ద్రాక్షరసం లేదు.” 

“ఏమిటి? ద్రాక్షరసం లేదా?” డాంటీ తెల్లబోయి, పాలిపోయిన తండ్రిముఖం వంక 
చూశాడు. “అదేమిటి బాబా? డబ్బు లేకపోయిందా?” 

“నాకింక లేనిదేముంది నాయనా? నువ్వు వచ్చావు, అంతే చాలు” 

“కాని నేను కిందటిసారి రెండువందల ఫ్రాంకులిచ్చివెళ్ళానుకదా?” 

“అవును నాయనా, నువ్వు ఇచ్చావు. కాని మన పొరుగు కాడరూస్‌కి ఇవ్వవలసిన 
బుణంమాట మరిచిపోయావు. అతను వచ్చి జ్ఞాపకం చేశాడు. బుణం తీర్చకపోతే మారెల్‌ 
వద్దకు వెడతానని బెదిరించాడు. నీకేమి అపకారం కలుగుతుందోనని భయపడి, నేను బుణం 
తీర్చేశాను.” 

“ఏమిటి? అది నూటనలభై ప్రాంకులుకదా అతని కివ్వవలసింది? నేనిచ్చిన రెండువందల 
ప్రాంకుల్లోనూ అంత మొత్తం ఇచ్చేశావా?” 

వృద్ధుడు అవునన్నట్లు తలూపాడు. 

“అంటే, మూడు మాసాల కాలమూ అరవై ప్రాంకులతో గడిపావా బాబా! అయ్యో! 
తలుచుకుంటే గుండె బద్ధలౌతోంది.” 

“అబ్బే, అల్లా అనుకోకు. అదంతా ఇప్పుడెందుకు? నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. 
అంతే చాలు.” అని వృద్దుడు చిరునవ్వు నవ్వాడు. 

“అవును, తిరిగి వచ్చాను, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో, చేత కొంత ధనంతో, తిరిగి 
వచ్చాను. ఉండు బాబా, ఇందులో నువ్వు కొంత డబ్బు తీసుకో. ముందుగా అవసరమైన 
కొన్ని వస్తువులు కొని తెప్పించుకో” అంటూ యువకుడు జేబులు దులిపి, తనవద్ద ఉన్న 
ధనమంతా తీసి మేజా మీద ఉంచాడు. డజను బంగారు నాణాలు, అరడజను క్రౌన్లు, కొన్ని 
చిల్లర నాణాలు ఉన్నాయి. 

“వెంటనే బజారుకు పంపి అవసరమైనవన్నీ తెప్పించుకుందాం బాబా. ఇవాళ హాయిగా 
గడుపుదాం. మళ్లీ రేపు కొంత ధనం వస్తుంది.” 


10 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“తొందరపడకు నాయనా, తొందర వద్దు. ఒక్కసారిగా ఇన్నీ ఇప్పుడే కొనెయ్యడం 
చూస్తే, వీటికోసమే నీకోసం ఇన్నాళ్లూ నేను బెంగతో నిరీక్షిస్తున్నానని లోకులు అనుకోగలరు 
సుమా!” 

“అవును, అదీ నిజమే, నీయిష్టప్రకారమే కానియ్యి. కాని అన్నిటికంటే ముందు నీకు 
పరిచర్య చెయ్యడానికి నౌకరొకడు కావాలి బాబా, నువ్వు ఒంటరిగా గడపకూడదని నా కోరిక. 
నేను చాటుగా కొంత కాఫీ, పొగాకు తీసుకొచ్చాను. అది నాసామానులో ఉంది. రేపొస్తుంది. 
ఉండు ఎవరో వస్తున్నట్టున్నారు.” 

“అవును, అతడు మన పొరుగు కాడరూస్‌ నువ్వు వచ్చినట్టు విని ఉంటాడు. యోగక్షేమాలు 
కనుక్కోవాలని వస్తున్నాడనుకుంటాను.” 


“అవునవును.” మెల్లిగా గొణిగాడు ఎడ్మండ్‌, “పలికేమాటొకటి, మనసులోజఉండేది 
మరొకటి. కానీలే. పొరుగువాడుకదా! తోచినప్పుడు సహాయంచేశాడు. అతన్ని సత్మరించడం 
మన ధర్మం.” 

ఎడ్మండ్‌ మాటలు ముగిసీ ముగియకముందే, కాడరూస్‌ ద్వారం వద్ద ప్రత్యక్షమైనాడు. 

ఇరవై అయిదు, ఇరవై ఆరేళ్లుంటాయి. చిన్న గడ్డం పెంచాడు. దర్జీవృత్తి. కత్తిరిస్తున్న 
గుడ్డముక్క చేతిలో ఉండగానే వచ్చాడు. 

“ఓహో ఎడ్మండ్‌! తిరిగి వచ్చావన్నమాట.” చిరునవ్వుతో తెల్లని పళ్లవరుస స్పష్టంగా 
కనపడింది. 

“వచ్చాను, కాడరూస్‌. సెలవివ్వండి. మీకే సహాయం కావలసినా చెయ్యడానికి సిద్దంగా 
ఉన్నాను.” అన్నాడు డాంటీ. కాని నత్మార వాక్యాలు అతని రూక్షభబావాన్ని 
కప్పిపుచ్చలేకపోయినాయి. 

“అహ. వొద్దులే. ఎవరి సహాయం అవసరంలేకుండానే నాకు గడుస్తోంది. ఇతరులికి 
నేనే సహాయం చేస్తుంటాను.” 

డాంటీకి కొంచెం వేడి తగిలింది. కాని ఇంతలోనే కాడరూస్‌ అందుకున్నాడు. 

“అబ్బే. నేను నిన్నేమీ అనడంలేదోయ్‌! నేను నీకు బుణమిచ్చాన్సు అది తీరిపోయింది. 
అది ఇరుగుపొరుగు ధర్మంకదా! అంతే అది చెల్లు.” 

“చేసిన సహాయం ఎన్నడూ చెల్లిపోదు. ధనంబాకీ చెల్లిపోవచ్చు కాని కృతజ్ఞతా బుణం 
తీరదు” అన్నాడు డాంటీ. 

“ఆ! అదంతా ఇప్పుడెందుకులే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు క్షేమంగా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 11 


తిరిగి వచ్చావు. కులాసాగా కాసేపు మాట్లాడుకుందాం. ఒక గుడ్డకోసం ఓడరేవుకి వెళ్లాను. 
అక్కడ డాంగ్లర్‌ కనిపించాడు. 'ఇక్కడున్నా వేమిటోయ్‌” అన్నాను. “ఇప్పుడే తిరిగి వచ్చా” నన్నాడు. 
“అయితే ఎడ్మండ్‌ ఏడని అడిగాను. “తండ్రిని చూడ్డానికి వెళ్ళాడనుకుంటా” నన్నాడు. సరే కదా 
అని ఇల్లావచ్చాను. పాతమిత్రుని చూద్దాంకదా అని ఇక్కడ తొంగిచూశాను.” 

“నిజంగానే నీకు మేమంటే చాలా శ్రద్ద కాడరూస్‌” అన్నాడు వృద్దుడు. 

“కాదుమరీ! అసలే నిజాయితీ మనుషులు ఆట్టేకనిపించని ఈ రోజుల్లో, మీరంటే 
నాకు చాలా గౌరవం. ఏమిటోయ్‌! చాలా ధనవంతుడవైనట్టున్నావే!” అన్నాడు దర్జీ, మేజాపైనున్న 
డబ్బు వంక చూస్తూ. 

డాంటీ నిర్లక్ష్యభావంతో,“ఏదోలే. దేవుడిదయ. కాని ఇది నా డబ్బుకాదు. నేను లేనప్పుడు 
మా బాబా ఇబ్బంది పడ్డాడేమోనని అడిగాను. లేదని నాకు నచ్చచెప్పడానికి, ఉన్నది పర్సు 
దులిపి చూపించాడు. అదేమిటి బాబా! అదక్కడే ఉంచావ్‌! తీసిదాచు. కాడరూస్‌కి ఇప్పుడు 
డబ్బేమైనా అవసరం ఉంటే కొంత అప్పియ్యి పోనీ.” 

“అబ్బెబ్బే నాకేమీ ఒద్దోయే” అన్నాడు కాడరూస్‌. “దేవుడిదయవల్ల నా వృత్తి నన్నిప్పుడు 
బాగానే గడుపుతోంది. సరే, బాగానే ఉంది. అయితే మారెల్‌తో బాగా సఖ్యత కుదిరిందన్న 
మాటేగా? నువ్వూ గడుసుదనం నేర్చావులే!” 

“మారెల్‌ నన్నెప్పుడూ ఆదరిస్తాడు.” 

“మరైతే అతను విందుకి పిలిస్తే నువ్వు నిరాకరించావుట తప్పుకాదూ?” 

“ఏమిటీ? విందు నిరాకరించావా?” ఆతృతగా అడిగాడావృద్దుడు. “ఏమిటి డాంటీ? 
అతను నిన్ను విందుకి ఆహ్వానించాడా? మరెందుకు నిరాకరించావు నాయనా?” 

“వెంటనే నిన్ను చూడాలని బాబా. చూడందే నిలవలేపోయాను.” 

“మారెల్‌ ఎంత నొచ్చుకుని ఉంటాడో! కెప్టెన్‌ అవాలని కోరుకుంటున్నవాడైతే, కొంచెం 
యజమానిని మెప్పించడానికి ప్రయత్నించాలి” అన్నాడు కాడరూస్‌. 

“మెప్పించడానికి నేను ప్రయత్నించనక్కరలేకుండానే కెప్టెన్‌ అవ్వాలని ఆశ.” 

“అవునవును. అదీ బాగానే ఉందిలే, మంచిదే. నీ పాతమిత్రులంతా సంతోషిస్తారు. 
ఈ శుభవార్త వింటే సంతోషించే వాళ్లు సెంట్‌నికొలాస్‌ కోటకవతల మరొకరుంటారని కూడా 
నా ఊహు” 

వృద్ధుడు ప్రశ్నించాడు : “ఎవరు? మర్సిదా మాటేనా?” 

యువకుడన్నాడు “అవును బాబా. నిన్ను చూశాను. నా బెంగతీరింది. ఇంక కాటలన్స్‌ 


12 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నివాసానికి వెళ్ళాలనుంది బాబా. ఏమంటావు?” 

“అవును నాయనా వెళ్లు. ఇటువంటి కొడుకునిచ్చి భగవంతుడు నన్ను కనిపెట్టాడు. 
అలాగే తగిన భార్యను కూర్చి భగవంతుడు నిన్నాశీర్వదిస్తాడు.” 

“భార్యా!” అని ఆశ్చర్యపడ్డాడు కాడరూస్‌. “అప్పుడే భార్య అంటున్నారేమిటండీ! ఇంకా 
కాలేదుగా? అయినా, తొందరపడ్డం మంచిది డాంటీ. మర్సిదా అపురూపసుందరి. అంతచక్కని 
యువతి ఉంటే, ఆమెని కోరే వరులనేకులుంటారు. మర్సిదాపైన ఆసక్తి పెట్టుకుని డజనుమంది 
యువకులున్నారు.” 


“నిజమే” అన్నాడు డాంటీ, చిరునవ్వుతో. అయితే లోని తొందరపాటును అణుచుకోలేక 
పోయాడు. 


“నిజమే.” అన్నాడు కాడరూస్‌. “వాళ్లలో కొందరు ఎన్నదగిన వరులు కూడా ఉన్నారు. 
అయితే, నువ్వూ కెప్టెన్‌ కాబోతున్నావు కాబట్టి నిన్ను నిరాకరించే ప్రమాదం లేదనుకో.” 


“అబ్బే. అలా అనకూడదు” అన్నాడు డాంటీ. “స్త్రీలంటే నా కింతకంటె మంచిభావం 
ఉంది. ముఖ్యంగా మర్చిదా పట్ల. నేను కెప్టెన్‌ అయినా సరే కాకపోయినాసరే, ఆమె నా పట్ల 
ఒకే ఆసక్తితో ఉంటుందని నా నమ్మకం.” 


“మరీ మంచిదీ! అయినా నా సలహా పెడచెవినిపెట్టకు. నువ్వు తిరిగి వచ్చినట్టు, ఆమె 
పైన నువ్వు ఆశలు పెట్టుకున్నట్టు వీలైనంత త్వరలో ఆమెకి తెలియపరచడం మేలు.” 


“అలాగే చేస్తాను” అంటూ డాంటీ, తండ్రిని ఒకసారి ఆలింగనం చేసుకుని 
బయలుదేరాడు. డాంటీ వెళ్ళిన వెంటనే కాడరూస్‌ బయలుదేరాడు. మెట్లుదిగి వెళ్లి వీధిమలుపులో 
వేచి ఉన్న డాంగ్లర్‌ను కలుసుకున్నాడు. 


“ఏమయింది? అతన్ని చూశావా?” అని ప్రశ్నించాడు డాంగ్లర్‌. 

“ఇప్పుడే అతని వద్దనుంచి వస్తున్నాను.” 

“తనకి కెప్టెన్‌ అవాలని కోరిక ఉన్నట్లు నీతో ఏమైనా అన్నాడా?” 

“అనడమేమిటి? అప్పుడే కెప్టెన్‌ అయినట్లే మాట్లాడుతున్నాడు! మారెల్‌ అతనికి మాట 
ఇచ్చాదట.” 

“అలాగేం? అంతా ఉట్టిది. అయినా, ఇంకా కెప్టెన్‌ కాలేదుగా! అది మాత్రం నిజం.” 


“ఆ. వాడిమొహం. అది అసలు వాడికి రావడమేమిటి? రాకూడదు. వస్తే ఇంక 
వాడితో మాట్లాడగలమా!” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 13 


“ఆమాటకొస్తే, అసలు వాణ్ని ఇంకో మెట్టు దించెయ్యాలి. ఇంకా వాడికి ఆ కాటలన్‌ 
యువతిని ప్రేమించే ఆశ ఉన్నట్టేనా?” 

“ఉన్నట్టేనా ఏమిటి? వెర్రిప్రేమ పట్టుకుంది. ఇప్పుడే చూడ్డానికి వెళ్లాడు. కాని-నేనాట్టే 
పొరపడ్డం లేదనుకుంటాను -అక్కడ ఆశాభంగం కలగవచ్చు.” 

“అంటే? అదేమిటో విశదంగా చెప్పునాకు? ఆ అమ్మాయిని గురించి కూడా పూర్తిగా 
చెప్పు?” 

“ఏముంది? మర్సిదా పట్నానికొచ్చేటప్పుడల్లా కాటలన్‌ యువకుడొకడు కూడా కూడా 
ఉంటున్నాడు. అతను పొడుగ్గా ఉంటాడు. నల్లని కళ్లు, గోధుమఛాయ. ఆమె అతన్ని బావ 
అంటుంది.” 

“అల్లాగా! అయితే ఆమెని చేసుకోవాలనేనా అతని ఉద్దేశం? అంతేనా?” 

“అదేనని నా ఊహ. లేకపోతే ఇరవైఒకటేళ్ల యువకుడు పదిహేడేళ్ల యువతి వెంట 
ఎప్పుడూ ఎందుకు తిరుగుతూ ఉంటాడు?” 

“ఇప్పుడు డాంటీ కాటలన్స్‌ నివాసానికి వెళ్లాడని కాదూ చెప్పావు?” 

“నేను చూస్తుండగానే కదా, బయలుదేరాడు?” 

“సరే మనం దారికి ఈ పక్కనించే నడచివెడితే. రిజర్వ్‌ హోటల్‌కి వెళ్లి అక్కడ కూచోవచ్చు. 
ఒక గ్లాసు పుచ్చుకుంటూ కూచుంటే సరి. ఆ దారినే డాంటీ తిరిగి వెడతాడుగా! అప్పుడు ఏం 
జరిగిందో వాడి ముఖం చూసి చెప్పవచ్చు.” 

“అవును. అయితేనడు.” 

ఇద్దరూ కలిసి గబగబా నడిచి హోటల్‌కి వెళ్లారు. పదినిమిషాల క్రితం డాంటీ ఆదారినే 
వెళ్లినట్లు హోటల్‌ యజమాని పాంఫైల్‌ కూడా చెప్పాడు. కాటలన్స్‌ నివాసానికే వెళ్లాడని 
నిర్ధారణచేసుకుని, ఇద్దరూ చెరొక గ్లాసు ద్రాక్షసారాయం తెప్పించుకుని హోటల్‌ ఆవరణలో 
వృక్షచ్చాయ క్రింద ఒక మేజావద్ద కుర్చీలో నిరీక్షిస్తూ కూర్చున్నారు. 


14 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


త్రి 


మిత్రులిద్దరూ మద్యం చప్పరిస్తూ కూర్చున్న ప్రదేశం నుంచి కాటలన్స్‌ నివాసగ్రామం 
నూరడుగుల దూరం ఉంది. 

పూర్వం ఒకప్పుడు స్పెయిన్‌ నుంచి చిన్న పడవల్లో ఒక గుంపు వచ్చి ఇక్కడ చేరింది. 
వాళ్ళెలా వచ్చారో ఎవరికీ తెలియదు. వాళ్ళు వాడేది కొత్త భాష వారిలో స్థానిక భాష తెలిసిన 
ఒక నాయకుడు ఈ ప్రాంతంలో వలస స్థిరపర్చుకోడానికి అనుమతి కోరుతూ, మార్సేల్స్‌ 
కౌన్సిల్‌కు మహజరు పెట్టాడు. మహజరు నమోదైన మూడుమాసాలలో అక్కడొక గ్రామం 
వెలిసింది. సముద్రాలపై స్వేచ్చా సంచారం కాంక్షించే కాటలన్‌ జాతి గుంపు ఇక్కడ నివాసం 
స్థిరపర్చుకుంది. వారు నిర్మించుకున్న గ్రామం కొంత స్పానిష్‌రీతినీ, కొంత మూరిష్‌రీతినీ 
మేళవించి ఒక వింత అందం తెచ్చుకుంది. సముద్రంలోకి చొచ్చుకున్న ఆ నేలని విడిచి పెట్టకుండా 
ఆ గుంపు ఈనాటికీ అక్కదేవుంది. ఈనాటికీ వాళ్లు పూర్వీకులభాషనే వాడుతున్నారు. తాత 
ముత్తాతల ఆచార సంప్రదాయాలను, దుస్తులనే అనుసరిస్తున్నారు. మూడు నాలుగు శతాబ్దాలైనా 
వారు ఇతరులతో కలవలేదు. వివాహ సంబంధాలు పెట్టుకోలేదు. భాష విశిష్టతనూ, జాతి 
విశిష్టతనూ నిలబెట్టుకున్నారు. 

ఆ గ్రామానికి ఒకే ఒక వీధి ఉంది. సూర్యతాపానికి ఇళ్ల రంగులు వెలిసిపోయాయి. 
సున్నపు వెల్లదనం తప్ప, ఎక్కువ అలంకార మేమీ కనపడదు. ఆ వీధిలో ఒకచిన్న ఇంట్లో..... నల్లని 
శిరోజాలు, తళతళలాడే లేడికళ్లు గల ఒకచకని యువతి గడప నానుకుని నిలబడి ఉంది. 
నాజూకైన వేళ్ళతో ఒక పూలగుత్తిని నలుపుతోంది. రేకులు కింద రాలుతున్నాయి. దేవతా 
ప్రతిమను చూసి చెక్కినట్లున్న ఆమె పొడుగైన చేతులు కంపిస్తూ, లోని ఆవేగాన్ని ప్రకటిస్తున్నాయి. 
ఒక పాదంతో మెల్లిగా నేలను తట్టుతోంది. ఆమెకు మూడడుగుల దూరంలో సౌష్టవశరీరుడైన 
ఒక యువకుడు కుర్చీలో కూర్చుని, ముందుకూ వెనక్కూ ఊగుతున్నాడు. అతని వయస్సు 
ఇరవై, ఇరవైరెండేళ్లుండవచ్చును. యువతివంక తదేకంగా చూస్తున్న అతని ముఖంలో ఓర్మిలేమి, 
చికాకుస్పష్టంగా గోచరిస్తున్నాయి. 

యువతిముఖంలోని నిశ్చలభావం, యువకుని ముఖంలోని సంశయాందోళనలను 
ఇనుమడింప చేస్తున్నది. 

“ఈస్టర్‌కి ఇంక ఆట్టేరోజుల్లేవు మర్చిదా! వివాహ ముహూర్తాలు సమీపిస్తున్నాయి. 
నాకు సమాధానం చెప్పవా?” అన్నాడు యువకుడు. 

“ఇప్పటికి నూరుసార్లు సమాధానం చెప్పాను ఫెర్నాండో. నన్ను మళ్ళీ మళ్లీ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 15 


అడుగుతున్నావంటే, నీపైన నీకే విశ్వాసం లేదన్న మాటు” 


“కావచ్చును! కాని మళ్లీ ఇంకోమారు చెప్పమని బతిమాలుతున్నాను. నేనామాటల్ని 
నమ్మగలిగేవరకూ చెప్పు. అయ్యో! నీ సాహచర్యంపొంది సుఖీంచాలని పదేళ్ళకాలం కలలుకంటూ 
గడిపి, చివరికి నా జీవితంలో ఈ ఏకైకలక్ష్యం చేకూరే ఆశ నశించేనా?” 


“నేను మాత్రం అటువంటి ఆశకు తావివ్వలేదు ఫెర్నాండో. నేనెప్పుడూ నీకు చెప్తూనే 
వున్నాను నిన్ను సోదరునిగా భావించి (ప్రేమిస్తున్నానని; సోదరడ్రేమకంటె అధికంగా ఏదీ నా 
వద్ద కోరవద్దని; నా హృదయం మరొకరికి అర్పితమయిందని. నేను నీకెప్పుడూ చెప్తూ ఉండలేదా 
ఫెర్నాండో?” 

“అవును మర్శిదా! చెప్తున్నావు. నిర్ణయతో నిష్మర్షవాక్యాలనే నాకెప్పుడూ ప్రసాదించావు. 
కాని కాటలన్‌ జాతికి చెందినవాళ్లు అన్యజాతీయుల్ని వివాహం చేసుకోరాదనే పవిత్ర నియమాన్ని 
నువ్వు మరిచిపోతున్నావు.” 

“అది సరికాదు ఫెర్నాండో. అది నియమ విధి కాదు. అది ఆచారం మాత్రమే. నీ 
స్వార్దం కోసం ఈ ఆచారంతో నన్ను బంధించడానికి ప్రయత్నించకు. సైన్యంలో చేరాలని నీకు 
ఆజ్ఞ వచ్చింది. ఏక్షణంలోనైనా నువ్వు వెళ్ళిపోక తప్పదు. నువ్వు సిపాయివైన తరవాత నావల్ల 
నీకేం ప్రయోజనం ఉంటుంది? నాకే సంపదాలేదు, ఈ ఒక్కపూరిల్లు తప్ప. తల్లిదండ్రులు 
లేరు. ఏ ఆధారం లేని నావల్ల నీ కేం ప్రయోజనం?” 

“నువ్వు. పేదవే; ఒంటరివే. అయితే మాత్రం? మార్సేల్స్‌లో ఎంతటి భాగ్యవంతుల 
పుత్రికలైనా సరే, వారికంటె నువ్వే నాకు ఎన్నతగినదానవు. బుజువర్తనలో గాని, సమర్ధతలో 
గాని నీకు చాలిన మరొక యువతిని చూపించు?” 


శిరస్సు వంచి మర్సిదా అంది. “కాని ఫెర్నాండో, (ప్రేమించినవానిని కాక మరొకనిని 
వివాహమాడే యువతి బుజువర్తన మారిపోవచ్చు. నామాట విను. నీ పల్లెవృత్తిపైనే నీ మనస్సు 
లగ్నం చెయ్యి. కలల్లో విహరించడం మాను. అటువంటి కలలనించి మేలుకోగానే, వాస్తవ 
స్థితి దుర్భరమైపోగలదు. నా స్నేహాన్ని మాత్రం స్వీకరించు. నేను నీకింతకంటే ఇవ్వగలిగేది 
లేదు.” 


“అవును మర్సిదా! నువ్వు చెప్పినది నిజం. నేను నావికుడనౌతాను. నీ కంటికి 
అసహ్యంగా కనపడే మన పూర్వుల దుస్తులు త్యజించి, చారలషర్షు, నీలికోటు, టోపీ ధరిస్తాను. 
నిన్ను మెప్పించడానికి అలాగే ఉండాలి కదూ?” 

ఈమారు మర్సిదా ముఖభంగిమ మారింది. అనుతాపంపోయి ఆగ్రహం ఆవహించింది. 


“అంటే?” 


16 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“అంటే ఆరీతిగా ఉండే ఒకనికోసం వేచి ఉన్నావు. కాబట్టి, నాపట్ల ఇంత నిర్ణయతో 
ప్రవర్తిస్తున్నావని. అయినా ఏమో! ఎవరు చెప్పగలరు? నువ్వు ఎవరికోసం నిరీక్షిస్తున్నావో 
అతడు చపలుడు కావచ్చును. కాకపోయినా అతనికి సముద్రమే చివరిగతి రాసి పెట్టి 
ఉండవచ్చును.” 

“ఫెర్నాండో” అంది మర్సిదా బిగ్గరగా. “నువ్వింకా సత్పురుషుడ వనుకున్నాను. కాని, 
మోసపోయాను. నీ ఈర్వ్య్యకు తోడుశాపాలు పెట్టడానికి నీ హృదయమెంత విషపూరితం! ఇదిగో 
విను. నేనేమీ దాచడంలేదు. నువ్వు ఎవర్ని గురించి మాట్లాడుతున్నావో అతన్నే నేను 
ప్రేమిస్తున్నాను. అతనికోసమే నిరీక్షిస్తున్నాను. తిరిగిరాని పక్షంలో అతన్ని చపలుడని నీ మాదిరిగా 
నిందించను. నాపై ప్రేమతోనే మరణించాడని భావిస్తాను.” 

కాటలన్‌ యువకుడు ఉద్రేకపూరితుడైనాడు. 

“నిన్నర్థంచేసుకున్నాను ఫెర్నాండో. నేనతన్ని (ప్రేమిస్తున్నందువల్లనే అతన్ని నువ్వు 
దూషిస్తున్నావు. అతనితో కత్తి దుయ్యడానికి సిద్దపడుతున్నావు. కాని, దానివల్ల నీకేం ప్రయోజనం? 
నన్నెలాగూ వివాహం చేసుకోలేవు. నేనిచ్చిన స్నేహంతో, సోదర ప్రేమతో తృప్తిపడు. అది కాక 
నువ్వన్నట్లు, నిజంగానే సముద్రం నమ్మడానికి వీలు కానిది. అతను వెళ్లి అప్పుడే 
మూడుమాసాలయింది. ఈ మూడుమాసాలలోనూ ఏ తుపాను లొస్తాయోనని ఎంతగా 
క్షోభించాను?” అంటున్నంతలో మర్సిదా కళ్లు నీళ్లతో నిండాయి. 

ఫెర్నాండో అటూ ఇటూ పచారుచెయ్య నారంభించాడు. తరవాత ఆమె సమీపంలోకి 
వచ్చి నిలిచి, పిడికిళ్లు బిగబట్టి, కళ్లలో నిరాశ ప్రతిఫలిస్తుండగా ప్రశ్నించాడు. “చెప్పు మర్శిదా! 
ఆఖరుపర్యాయం చెప్పు. ఇదే నీ ధృఢనిశ్చయమా?” 

నిష్కర్షగా చెప్పింది మర్సిదా. “నేను ఎడ్మండ్‌ డాంటీని ప్రేమిస్తున్నాను. అతన్ని తప్ప 
ఇంకెవరినీ వివాహమాడను.” 

ఆశలు కూలిపోయినట్లు ఫెర్నాండో తల ఒరిగిపోయింది. మూలుగుతున్నట్లు 
దీర్గనిశ్వాసం విడిచాడు. కాని, వెంటనే శిరసెత్తి ధృఢస్వరంతో ప్రశ్నించాడు. 

“అతడు మరణించినట్లయితే?” 

“అతడు మరణిస్తే, అతన్ని నేనూ అనుసరిస్తాను.” 

“అతడు నిన్ను విస్మరిస్తే?” 

ఇంతలోనే గృహషప్రాంగణంనుంచి ఉల్లాసపూరితమైన ఒక పిలుపు వినవచ్చింది. 
“మర్సిదా! మర్చిదా!” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 17 


“అడుగో” అంది యువతి. ఆమె ముఖం కాంతివంతమయింది. ఉత్సాహంతో ముందుకు 
రెండడుగులు వేసింది. “చూడు, అతడు నన్ను మరిచిపోలేదు. ఇదుగో వచ్చాడు.” ద్వారంవైపు 
పరుగెత్తి తలుపు తీసింది. “ఎడ్మండ్‌! ఎన్నాళ్ళకి వచ్చావ్‌!” 

ఫెర్నాండో ముఖం పాలిపోయింది. వొణికిపోతూ కుర్చీలో కూలబడిపోయాడు. మర్సిదా 
ఎడ్మండ్‌ చేతుల్లోకి వాలిపోయింది. ఇద్దరూ ఆనందాతిరేకంలో లోకాన్ని మరిచిపోయారు. బాధా 
జనితమో ఆనందవలితమో తెలియని అస్పష్టమైన వాక్కులతో పరస్పరభావాలను 
ప్రకటించుకున్నారు. ఫెర్నాండో ముఖంలోని కాళచ్చాయలు అకస్మాత్తుగా ఎడ్మండ్‌ దృష్టి 
గోచరమైనాయి. ఫెర్మాండో చెయ్యి కత్తిపిడిమీదికి దూకింది. 

“ఓహో, నన్ను క్షమించాలి” అన్నాడు డాంట., క్రోధ భావంతో “ఇక్కడ ముగ్గురం 
ఉన్నామన్నసంగతి నేను గమనించలేదు.” మర్చిదావంక తిరిగి ప్రశ్నించాడు. “ఈయ నెవరు?” 

“నీకు ప్రాణస్నేహితుడు కావలసినవాడు. నాకు మిత్రుడు, బావ, సోదర సమానుడు. 
అతని పేరు ఫెర్నాండో. ఎడ్మండ్‌, నీ తరవాత, అతన్ని పైమించినంతగా ఈ ప్రపంచంలో 
నేనింకెవరినీ ప్రేమించను. అతన్ని గుర్తుపట్టలేదా?” 


“ఆ! అవును.” అన్నాడు డాంటీ. మర్సిదాను వదలకుండానే, ఒక చెయ్యి చాచి కాటలన్‌ 
యువకుని సాదరంగా పిలిచాడు. కాని, ఫెర్మాండో చెయ్యి అందుకోలేదు. శిలాప్రతిమ వలె 
స్తబ్బుడై కూర్చుండిపోయాడు. ఆందోళనతో కంపిస్తూ మర్సిదా వంక డాంటీ తేరిపారచూశాడు. 
తరవాత క్రోధోద్వేగంతో ఫెర్నాండో వంక చూశాడు. క్షణంలో అంతా (గ్రహించాడు. కోపంతో 
అతని ముఖం ఎర్రబడింది. 


“నీ దగ్గరకు రెక్కలమీద వచ్చి వాలాను మర్సిదా. కాని ఇక్కడ శత్రువాకడు తటస్ట 
థి 
పడతాడనుకోలేదు.” 


“శత్రువా?” మర్సిదా బిగ్గరగా అరిచింది. ఆవేగంతో ఫెర్నాండో వంక చూసి, “నా 
యింటిలోనా శత్రువు? అదే నిజమయితే, వెంటనే ఈ యిల్లు విడిచి పెట్టి మార్సేల్స్‌ నగరానికి 
నిన్ననుసరించి వచ్చేస్తాను. నీకే హాని సంభవించినా మార్గియన్‌ అగ్రంపై నుంచి దూకి 
ప్రాణత్యాగం చేస్తాను.” నిశ్చలంగా ఆమె పలికిన వాక్కులనుబట్టి, తన మనోగతోద్దేశాన్ని ఆమె 
గ్రహించినట్లు ఫెర్నాండో తెలుసుకున్నాడు. అతని ముఖం పాలిపోయింది. 

మర్సిదా మళ్లీ చెప్పింది. “కాని నువ్వు పొరపడ్డావు ఎడ్మండ్‌. ఇక్కడ నీకు శత్రువెవరూ 
లేరు. నాకు సోదరసమానుడైన ఫెర్నాండో ఒక్కడే ఉన్నాడు. హృదయపూర్వకమైన స్నేహ 
మివ్వడానికి నిద్ధంగా ఉన్నాడు.” ఆజ్ఞాపూర్వకమై న యువతి నేత్రభంగిమ చూని 
మంత్రముగ్దుడైనట్లు ఫెర్నాండో మెల్లిగా ఎడ్మండ్‌ను సమీపించి చెయ్యి అందించాడు. కాని 


18 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చేతికి చెయ్యి తాకినంతనే తనలోని సహనం అంచులు మీరినట్లు, దుర్భర వేదనతో ఇల్లువిడిచి 
అతివేగంతో నిర్ణమించాడు. పిచ్చివానివలె జట్టు పీక్కుంటూ “అయ్యయ్యో! ఎలాగ? నన్నెవరు 
కాపాడగలరు? అయ్యో పాడుజన్మ! పాపిష్టికర్మ!” అంటున్నాడు. 
ఇంతలో అతనికొక పిలుపు వినవచ్చింది. “ఎవరు? ఫెర్నాండో! ఎక్కడికి వెడుతున్నావ్‌?” 
కాటలన్‌ యువకుడు చటుక్కున ఆగిపోయాడు. చుట్టూ చూశాడు. వృక్షచ్చాయలో 
కూర్చున్న కాడరూస్‌, డాంగ్లర్‌ కనిపించారు. విభ్రాంతుడై వారిని చూస్తూ ఉండిపోయాడు. 
నోట మాట రాలేదు. 


కాడరూస్‌ను మోకాటితో పొడిచి డాంగ్లర్‌ “అదేమిటి? అలా పిచ్చెత్తినట్టున్నాడు?” 
అన్నాడు. “ఏమో! ఏం చెప్పగలం? మనం మోసపడి ఉండవచ్చు. డాంటీకి కోరినంతా లభించి 
ఉండవచ్చు.” 


“అలాగే కనిపిస్తోంది. అదేమిటో కనుక్కుందాం” అన్నాడు కాడరూస్‌. ఫెర్నాండో వంక 
తిరిగి, “రావోయ్‌ రా. కూచో కొంచెం స్థిమితపడు.” 


నుదుటినుంచి ధారలుకట్టిన చెమట తుడుచుకుంటూ, ఫెర్నాండో మెల్లిగా చెట్టునీడకి 
చేరాడు. నీడలో చల్లదనం అతన్ని కొంత శాంతపరిచింది. “నన్ను పిలిచారా?” అంటూ ఒక 
కుర్చీలో కూలబడ్డాడు. 

“పిచ్చివాడిలా పరుగెత్తుతున్నావని పిలిచాను. వెళ్లి సముద్రంలో దూకుతావేమోనని 
భయపడ్డాను.” అన్నాడు కాడరూస్‌ నవ్వుతూ. “స్పేహితుడన్న తరవాత ఒక గ్లాసు మద్యం 
ఇవ్వడమేకాదు; సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కాపాడాలి కూడా.” 

ఫెర్నాండో పెద్ద మూలుగు మూలిగాడు. అది మూలుగులా లేదు. రోదనలా ఉంది. 
రెండుచేతుల మధ్యా ముఖం దాచుకొని ముందుకువంగి కూర్చున్నాడు. 

“ఇదిగో చూడు ఫెర్నాండో. నిన్ను చూస్తే ఎలా వున్నావో చెప్పనా?” అన్నాడు కాడరూస్‌. 
“భగ్న (పేమికుడిలా వున్నావు. చాలు చాలు! అదేమిటో మాకంతా చెప్పకూడదూ? నీ హితవు 
కోరి స్నేహితులడుగుతుంటే ఊరుకోడం భావ్యం కాదు.” 

ఫెర్నాండో తలెత్తకుండానే పిడికిళ్లు బిగించి అన్నాడు. 

“నేను బాగానే ఉన్నాను.” 

“అదిగో! చూడు డాంగ్లర్‌” అన్నాడు కాడరూస్‌ మిత్రునివంక కన్ను గీటుతూ. “ఇలాగుంది 
చూడు ఇతని సంగతి. ఏ పాపం ఎరగడు. ఉత్తముడు. పల్లెవాళ్లలో పెద్ద చెయ్యి. మర్సిదా అనే 
చక్కని అమ్మాయిని ప్రేమించాడు. కాని దురదృష్టవశాత్తు ఈ చక్కనిపిల్ల ఫరావో నౌక మేట్‌ని 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 19 


ప్రేమించింది. ఫరావో ఇవాళే వచ్చింది. వచ్చిందో లేదో, పాపం, ఫెర్నాండోని అతని దారి 
అతన్ని చూసుకోమంది.” 

“అయితే?” అన్నాడు ఫెర్నాండో, తలెత్తి కాడరూస్‌ వంక చూస్తూ, తన కోపాన్నంతనీ 
కక్కడాని కెవరైనా దొరకుతారా అని వెతుకుతున్నట్లు. “కోరినవాణ్ణి ఎంచుకోడానికి మర్సిదాకి 
స్వేచ్చ, స్వాతంత్ర్యం ఉన్నాయి. లేవంటారా?” 

“సరిపోయింది. అల్లా అనుకుంటే ఇబ్బందే లేదు” అన్నాడు కాడరూస్‌. “కాని నువ్వేమో 
కాటలన్‌జాతిపేరు నిలిపే వీరుడి వనుకున్నాను. ప్రత్యర్థి ఆక్రమించుకుంటూ ఉంటే, కాటలన్‌ 
జాతికి చెందినవాళ్లైవరూ ఊరుకోరని నే విన్నాను. అందులోనూ ఫెర్నాండో అంటే ప్రత్యర్థులకు 
భయంకరుడని విన్నాను.” 

ఫెర్నాండో సానుభూతిపూర్వకంగా నవ్వాడు. “పేమికుడు భయంకరంగా ఉండడు” 
అన్నాడు. 

“ఓహో! కాబోలు,” అన్నాడు కాడరూస్‌. మద్య ప్రభావం అప్పుడే అతని తలకెక్కుతోంది. 
“దాని మాటెల్లా వున్నప్పటికీ, డాంటీ తిరిగిరావడం వల్ల ఫెర్నాండో ఒక్కడికే ఇబ్బంది కలగలేదు. 
ఏమంటావ్‌ డాంగ్లర్‌?” 

“నువ్వు చెప్పిందీ నిజమే. అతనికి కొంత ఇబ్బంది కలిగే ఉండవచ్చు.” 

“అదేముందిలే” అన్నాడు కాడరూస్‌, ఫెర్నాండో గ్లాసులో మద్యంపోస్తూ. పదోసారి 
తన గ్లాసుకూడా నింపుకున్నాడు. డాంగ్లర్‌ మొదటిగ్గ్లాసింకా ఖాళీ కాలేదు. “ఎవరెల్లా పోతేం! 
అతను మర్చిదాని పెళ్లిచేసుకోకమానడు.” 

డాంగ్లర్‌ కాటలన్‌ యువకుని అతి శ్రద్దగా పరిశీలిస్తున్నాడు. కాడరూస్‌ పలుకులు 
అతని హృదయంలో చిచ్చు పెడుతున్నాయి. 

“మరి, పెళ్లి ఎప్పుడు?” 

“అదా! ఇంకా నిర్ణయం కాలేదు.” అని గొణిగాడు ఫెర్నాండో. 

“లేదు. కాని నిర్ణయం కావడానికెంతలే! త్వరలోనే అవుతుంది.” అన్నాడు కాడరూస్‌. 
“పెళ్లవడం ఎంత నిశ్చయమో, ఫరావోనౌకకి డాంటీ కెప్టెన్‌ అవడం కూడా అంతే నిశ్చయం. 
ఏమంటావ్‌ డాంగ్లర్‌?” 

సంభాషణ హఠాత్తుగా తనమీదికి తిరిగేసరికి డాంగ్లర్‌ కంగారుపడ్డాడు. కాడరూస్‌ 
తనను ఎత్తిపొడవడానికి యత్సిస్తున్నాడేమోనని అతని వంక తీక్షణంగా చూశాడు. కాని, మత్తువల్ల 
అర్థచైతన్యం మాత్రం మిగిలిన ఆ ముఖంలో అసూయతప్ప, వేరేమీ కనిపించలేదు. 


20 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


తనగ్గాసు నింపుకుంటూ అన్నాడు: “సరే కానీ. మర్సిదా భర్త అయిన కెప్టెన్‌ ఎడ్మండ్‌ 
డాంటీకి శుభాకాంక్షలు పలకండి.” 


కాడరూస్‌ గ్లాసెత్తి పెదవులకు పట్టించాడు. ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీచేశాడు. 
ఫెర్నాండో తన గ్లాసు ఎత్తి నేలకు విసిరికొట్టాడు. 


“ఆగండి. అటు చూడండి. అక్కడెవరు?” అన్నాడు కాడరూస్‌. “కాటలన్స్‌ గ్రామందగ్గర 
ఆ మిట్టపైన కనిపిస్తున్న వాళ్లెవరు? నువ్వు చూడు ఫెర్నాండో. నాకంటె నీ చూపు బాగుంది; 
నా చూపు తగ్గిపోయింది. మద్యం చేసే ద్రోహం నీకు తెలుసుగా! చూస్తే ఇద్దరు ్రేమికుల్లా 
కనిపిస్తున్నారు. చెయ్యో చెయ్యో కలిపి నడుస్తున్నా రనుకుంటాను. దేవుడు క్షమిస్తే-పాపం 
ఇంకొకళ్లు చూస్తున్నారని వాళ్ళకి తెలియదు. చూడు. ఆలింగనం చేసుకుంటున్నారు.” 

ఆ దృశ్యాన్ని చూసి ఫెర్నాండో ముఖం వికృతంగా మారిపోయినట్లు డాంగ్రర్‌ కనిపెట్టాడు. 

“వాళ్లెవరు ఫెర్నాండో?” అని అడిగాడు. 

బొంగురుపోయిన గొంతుతో చెప్పాడు ఫెర్నాండో “వాళ్లు ఎడ్మండ్‌, మర్సిదా.” 

“ఓహో” అన్నాడు కాడరూస్‌. “నేను గుర్తుపట్టలేక పోయాను సుమా!” అని, వాళ్లని 
గట్టిగా పిలిచాడు. “డాంటీ! మాట! ఓ అమ్మాయ్‌! మిమ్మల్నే! కొంచెం ఇటురండి. ఎప్పుడేమిటి 
పెళ్లి? ఇక్కడ ఫెర్నాండో మాకేం చెప్పకుండా భీష్మించుకుని కూచున్నాడు.” 

“ఊరుకుంటావా లేదా” అంటూ డాంగ్లర్‌ కాడరూస్‌ని వెనక్కి లాగుతున్నట్టు నటించాడు. 
మత్తుతో నిలబడలేకపోయినా లేచి సాగుతున్నాడు కాడరూస్‌. “కూచోవోయ్‌ నువ్వు 
మాట్లాడకుండా. (ప్రేమికుల్ని వాళ్ల మానాన వాళ్లని విడిచిపెట్టరాదూ? చూడు, ఫెర్నాండోకేసి; 
అతనెంత శాంతంగా, సబబుగా ఊరుకొన్నాడో. చూసి నేర్చుకో” అన్నాడు డాంగ్రర్‌. 

ఒళ్లు తెలియని ఆవేశంలో, డాంగ్లర్‌ ఎత్తిపొడుపులికి నిలవలేక, ఫెర్నాండో దూసుకు 
వెళ్ళేవాడే. కాని ఇంతలో మర్సిదా తలెత్తి చిరునవ్వుతో చుట్టూ కలయచూసింది. ఇద్దరూ 
సమీపిస్తున్నారు. ఫెర్నాండోకి మర్సిదా బెదిరింపు జ్ఞప్తికి వచ్చింది-ఎడ్మండ్‌కి ఎటువంటి 
హానికలిగినా ఆత్మహత్య చేసుకుంటానని. దాంతో ఫెర్నాండో నిర్జీవంగా కుర్చీలోకి వాలిపోయాడు. 

డాంగ్లర్‌ తన ప్రక్కనున్న ఇద్దరిముఖాలూ చూశాడు. ఒకని ముఖంలో మత్తువల్ల చైతన్యం 
ఉడిగిపోయింది. మరొకని ముఖంలో భగ్న (పేమ వలన ఉన్మత్తత కనిపించింది. 


“ఈ వెర్రిమొహాలవల్ల నాకు రవ్వంతకూడా ప్రయోజనం లేదు” అనుకున్నాడు డాంగ్లర్‌ 
తనలో. “ఇక్కడ ఒక తాగుబోతుకీ, ఒక పిరికిపందకీ మధ్య నేను కూచోవలసిన పనిలేదు. 
ఎడ్మండ్‌ దశ ఉచ్చగతిలో ఉంది. అతనా సుందరిని పెళ్లిచేసుకుంటాడు; కెప్టెన్‌ అవుతాడు; 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 21 


మమ్మల్ని అందర్నీ హేళన చెయ్యక మానడు; నేను జోక్యం చేసుకోకపోతే, అవహేళన చెయ్యక 
మానడు ఒక వక్రమందహాసం పెదవుల చివర ద్యోతకమయింది. 

మేజాబల్లనానుకుని నిలిచీ నిలవనట్లు నిలిచి కాడరూస్‌ బిగ్గరగా అంటున్నాడు. 

“ఏమోయ్‌ ఎడ్మండ్‌! ఇక్కడ మిత్రులం కనిపించడం లేదా? లేక మాట్లాడ్డానికి మేము 
తగమా?” 

“లేదు కాడరూస్‌” అన్నాడు డాంటీ చేరువకివస్తూ. “మాట్లాడ్డానికి తగకపోడమేమీ 
లేదు. నా కెంతో ఆనందంగా ఉంది. గర్వంకంటె ఆనందం మరింత గుడ్డిది!” 

“బలేగా చెప్పావోయ్‌! ఏమమ్మా మదాం డాంటీ! క్షేమమేనా?” 

మర్సిదా శంకతో శిరస్సువంచుకుంది. “నన్నప్పుడే అల్లా పిలవకూడదు. వివాహం 
కాని యువతుల్ని వరుల పేరు చేర్చి పిలిస్తే మాలో అశుభం. నన్ను మర్పిదా అనే పిలవండి.” 

“త్వరలోనే పెళ్లి జరుగుతుందనుకుంటాను డాంటీ?” అన్నాడు డాంగ్లర్‌. 

“వీలైనంత త్వరలోనే జరుగుతుంది డాంగ్లర్‌. ఇవాళ నా తండ్రితో మాట్లాడి అంతా 
ఏర్పాటుచేస్తాం. రేపో ఎల్లుండో ఇక్కడే, ఈ రిజర్వ్‌ హోటల్లోనే విందు ఏర్పాటవుతుంది. 
మిత్రులంతా మానకుండా రాగలరనుకుంటాను. మిమ్మల్ని నేను ఇప్పుడే ఆహ్వానించినట్టు 
ఎంచుకోండి డాంగ్లర్‌. మీరు కూడా కాడరూస్‌.” 

“మరి ఫెర్నాండోమాట? అతనుకూడా రావాలా?” అన్నాడు కాడరూస్‌, చిన్న వెకిలి 
నవ్వుతో. 

“నా భార్య సోదరుడు నాకూ సోదరుడే” అన్నాడు ఎడ్మండ్‌. “ఇటువంటి శుభానికి 
అతను రాకపోతే ఇద్దరం కూడా చాలా చింతిస్తాం.” 

“ఇవాళ ఏర్పాట్లు, రేపో ఎల్లుండో ప్రధానం, విందు. చాలా తొందర మీదున్నారే 
కెప్టెన్‌!” 

డాంటీ చిరునవ్వుతో అన్నాడు “డాంగ్లర్‌! కాడరూస్‌కి మర్సిదా చెప్పినమాటే మీకూ 
చెప్పాలి. ఇప్పటికింకా లభించని బిరుదుతో నన్ను పిలవకండి. దానివల్ల దురదృష్టం 
ప్రాప్తించవచ్చు.” 

“క్షమించాలి. ఆలస్యం సహించలేకుండా ఉన్నారని ఊరికే అన్నాను. అంతే. మీకింకా 
కావలసినంత వ్యవధి ఉంది. ఫరావో మూడుమాసాలవరకూ బయలుదేరదు. అందు కన్నాను.” 

“సౌఖ్యాన్ని అందుకోడానికి ఎవరైనా తొందరపడతారు డాంగ్లర్‌. మరీ ఆలస్యమైతే, ఆ 
సౌఖ్యం దక్కకపోవచ్చును. నా సౌఖ్యం మాటెలా ఉన్నప్పటికీ, నేను పారిస్‌ వెళ్లవలసిన పని 


22 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కూడా ఉంది.” 

“ఓ! పారిస్‌ వెళ్లాలా? అక్కడ పనేదైనా ఉందా?” 

“నా పని కాదు. పాపం మన కెప్టెన్‌ లక్లేర్‌ తుది ఆజ్ఞ పాలించాలి. అది పవిత్రమైన 
కర్తవ్యంకదా డాంగ్లర్‌!” 

“అవునవును.” అన్నాడు డాంగ్లర్‌. అని తనలో ఇల్లా అనుకున్నాడు. “అవును పారిస్‌ 
వెళ్లాలి. గ్రాండ్‌ మార్షల్‌ ఇచ్చిన ఉత్తరాన్ని అక్కడ ఒప్పగించాలి. ఆ! మంచి ఆలోచన తట్టింది. 
చాలా బాగుంది. డాంటీ! దొరికావ్‌! నువ్విప్పుడే ఫరావో కెప్టెన్‌ కావడం లేదులే!” తరవాత 
డాంటీతో అన్నాడు. “క్షేమంగా వెళ్ళిరండి.” 

ఎడ్మండ్‌ ధన్యవాదాలు చెప్పి బయలుదేరాడు. అమర సౌఖ్యాన్ని అందుకుంటున్న తృప్తితో 
ఇద్దరూ వెళ్లారు. 


4 


అంతకంతకీ దూరమౌతున్న ఇద్దరిపైనా దృష్టి నిగిడి చూస్తున్నాడు డాంగ్లర్‌. సెంట్‌ 
నికలాస్‌ కోటవద్ద మలుపుతిరిగి ఇద్దరూ అదృశ్యులవగానే, ఫెర్నాండో వంక చూశాడు. ఫెర్నాండో 
నిరాశతో కుర్చీలో కూలబడి ఉన్నాడు. కాడరూస్‌ మత్తు తలకెక్కి పాట గొణుగుతున్నాడు. 


డాంగ్లర్‌ ఫెర్నాండో వంక తిరిగి అన్నాడు. “అయితే అదన్నమాట సంగతి. ఇది అందరికీ 
ఆనందం చేకూర్చే వివాహం కాదన్నమాట!” 


“నాకు పిచ్చెక్కిస్తోంది” అన్నాడు ఫెర్నాండో. 
“అయితే మీరు మర్చిదాను (ప్రేమిస్తున్నారన్నమాటేనా?” 
“పరిచయం కలిగిన రోజునుంచీ ఆమెనారాధించాను.” 


“అయినా మార్గాంతరం చూడకుండా, ఇక్కడే జుట్టు పీక్కుంటూ కూచున్నారు. 
మనష్యులిల్లా ప్రవర్తిస్తారని నేనెన్నడూ అనుకోలేదు.” 

“వాణ్ని నిలువుగా చీరెయ్యాలనుంది. కాని వాడికే ముప్పు వచ్చినా తన ప్రాణాలు 
తీసుకుంటానని ఆమె అంటుంది.” 

“హు. దద్దమ్మ” అనుకున్నాడు డాంగ్రర్‌ తనలో. “ఆమె ప్రాణాలు తీసుకుంటే ఎవరికి, 
తీసుకోకపోతే ఎవరికి? డాంటీ కెప్టెన్‌ కాకపోడమే కావలసింది!” 

“మర్సిదా మరణించేకంటె నేనే చావడం మేలు” అన్నాడు ఫెర్నాండో, స్థిరమైన స్వరంతో. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 23 


డాంగ్లర్‌ అన్నాడు. “చూడండి. మీరు సత్పురుషునివలె కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఈ 
చిక్కులోనించి తప్పించాలని నాకు కోరిక కలుగుతోంది. కాని...” 
“అవును అదెల్లాగో అలోచిద్దాం” అన్నాడు కాడరూస్‌. 


“నువ్వుండవోయ్‌. ఇప్పటికే ముప్పాతిక పాలు తెలివి పోయేటట్లు తాగావు. ఆ పాతికా 
పూర్తిచేసేసి నీమానాన నువ్వుండు. నీ తాగుడేదో నువ్వు చూసుకో. మా వ్యవహారంలో వేలుపెట్టకు. 
దీనికి కొంచెం బుర్ర ఉపయోగించాలి.” 


“నేను తెగతాగానా? ఎవరన్నారు? ఏదీ చూడు చెప్తా. ఇప్పుడే ఇంకో నాలుగు సీసాలు 
తాగెయ్యగలను. ఇవ్వేం సీసాలు, బెన్సు మందుల్లాగ? పాంఫైల్‌! ఇంకా మద్యం తీసుకురా.” 
మాటలకి జోరు చాలదన్నట్టు కాడరూస్‌ గ్లాసుతీసి బల్లనేసి కొట్టాడు. 

ఫెర్నాండో అందుకున్నాడు : “ఏమిటి ఇప్పుడంటున్నారు?” 

“ఏమంటున్నానంటే - ఏమిటో మర్చిపోయాను. ఈ తాగుబోతువల్ల ఆలోచన 
తెగిపోయింది.” 


“నన్నీ చిక్కులోనించి తప్పించగలరని అంటున్నారు. కానీ, అని ఏమిటో అన్నారు.” 


“ఆ. ఆ. జ్ఞాపకం వచ్చింది. మిమ్మల్ని ఈ చిక్కులోనించి తప్పించాలంటే, ముందుగా 
మీరు ప్రేమించే ఆ యువతిని అతను పెళ్లి చేసుకోకుండా నిలిపివెయ్యాలి. డాంటీ 
చచ్చిపోనక్కర్లేకుండానే పెళ్లి ఆపుచెయ్యవచ్చునని నాకు తట్టుతోంది.” 

“మృత్యువు తప్ప మరేదీ వాళ్ళ మధ్య ఎడబాటు తేలేదు” అన్నాడు ఫెర్నాండో 
ఘంటాపథంగా. 

“ఒట్టి తెలివిహీనుడిలా మాట్లాడుతున్నావోయ్‌” అన్నాడు కాడరూస్‌. “డాంగ్లర్‌ని చూడు, 
ఎంత మెలకువగా ఉంటాడో! అతని చాకచక్యం చూడు. నువ్వు పొరపడ్డావని ఇట్టే రుజువు 
చెయ్యగలడు. డాంటీ చచ్చిపోనక్కర్రేకుండానే పని సానుకూల పడుతుందని చెప్పవోయ్‌ డాంగ్లర్‌. 
అయినా అతను చచ్చిపోవడమేమిటి? డాంటీ చాలా మంచివాడు. అతనంటే నాకు చాలా 
ఇష్టం. డాంటీ! నిన్ను ఆశీర్వదిస్తున్నాను.” 

ఫెర్నాండో ఆవేశంతో లేచి వెళ్లిపోడానికి ప్రయత్నించాడు. 


డాంగ్లర్‌ అతన్ని ఆపుతూ, “అతని మాటలకేం లెండి. తెగ తాగి మాట్లాడుతున్నాడన్న 
మాటే కాని, అతను చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎడబాటు కలిగించాలంటే చావే 
అవసరమని లేదు. ఇద్దరినీ దూరంచేస్తే సరిపోతుంది. మాటవరసకి అంటున్నాను. కారాగారం 
ఇద్దరికీ ఎడబాటు కలిగించగల దనుకోండి?” 


24 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“అవును కలిగించగలదు. కాని ఖైదయితే, అందులోనుంచి బైటపడ్డం కూడా 
ఉంటుందిగా?” అన్నాడు కాడరూస్‌. “ఖైదులోనించి బయటపడినప్పుడు, డాంటీ స్థితిలో 
ఎవడున్నప్పటికీ పగ తీర్చుకోకమానడు. అయినా డాంటీని కారాగారానికెందుకు పంపుతారు? 
అతనేమీ దొంగతనం చెయ్యడంలేదు; హత్య చెయ్యడం లేదు.” 

“దాల్లేనువ్వూరుకోవోయ్‌” అన్నాడు డాంగ్లర్‌. 

“నే నూరుకోను. ఎందుకూరుకోవాలి? అసలు డాంటీని ఖైదు కెందుకు పంపాలో 
చెప్పండి నాకు? డాంటీ అంటే నాకు చాలా ఇష్టం.” అంటూ కాడరూస్‌ మరో గ్లాసు 
గడగడాతాగేశాడు. అతని ముఖంలో చైతన్యం మరింత అంతరిస్తున్నదని గమనించి డాంగ్లర్‌ 
ఫెర్నాండోవంక తిరిగి అన్నాడు. 


“వాణ్ని హతంచెయ్యవలసిన అవసరం లేదన్న సంగతి గ్రహించారా?” 
“నిజమే. కాని మీరన్నట్టు అతన్ని అరెస్టుచేయించడం ఎల్లాగ? సాధనమేదీ?” 


“వెతికితే సాధనం అదే కనిపిస్తుంది. అయినా ఈ వ్యవహారంలో నేనెందుకు 
తలదూర్చడం; నాకేమీ సంబంధం లేనప్పుడు?” 

“డాంటీపట్ల మీక్కూడా క్రోధానికి ఏదో కారణం ఉంది. ఒకరిని అసహ్యించుకునే 
వ్యక్తి, ఇతరుల అసహ్యభావాన్ని సులువుగా కనిపెట్టగలడు.” అన్నాడు ఫెర్నాండో. 

“నాకా? డాంటీ మీద నాకేకోపం, అసహ్యంలేవే? అందుకు కారణమేమీలేదే! మీ 
దుఃఖంచూస్తే నాకు జాలికలిగింది, అంతే. మీతోడు! నా కోపంకొద్దీ నేను చేస్తున్నానని మీరు 
భావిస్తే ఇంక చాలు; సెలవు. మీ చిక్కులేవో మీరే పరిష్కరించుకోండి.” అంటూ డాంగ్లర్‌ లేచి 
వెళ్లిపోడానికి ఉంకించాడు. 

ఫెర్నాండో అతన్ని పట్టుకుని కూర్చోబెట్టి, “లేదు లేదు. ఒక్క క్షణం ఉండండి. మీకు 
డాంటీ మీద కోపం ఉంటేయేం, లేకపోతేయేం, నాకెందుకు? అనవసరం. అతనంటే నాకు 
కక్ష అని గట్టిగా చెప్తున్నాను. మీరు సాధనం చెప్పండి. నేను నిర్వర్తిస్తాను. ఒక్కటి. డాంటీని 
చంపకుండా ఉంటే చాలు. అతనికే ముప్పు వచ్చినా మర్సిదా ఆత్మహత్య చేసుకునే మాట 


నిజం.” 


మేజాకి బుర్ర బోటెట్టి కూచున్న కాడరూస్‌ మందకొడిగా తలెత్తి, మిత్రులిద్దరినీ 
నంశయంతో చూశాడు: “ఏమిటీ? డాంటీని చంవడమా? అతనికి అవకారం 
తలపెడుతున్నవారెవరు? అతన్ని చంపడం నా కిష్టంలేదు. అతను నా స్వేహితుడు. నాకివాళ 
ఉదయం అతను అప్పిస్తానన్నాడు. ఇదివరలో నేనతనికిచ్చానుగా! డాంటీని చంపనివ్వను.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 25 


“వాణ్ని చంపాలని ఎవరన్నారోయ్‌ చవటా?” అన్నాడు డాంగ్లర్‌. “అది ఊరికే వేళాకోళాని 
కన్నమాట. ఇంకోసారి వాణ్ని ఆశీర్వదించుకో. ఇదుగో ఇంకో గ్లాసు తాగు. మామాట ఇంక 
మానెయ్యి.” అంటూ కాడరూస్‌ గ్లాసు నింపాడు. 

“అవునవును” అంటూ కాడరూస్‌ ఆ గ్లాసుకూడా క్షణంలో ఖాళీచేశాడు. 

“ఎల్లాగ? సాధనం ఏమిటి?” అన్నాడు ఫెర్నాండో. “ఇందుకు పూనుకుంటానని మీరు 
మాటిచ్చారు.” 

“అన్నాను నిజమే. స్పానిష్‌ వాళ్లకంటె (ఫ్రెంచి వాళ్ల గొప్ప ఇక్కడే ఉంది. స్పానిష్‌ వాళ్లు 
విచారిస్తూ కూచుంటారు. (ఫ్రెంచి వాళ్లు మెదడు ఉపయోగించి మార్గాలు కనిపెడతారు.” 

“సరే. మార్గం కనిపెట్టండి” అన్నాడు ఫెర్నాండో ఆత్రంతో. 

హోటల్‌ కుర్రవాణ్ణి పిలిచాడు డాంగ్లర్‌. “ఒక కలం, సిరా, కాగితం తెచ్చి పెట్టు.” 

మూడూ వచ్చాయి. కాడరూస్‌ కాగితాన్ని చేతపుచ్చుకుని అన్నాడు “చూడవోయ్‌ చూడు. 
చాటునా మాటునా పొంచివుండి మనిషిని హత్య చేసేకన్న, అణిచెయ్యడానికి ఈ ఉపాయం 
ఎంత మంచిదో చూడు. నాకెప్పుడూ కత్తి, పిస్తోలుకంటె కలం కాగితం అంటే ఎక్కువ భయం.” 

“పెకి కనిపించనంతగా తాగలేదే! బలే టక్కరి. ఫెర్నాండో, వాడికింకో గ్లాసు పొయ్యండి.” 
అన్నాడు డాంగ్లర్‌. 

ఫెర్నాండో గ్లాసు నింపాడు. వెంటనే కాడరూస్‌ కాగితాన్ని విడిచి 
ఖాళీచేశాడు. దాంతో పూర్తిగా మత్తెక్కి వేళ్లు పట్టువొదిలి, కాడరూస్‌ 
జారవిడిచాడు. 


ట్టి, గ్లాసు అందుకుని 
గ్గాసుని మేజామీదికి 

డాంగ్లర్‌ అందుకున్నాడు. “ఇదిగో. మాటవరసకి చెప్తున్నాను. ఈ ప్రయాణమే 
ఉందనుకోండి. నేపుల్స్‌ నగరంనించి వస్తూ, ఎల్బా ద్వీపంవద్ద ఆగి, తరవాత ఇక్కడికి వచ్చాడు. 
వీడు బోనపార్టిస్ట్‌ గూఢచారి అని రాజోద్యోగులికి తెలియపరుస్తామనుకోండి...” 

“అవును. నేనే తెలియపరిచేస్తాను.” 

“అప్పుడు ఆప్రకటన కింద మీరే సంతకం పెట్టాలి. బాధ్యతంతా మీ దవుతుంది. 
అప్పుడు నేరస్థుణ్ని మీ సమక్షంలోకి తీసుకొస్తారు. వివరాలన్నిటినీ మిమ్మల్ని చెప్పమంటారు. 
నేరాన్ని స్థిరపరచడానికి కావలసిన సమాచారమంతా నే తెలుపుతాను. కాని, డాంటీ ఎప్పుడూ 
ఖైదులోనే ఉండిపోతాడనుకో కూడదు. ఎప్పుడో ఒకప్పుడు బైటపడతాడు. అప్పుడు అతన్ని 
ఖైదుకి పంపినవాడి గీత బైటపడుతుంది.” 


“అదేం ఫరవాలేదు. నాకు కావలసినదల్లా ఒక్కటే; వాడు నాపైకి తగువుకి రావాలి. 


26 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అది చాలు.” 


“ఇదిగో, మనం ఏదైనా చెయ్యదల్బుకుంటే ఈ కలం కాగితం తీసుకుని, నేనిప్పుడు 
రాస్తున్నట్టుగా ఎడమ చేతో ఆకాశరామన్న ఉత్తరం రాయాలి; దస్తూరీ ఎవరిదో తెలియకూడదు.” 
అంటూ డాంగ్లర్‌ ఎడమ చేత్తో ఈ క్రింది వాక్యాలు వ్రాశాడు:- “మహారాజు యొక్క హితం 
కోరిన ఒక మిత్రుడు, రాజశాసనాధికారినీక్రింది విధంగా హెచ్చరిస్తున్నాడు: స్మిర్నానుంచి 
బయలుదేరి నేపుల్స్‌, ఫెరాజో రేవులగుండా ప్రయాణం చేసి, ఇవాళ ఉదయమే మార్సేల్స్‌ 
చేరిన ఫరానో నౌకలో మేట్‌గా పనిచేస్తున్న ఎడ్మండ్‌ డాంటీ అనే ఒక యువకుడు, నేపుల్స్‌ 
రాజు (నెపోలియన్‌ బావమరిది) వద్దనుంచి నెపోలియన్‌కు ఒక ఉత్తరం ఇచ్చి, పారిస్‌లో 
బోనపార్టిస్ట్‌ కమిటీకి ఇవ్వడానికి నెపోలియన్‌ వద్ద నుంచి ఒక ఉత్తరం తీసుకు వెడుతున్నాడు. 
ఆ యువకుని అరెస్టు చేసినట్లయితే, రుజువు దొరుకుతుంది. నెపోలియన్‌ ఉత్తరం అతని వద్ద 
కాని, అతని తండ్రి ఇంటిలో కాని, ఫరావో నౌకలో అతని గదిలో కాని దొరుకుతుంది.” 


వ్రాతముగించి డాంగ్లర్‌ అన్నాడు:- “ఇంక మీరు వేరే పగ తీర్చుకోనక్మర్రేదు. దానంతటదే 
కార్యం సానుకూలపడిపోతుంది. చెయ్యవలసినదల్లా ఏమిటంటే, దీన్ని ఇల్లా మడతపెట్టి 


రాజశాసనాధికారికి పంపడమే. అంతే. దాంతో పనంతా అయిపోయినట్టే.” 


“అవును. అంతా అయిపోయినట్టే” అని అందుకున్నాడు కాడరూస్‌. పట్టు తెగకుండా 
సంభాషణ వినడానికి అతడు తన శక్తినంతావినియోగించవలసి వచ్చింది. ఈ నేరారోపణవల్ల 
డాంటీకి కలిగే హాని ఎటువంటిదో ఇట్టే గ్రహించాడు. “అవును. అంతా జరిగిపోతుంది. 
ఒక్కటే చెప్పాలి. ఇది వొట్టి నీచమైన పని.” అంటూ ఆ కాగితాన్ని లాక్కోడానికి చెయ్యిచాచాడు. 

డాంగ్లర్‌ దాన్ని అందకుండా చేసి, అన్నాడు:- “అవును. ఇది నీచమైన పని. నేను 
ఊరికే వేళాకోళానికే అంటున్నాను; కాలక్షేపానికే రాశాను. ఎందుకంటే, మన డాంటీకి ఎలాటి 
హాని కలిగినా చింతించేవాళ్ళలో నే మొదటివాణ్ని. ఇదిగో ఇల్లా చూడు” అంటూ కాగితాన్ని 
ఉండగానలిపి మేజాకి కొద్దిదూరంలోకి విసిరాడు. 

“బాగా చేశావు” అన్నాడు కాడరూస్‌.“డాంటీ నాకు స్నేహితుడు. అతనికపకారం జరగడం 
నాకిష్టం లేదు.” 

“అతనికపకారం చెయ్యాలని ఎవరికిమాత్రం కోరికుంటుంది? నాకూ లేదు; ఫెర్నాండోకీ 
ఉండదు.” అన్నాడు డాంగ్రర్‌. అని మెల్లిగాలేచి కాటలన్‌ యువకుని ముఖంవంక చూశాడు. 
అతడు కాగితపు ఉండపైనే చూపు నిలిపి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. 


“మరి అయితే ఇంకొంచెం ద్రాక్షసారాయం పుచ్చుకుందాం. మర్సిదాకీ, డాంటీకీ 
శుభాకాంక్ష పలుకుదాం” అన్నాడు కాడరూస్‌. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 27 


“ఇప్పటికి తెగ తాగావోయ్‌ తాగుబోతూ. ఇంకచాలులే.” అన్నాడు డాంగ్లర్‌. “మనకి 
వేళ మించిపోయింది. రా వెడదాం” అంటూ అతనికి చెయ్యి అందించాడు. 


“అవును వెడదాం. కాని, నన్ను నువ్వు లేవదియ్య నక్షన్తేదు. రావోయ్‌ ఫెర్నాండో. 
మాతో మార్సేల్స్‌కి వస్తావా?” 

“ఉహు. రాను. నేను కాటలన్స్‌ గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలి. మార్సేల్స్‌ వెళ్లవలసిన 
పని లేదు.” 


“ఏమిటి? రావూ? పోనీలేవోయ్‌. ఎవరి ఇష్టం వాళ్ళది. రావోయ్‌ డాంగ్లర్‌. అతనిష్టం 
వచ్చినట్లు అక్కడికే వెళ్లనీ.” 

కాడరూస్‌ డాంగ్లర్‌ భుజంమీద ఆనుకునే నడవవలసి వచ్చింది. ఇద్దరూ మార్చేల్స్‌ 
దిక్కుగా నడిచారు. కాని ఫెర్నాండో, తమ కళ్లపడకుండా మార్సేల్స్‌ వెళ్లదల్బుకుంటే, అలా 
వెళ్లనివ్వడానికి వీలుగా డాంగ్లర్‌ తీరం వెంబడి కాక, చుట్టుదారి పట్టాడు. ఇద్దరూ కలిసి కొన్ని 
గజాలమేర నడిచిన తరవాత, కాడరూస్‌ని చేత్తో పట్టుకుని, తాను వెనక్కుతిరిగి చూశాడు. 
ఫెర్నాండో ఒక అడుగువేసి, కాగితపు ఉండని చటాల్న అందుకుని జేబులో దాచుకోడం డాంగ్లర్‌ 
కనిపెట్టాడు. ఫెర్నాండో అది అందుకుని మార్సేల్స్‌ నగరానికి తీరం వెంబడి బయలుదేరి 
గబగబా నడిచాడు. 

“అరె! చూడు? వాడేం చేస్తున్నాడో?” అన్నాడు కాడరూస్‌. “చూశావా ఫెర్నాండో. 
మనతో అబద్ధం చెప్పాడు కాటలన్స్‌ గ్రామానికి వెడుతున్నానన్నాడు. చూడు. మార్చేల్స్‌ దారిని 
వెడుతున్నాడిప్పుడు. ఓయ్‌ ఫెర్నాండో ఇటురా!” 

“పోవోయ్‌. నీకసలు కన్ను కనిపించడంలేదు. అతను కాటలన్స్‌ గ్రామానికే వెడుతున్నాడు. 
సరిగ్గాచూడు” అన్నాడు డాంగ్లర్‌. 

“నిజంగానా? కుడివైపు తిరిగాడనుకున్నాను. మద్యం ఎంత మోసం చేస్తుంది!” 


28 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ర్‌ 


ఆనాడు ప్రభాతం కలకల లాడింది. సాగరతరంగాల అంచుల నురుగులు ప్రభాకరుని 
తొలికిరణాలలో కెంపుల తోరణాల వలె ప్రకాశించాయి. రిజర్వ్‌ హోటల్లో విందు ఏర్పాటయింది. 
అయిదారు కిటికీల ప్రక్క గది పొడుగునా వరండా ఒకటి ఉంది. భోజనాలు జరగవలసినది 
మిట్ట మధ్యాహ్నవేళ. కాని పదకొండు గంటలకే వరండా అతిధులతో నిండిపోయింది. అతిధులలో 
చాలామంది ఫరావోనావికు లున్నారు. డాంటీ మిత్రులైన కొందరు సిపాయి లున్నారు. 
నౌకయజమానికూడా విందుకు రాగలడని అతిధులలో వదంతి బయలుదేరింది. అయినా 
డాంటీకి ఇంత సత్మారం జరుగుతున్నదంటే చాలామంది నమ్మలేకపోయారు. చివరికి మారెల్‌ 
(ప్రవేశించగానే, నావికులంతా సంభ్రమంతో స్వాగతమిచ్చారు. మారెల్‌ రాకతో, డాంటీ కెప్టెన్‌ 
కాగలడనే వదంతి ధృవపడింది. నావికులకు డాంటీ అంటే ప్రీతి. 


మారెల్‌ రాగానే, వరుని తీసుకురావడానికి డాంగ్లర్‌, కాడరూస్‌ పరుగుమీద 
బయలుదేరారు. నూరుగజాలలో వారి కొక చిన్న ఊరేగింపు ఎదురయింది. మర్చిదా డాంటీలు 
చెయ్యో చెయ్యో కలిపి నడిచి వస్తున్నారు. డాంటీ తండ్రి వధువు ప్రక్క నడుస్తున్నాడు. వారి 
వెనుక నలుగురు కాటలన్‌ యువతులనుసరిస్తున్నారు. అందరకూ వెనుకగా ఫెర్నాండో 
నడుస్తున్నాడు. అతని ముఖంలో వికృత మందహాసం ద్యోతక మౌతున్నది. ఎదురువెళ్ళిన 
ఇద్దరూ తమపని చెప్పి, వారితో తిరిగి వెనక్కి బయలుదేరారు. డాంగ్లర్‌ ఫెర్నాండో ప్రక్క 
నడిచాడు. కాడరూస్‌ వృద్దుని ప్రక్క నడిచాడు. వృద్దుడు చక్కని టఫేటా సిల్కు కోటు ధరించాడు. 
తెలుపునీలపు రంగుల రిబ్బన్లు ముడివేసిన మూడంచుల టోపీ పెట్టుకున్నాడు. చిత్రమైన వంకర 
చేతి కర్ర మోపుకుంటూ నడుస్తున్న వృద్ధుని చూస్తే, శతాబ్దం నాటి విలాసపురుషులు జ్ఞప్తికి 
వస్తారు. మృష్టాన్నంకోసం తహతహలాడుతున్న కాడరూస్‌ వృద్దునితో స్నేహం కలిపాడు. అతని 
మనస్సులో ఒక మూల నిన్నటి సంఘటన మెదుల్లూనే ఉంది. 

ఫెర్నాండో ప్రక్క చేరిన డాంగ్లర్‌ భగ్న (ప్రేమికుని ఓరకంట కనిపెట్టి చూశాడు. అతని 
ఉనికినే మరచి, దృష్టినంతా ప్రియునిపైనే లగ్నంచేసిన మర్సిదా వెనుక ఆ భగ్న ప్రేమికుడు 
నెమ్మదిగా నడుస్తున్నాడు. అతడు మాటి మాటికీ మార్సేల్స్‌ నగరంవంక చూస్తున్నాడు. తలవని 
తలంపుగా ఏదో వచ్చిపడగలదని నిరీక్షిస్తున్నట్లు క్షణక్షణానికీ కంపించిపోతున్నాడు. 


వాణిజ్యనౌకలో ఉద్యోగిగా, తనకనువైన నిరాడంబరమైన దుస్తులనే డాంటీ ధరించాడు. 
వధువువంక తదేకంగా చూస్తున్న అతని సుందరవదనంలో అపార ఆనందానుభవం, గర్వం 
ప్రతి ఫలిస్తున్నాయి. గీక్‌ వనితల సౌందర్యానికి దీటురాని మర్సిదా, నీలి నేత్రాలు, కెంపు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 29 


పెదవులు ఆమె అందాన్ని ఇనుమడింపచేయగా, సము[ద్రతీరవాసుల సహజస్వేచ్చా 
స్వాతంత్రాలను ప్రకటిస్తూ, ఠీవిగా నడుస్తున్నది. 

ఈ బృందం రిజర్ప్‌ హోటల్‌కి అల్లంత దూరంలో కనిపించగానే, మారెల్‌ ఎదురువెళ్లాడు. 
మారెల్‌ వెంట కొందరు సిపాయిలు, నావికులూకూడా బయలుదేరారు. ఫరావో కెప్టెన్‌గా 
నియమించగలనని డాంటీకి చేసిన వాగ్దానాన్ని మారెల్‌ అప్పుడే అతిధులకు ప్రకటించి ఉన్నాడు. 
మారెల్‌ సమీపించగానే ఎడ్మండ్‌ వధువుచేతిని మారెల్‌ చేతిలో ఉంచాడు. మారెల్‌ ఆమెను 
హోటల్లోకి నడిపించుకు వెళ్లాడు. 


విందుమేజావద్ద మధ్యలో నిలబడి, మర్సిదా వృద్ధుడైన డాంటీ తండ్రిని తన కుడిప్రక్కకు 
పిలిచి కూర్చోబెట్టుకుంది. “నాకు సోదరసమానుడైనవాడు నాఎడమటప్రక్క కూర్చుంటాడు.” 
అని ఫెర్నాండోను పిలిచింది. ఆమె పిలుపులోని మాధుర్యం ఫెర్నాండో హృదయంలో శూలమై 
(గుచ్చుకుంది. అతని ముఖం పాలిపోయింది. హృదయావేగం అధికమయింది. డాంటీ మారెల్‌కీ 
డాంగ్రర్‌కీ మధ్య చేరాడు. అందరూ కూర్చోవచ్చునని చేసంజ్ఞ చేశాడు. రకరకాల పాకవిశేషాలను 
అతిధులు రుచితో భుజిస్తున్నారు. “ఆహా! ఎంత నిశ్శబ్దంగా ఉంది!” అన్నాడు వృద్దుడు, సారాయం 
రుచిచూస్తూ; “ఉల్లానంగా గడవడానికి ముప్ఫయి మంది జనం ఇక్కడచేరారని 
ఎవరనుకుంటారు?” 


“అవును. కాని భర్తకాబోతున్న యువకుడు నవ్వుతూ పేలుతూ ఉండడుగా!” అన్నాడు 
కాడరూస్‌. 


“అసలువిషయమేమిటంటే, నేను నవ్వుతూ పేలుతూ ఉండగల స్థితిలో లేను. ఆనందం 
అమితంగా ఉన్నందువల్ల నిర్వాక్కుగా ఉన్నాను” అన్నాడు డాంటీ. “నువ్వు ఆ అర్థంతో 
అన్నట్లయితే, అది నిజమే. దుఃఖంమాదిరిగానే ఆనందంకూడా ముప్పిరిగొన్నప్పుడు అలాగే 
ఉంటుంది.” 


డాంగ్లర్‌ ఫెర్నాండోవంక చూశాడు. ప్రతి మాటకీ, ప్రతి అలికిడికీ కాటలన్‌ యువకుడు 
ఉలికులికి వడుతున్నాడు. డాంగ్గర్‌ డాంటీతో అన్నాడు : “అయితే దేనికో 
సంకోచిస్తున్నట్లున్నారెందుకు? మీరు ఉచ్చదశలో ఉన్నారుగదా?” 


“అవును. సరిగ్గా అదే కారణం” అని జవాబిచ్చాడు డాంటీ. “మనిషై పుట్టినవాడు 
ఇంత సులువుగా, ఇంత ఆనందాన్ని ఒక్కసారిగా పొందలేడని నా ఉద్దేశం. అదృష్టసంపదని 


పొందకోరేవాడు, పోరాడిసాధించాలి. నిజం చెప్పాలంటే, మర్సిదాకి భర్త కాగలిగిన సౌభాగ్యం 
నాకు ఎట్లా ఎందుకు లభించిందో తెలియడం లేదు.” 


30 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“భర్త అంటున్నావేమిటోయ్‌ అప్పుడే?” అన్నాడు కాడరూస్‌ పకపక నవ్వుతూ. “అప్పుడే 
అనకోయ్‌, కెప్టెన్‌. పక్కనున్న వాళ్లని చూసి మరీ మాట్లాడు.” 


మర్సిదా ముఖం రాగరంజిత మయింది. 


ఫెర్నాండో కుర్చీలో స్థిమితంగా కూర్చోలేకపోతున్నాడు. చిన్న సవ్వడి వినపడినా 
ఉలికిపడుతున్నాడు. మాటిమాటికీ నుదుట చెమట తుడుచుకుంటున్నాడు. 


డాంటీ అన్నాడు : “సరేలేవోయ్‌ కాడరూస్‌. ఇంత చిన్నవిషయంకోసం నాతో వాదించడం 
ఎందుకు చెప్పు? మర్సిదా ఇంకా నా భార్య కానిమాట నిజమే. అయితే ఇంకెంతసేపు?” 
జేబులోనుంచి గడియారం తీసి చూసి, “ఇంక గంటన్నరలో అవుతుంది.” 


ఈ మాటలు వినేసరికి, అందరూ ఆశ్చర్యచకితులైనారు, ఒక్క డాంటీ తండ్రి మినహా. 
ఆ వృద్ధుడు సంతోషం పట్టలేక నవ్వేశాడు. మర్సిదా చిరునవ్వు నవ్వింది. ఫెర్నాండో చెయ్యి 
కత్తిపిడిమీద వాలింది. 


“గంటలోనా?” అన్నాడు డాంగ్లర్‌ తెల్లబోతూ; “ఎలాగ చెప్పండి?” 


డాంటీ చెప్పాడు : “అవును. నా తండ్రి తరవాత తండ్రిగా ఎంచదగిన మారెల్‌ దయవల్ల, 
వ్యవహారమంతా సులువైపోయింది. లైసెన్స్‌ తీసుకునే పనికూడా పూర్తి అయింది. విల్లా హోటల్‌ 
వద్ద మనకోసం మేయర్‌ నిరీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా ఒంటిగంటంపావు అయింది. 
కాబట్టి నే చెప్పినదాంట్లో ఆట్టే తప్పు లేదు. సరిగ్గా గంటన్నరలో మర్స్చిదా, మదాండాంటీ పేరు 
స్వీకరిస్తుంది.” 

“శుభకార్యాలంటే ఇల్లా సానుకూలపడాలి” అన్నాడు డాంటీ తండ్రి. “కాలం రవ్వంతైనా 
నష్టం కాలేదని ఒప్పుకుంటారా లేదా? నిన్ననే ఓడ దిగడం; ఇవాళ మధ్యాహ్నం మూడు 
గంటలకల్లా పెళ్లి అయిపోవడం! ఇంత చక్కగా తరుణం కనిపెట్టిన మరొక నావికుణ్ని 
చూపండినాకు?” 


“మరి మిగతా తతంగంమాట? కంట్రాక్టు? మీకోసం ఏర్పాట్లు?” అని ప్రశ్నించాడు 
డాంగ్లర్‌, కొంచెం సంకోచంతో. 


“కంటటాక్టా?” అన్నాడు డాంటీ నవ్వుతూ. “కంటాక్షుకేముంది? అన్నీ 
నిర్ణయమైపోయినాయి. ఆస్తిపాస్తులేవీ నాకూ లేవు, మర్సిదాకీ లేవు. కమ్యూన్‌ (లోకల్‌ 
బోర్డువంటిది) ఆధ్వర్యం కింద పెళ్లి జరుగుతుంది. అదంతా నిర్ణయమైపోయింది. వ్రాతకోతలకి 
ఆట్టేసేపు పట్టలేదు. డబ్బువసూళ్లు ఆట్టే ఉండవు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 31 


“అంటే ప్రధానపు విందని మేమనుకుంటున్నది, నిజంగా పెళ్లి విందన్నమాట? 
అంతేనా?” అన్నాడు డాంగ్లర్‌. 


“అంతమాత్రానికి మీకొచ్చిన నష్టమేమీ లేదు. ఇటువినండి. నేను రేపు బయలుదేరి 
పారిస్‌ వెడుతున్నాను. వెళ్లడానికి నాలుగురోజులు, తిరిగి రావడానికి నాలుగు రోజులు, నా 
కర్తవ్యాన్ని తృప్తిగా నిర్వహించడానికి ఒక రోజు పడుతుంది. అంటే పదిరోజుల్లో తిరిగి వస్తాను. 
ఆ మర్నాడు అసలు పెళ్లి సంతర్పణ జరుగుతుంది.” 


ఇంకో విందుమాట వినగానే అతిధుల సంతోషం రణగొణధ్వనులతో మిన్ను ముట్టింది. 
ఆ రొదలో వధూవరులకు వృద్దుడు పలికిన ఆశీర్వచనాలు మణిగిపోయాయి. 


ఎడ్మండ్‌ ప్రేమపూర్వకంగా తండ్రివంక చూశాడు. మర్సిదా చిన్నగడియారంవంక 
చూసింది. విందు ముగిసే వేళకి రణగొణధ్వని మరింత ఎక్కువయింది. ఎవరికి వారు 
గుంపులుగుంపులుగా సంభాషణకుపక్రమించారు. 


ఫెర్నాండో మనస్సులోని ఆందోళన అధికం కాసాగింది. డాంగ్లర్‌ కూడా ఆందోళనకు 
గురైనాడు. కాటలన్‌ యువకుని హృదయజ్వాలలధికమైనకొద్దీ, అటూ ఇటూ వచారు 
చెయ్యనారంభించాడు. గాలిపాటలను, హర్షధ్వనులను, గ్లాసుల మోతలను చెవుల పడనీయలేక, 
వీలైనంత దూరంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపటికి కాడరూస్‌ అతన్ని 
సమీపించాడు. అదే సమయానికి డాంగ్లర్‌ కూడా అక్కడికి చేరాడు. ఇంతవరకూ డాంగ్లర్‌కు 
దూరంగా ఉండాలని ఫెర్నాండో ప్రయత్నిస్తున్నాడు. 

డాంటీ ప్రియవర్తన, మధురసారాయాలవల్ల, అతనిపట్ల వైరభావాన్ని నిశ్శేషంగా చెరిపి 
వేసుకున్న కాడరూస్‌ ఇలా అన్నాడు : “నిజంగా ఉన్నమాట చెప్పుకోవాలోయ్‌! డాంటీ 
మహామంచివాడు. (ప్రియురాలి ప్రక్క కూర్చున్న అతన్ని చూస్తుంటే, నిజంగా నిన్న నువ్వు పన్నిన 
దుస్తంత్రం సిగ్గుచేటెన దనిపిస్తోంది.” 

“కాని అదేం జరగలేదని నీకు తెలుసుగా! పాపం! ఈ ఫెర్నాండో దీనస్థితి చూస్తే 
మొదట జాలి వేసింది. కాని ప్రత్యర్థి పెళ్ళిలో, మర్సిదా తరపున ప్రధానవ్యక్తిగా ఉండడానికి 
అతను నిశ్చయించుకోగానే, ఇంక నేను చెప్పవలసిందేముందని మానుకున్నాను.” 


ఇంతలో మర్గిదామాటలు వినిపించాయి. “ఇంక మనం బయలుదేరి వెడదామా? 
అప్పుడే రెండు కొట్టింది. మనం రెండుంబావుకి వస్తామని అక్కడ నిరీక్షిస్తుంటారు.” 


“అవునవును. వెడదాం” అంటూ డాంటీ సంభమంతో లేచాడు. 


“నడవండి” అన్నారు అతిధులంతా ఏకకంఠంతో. 


32 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


సరిగ్గా ఆ క్షణంలో, కిటికీ అంచునానుకొని నిలబడి ఉన్న ఫెర్నాండో కను(గుడ్లు 
వెళ్లబెట్టి, విపరీత భయాందోళనలతో కంపించి, వెనక్కు ఒరిగిపోవడం డాంగ్లర్‌ చూశాడు. 
వెంటనే బైట పెద్ద సవ్వడి, బరువైన అడుగుల చప్పుళ్లు, కత్తుల ఖణధ్వనులు, తొందరమాటలు 
వినవచ్చినాయి. ఈ సవ్వడిలో అతిధుల ఆందోళిత స్వరాలు మణిగిపోయాయి. మూడుసార్లు 
తలుపుపై తట్టినట్లు వినరాగానే, గదిలో నిశ్శబ్దం అలుముకుంది. 


“రాజోద్యోగుల ఆజ్ఞ. తలుపు తెరవండి” అని ఒక కంఠం పలికింది. 


ఎవ్వరూ సమాధానమివ్వలేదు. తలుపులు తెరుచుకున్నాయి. ఒక పోలీసు అధికారి 
ప్రవేశించాడు. అతనివెంట అయిదుగురు సాయుధులైన పోలీసులున్నారు. 


అధికారితో కొద్ది పరిచయం కల ఓడయజమాని ముందుకు వచ్చాడు. “మీరేంపనిమీద 
వచ్చారు? తప్పకుండా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది,” అన్నాడు. 


“పొరపాటు జరిగివున్నట్లయితే తప్పకుండా దిద్దుకోబడుతుందని నమ్మండి మారెల్‌. 
నావద్ద అరెస్టు వారంటుంది. ఇష్టం లేకపోయినా, నా కర్తవ్యం నెరవేర్చాలి. మీలో ఎడ్మండ్‌ 
డాంటీ ఎవరో తెలుపుతారా?” అన్నాడు అధికారి. 


“నేనే, మీకేం కావాలి?” 

“ఎడ్మండ్‌ డాంటీ! ప్రభుత్వాజ్ఞప్రకారం నేను మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను.” 

“నన్ను అరెస్టు చేస్తారా? ఎందుకు?” అన్నాడు ఎడ్మండ్‌ తెల్లబోతూ. 

“అది నేను చెప్పలేను, విచారణలో మీకే తెలుస్తుంది.” 

ఇప్పుడింక చెయ్యగలిగేదేదీ లేదని మారెల్‌ గ్రహించాడు. అరెస్టు చెయ్యడానికి వచ్చిన 
వ్యక్తి సామాన్యుడు కాడు. అధికారదత్తమైన దుస్తులు ధరించిన న్యాయశాసన ప్రతినిధి. కన్నులు, 
చెవులు, నోరు మూసుకుని కర్తవ్యాన్ని నిర్వహించ వలసినవాడు. పుత్రప్రేమ మూర్తీభవించినట్లున్న 
వృద్ధునికి హఠాత్సంఘటనలో ఇది తెలియరాలేదు. అధికారి సమీపానికి దూసుకువెళ్లాడు. 
దీనంగా ప్రార్థించాడు. కాని అతని ప్రార్థనలు, కన్నీరు వ్యర్థమైనాయి. 


అధికారి ఇలా చెప్పాడు : “మీరు శాంతించండి. ఓడ దిగినప్పుడు మీ కుమారుడు ఏ 
నియమాన్నో పాటించక చిన్నతప్పిదం చేసి ఉంటాడు. అవసరమైన సమాచారం అడిగి 
తెలుసుకుని, బహుశా అతన్ని విడిచి పెట్టవచ్చును.” 


“ఏమిటిదంతా?” అంటూ వచ్చాడు కాడరూస్‌. ఫెర్నాండోకోసం చుట్టూ చూశాడు. 
కాని అతడు కనిపించలేదు. గడిచిన సాయంకాలపు దృశ్యమంతా అతని కళ్లకు కట్టినట్టు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 33 


కనిపించింది. అప్పటి చైతన్యం తప్పిన స్థితిలో అలముకున్న మాయతెర, ఈ దుర్ధటనతో 
తొలగిపోయింది. “అయ్యయ్యో! నిన్నటి పరిహాసానికి ఇదా ఫలితం డాంగ్లర్‌? ఎంత దుర్మార్గానికి 
ఒడిగట్టాడు? వాడి సిగ్గు కాల!” 

“అదేం కాదోయ్‌!” అంటూ గట్టిగా అరిచాడు డాంగ్లర్‌. “ఆ కాగితాన్ని నేను చింపి 
పారెయ్యడం నువ్వు చూశావుగా?” 


“నువ్వు చింపి పారెయ్యలేదు. మూల పడేశావు. అంతే. ఏడీ ఫెర్నాండో?” 


“నాకేం తెలుసు? అతని పనుల్లో అతనున్నాడనుకుంటాను. మన మింక ఇల్లా 
వాదించుకోడం మానేసి, పాపం వాళ్లని పరామర్శ చేద్దాం రా.” 


వీరిద్దరి సంభాషణ ఇక్కడ జరుగుతుండగా, డాంటీ చిరునవ్వుతో మిత్రులందరివద్దా 
సెలవు తీసుకుని అధికారి ముందు నిలబడ్డాడు. “అదంతా పోనివ్వండి. ఇప్పుడు ఈ 
వ్యవహారమేదో తేలిపోడానికి ఆట్టేసేపు పట్టదు. బహుశా నన్ను జైలుకి పంపడం కూడా 
జరగదనుకుంటాను.” 


“అబ్బెబ్బే. దానికి నేను జవాబుదారీ” అంటూ డాంగ్ర్లర్‌ అక్కడ చేరాడు. 


అధికారి ముందు నడిచాడు. సాయుధభటుల మధ్యనడుస్తూ డాంటీ మెట్లుదిగాడు. 
ద్వారం వద్ద ఒక బండి నిలిచి ఉంది. డాంటీ బండెక్కి కూర్చున్నాడు. అతని ప్రక్షనే అధికారి 
కూర్చున్నాడు. ఇద్దరు భటులు కూడా కూర్చోగానే బండి మార్చేల్స్‌ నగరముఖంగా బయలుదేరింది. 


మర్సిదా వరండా చివర నిలబడి ప్రియునికి వీడ్కోలు ఇచ్చింది. “మళ్లీ త్వరలో రా 
డాంటీ” అంటూ చెయ్యి ఊపింది. ఆమె పలుకులు ఖైదీకి ఆక్రందనవలె వినవచ్చినాయి. 
అతడు బండిలోనుంచి తల వొంచి చూసి, “మళ్ళీ వస్తాను మర్చిదా” అన్నాడు. సెంట్‌నికలాస్‌ 
కోటవద్ద బండి మలుపు తిరిగి అదృశ్యమయింది. 


Way రిక్కడే ఉండండి” అన్నాడు ఓడయజమాని. “వెంటనే ఏ బండి దొరికితే దానిమీద 
మార్సేల్స్‌ వెళ్ళి మీకు కబురు తీసుకువస్తాను.” 


మిగిలిన అతిధులందరిలోనూ గాఢ నిస్తబ్ధత వ్యాపించింది. దుఃఖం ఉబికివచ్చి మాట 
రాక వృద్దుడు, మర్సిదా నిలబడిపోయారు. కొంతసేపటికి ఇద్దరి కన్నులు కలుసుకున్నాయి. 
కఠోరమైన ఒక్క అఘాతానికి ఇద్దరూ గురైనట్లు ఒకరి చేతులలో ఒకరు వాలిపోయారు. 


ఆ సమయానికే ఫెర్నాండో ప్రవేశించాడు. ఒక గ్లాసు మంచినీరు గడగడ తాగి కుర్చీలో 
కూర్చున్నాడు. 


34 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కాడరూస్‌ అతనివంక చూసి డాంగ్లర్‌తో “వాడే చేశాడు” అన్నాడు. 


“అది కాదని నా నమ్మకం” అన్నాడు డాంగ్లర్‌. “ఆ దద్దమ్మకాపాటి తెలివి లేదు. 
ఎవరయినప్పటికీ, ఈ దుర్మార్గానికొడిగట్టినవాడికి శాస్తి జరిగితీరుతుంది.” 


“ఆహా! అయితే సలహా ఇచ్చిన దుష్టుడిమాట చెప్పవేం?” అన్నాడు కాడరూస్‌. 

ఈలోగా చేరిన అతిధులంతా డాంటీ అరెస్టుని గురించి పరిపరివిధాల చెప్పుకోడం 
మొదలుపెట్టారు. 

ఒకడన్నాడు : “డాంగ్లర్‌! నీ ఉద్దేశ మేమిటి?” 

“నా ఉద్దేశం, తీసుకురాకూడని సరుకేదో అతను ఓడలో తెచ్చి ఉంటాడని.” 

“అయితే, ఓడలో సరుకుమీద అజమాయిషీ చేసే నీకు తెలియాలి కదా!” 


“అవును. కాని నాకు ఒప్పగించిన సరుకైతేనే నాకు తెలుస్తుంది. అలెగ్జాండ్రియానుంచీ, 
స్మిర్నానుంచీ పత్తి వేసుకువస్తున్నాం. నాకు అంతవరకే తెలుసును. ఆపైన నన్నడక్కండి.” 


“అదా! నాకిప్పుడు జ్ఞాపకం వచ్చింది” అన్నాడు వృద్దుడు, గొణుగుతూ. “నాకోసం 
కాఫీ, పొగాకు తెచ్చానని నిన్న నాతో అన్నాడు.” 


“ఆ! ఇంకేం! చూడండి” అన్నాడు డాంగ్లర్‌. “అదీ సంగతి. మేము లేనప్పుడు రేవు 
అధికారులు ఫరావోనౌకను తనిఖీ చేసి, ఈ రహస్యం కనిపెట్టారన్నమాట.” 


కాని మర్సిదా ఇదంతా నమ్మలేకపోయింది. ఆమెకు దుఃఖం పొంగివస్తున్నది. 


“ఊరుకో. ఊరుకో. అంతా మన మేలుకేనని ఆశతో ఉండాలి మనం” అన్నాడు 
వృద్దుడు. కాని నిజంగా ఈ మాటలు అతనికే బోధపడలేదు. 


పరామర్శ చెయ్యాలని ఫెర్నాండో ప్రయత్నించాడు. కాని మాటలు నోటి నుంచి 
పెగిలిరాలేదు. పెదవులు మాత్రం కదిలాయి. 


“ఆగండాగండి. ఇదుగో ఏదో బండి వచ్చింది.” అన్నాడొకఅతిధి. “మారెల్‌ వచ్చారు. 
మంచి కబురు తెచ్చి ఉంటారు.” 


వృద్దుడు, మర్సిదా గబగబా ద్వారం సమీపించారు. ఓదయజమాని ముఖం పాలిపోయి 
ఉంది. శిరఃకంపన చేస్తూ అన్నాడు: “విషయం మనం అనుకున్నంత సులువైంది కాదు. 
బోనపార్టిస్ట్‌ గూఢచారి అని అతని పైన నేరం ఆరోపిస్తున్నారు.” 


ఆ రోజుల్లో ఈ నేరం ఎంత ఘోరమైనదో అందరికీ తెలుసును. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 35 


మర్సిదా దీనంగా ఆర్తనాదం చేసింది. వృద్దుడు కుర్చీలోకి ఒరిగిపోయాడు. 

“ఓ! నన్ను మోసపుచ్చావా డాంగ్రర్‌?” అన్నాడు కాడరూస్‌. “మీ ఆట ఆడారన్నమాట. 
ఈ వృద్ధుడూ, యువతీ, ఇలా దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. 
జరిగినదంతా వాళ్లకి చెప్పేస్తాను.” 


“నువ్వు నోరు నొక్కుకుని ఊరుకోవోయ్‌ నిర్భాగ్యుడా!” అన్నాడు డాంగ్లర్‌ అతని చెయ్యి 
పట్టుకు లాగుతూ. “లేకపోతే, నీ ప్రారబ్దానికి నిన్ను వొదిలేస్తాను సుమా! డాంటీ నేరం చెయ్యలేదని 
నీ కెల్లా తెలుసు? ఓడ ఎల్ఫాద్వీపం దగ్గర ఆగింది. ఫెరాజో రేవులో అతను ఒక రోజంతా 
ఉన్నాడు. అతని దగ్గర ఏదైనా ఉత్తరం దొరికి, నేరం స్థిరపడితే ఏమౌతుంది? అతన్ని వెనక 
వేసుకువచ్చిన వాళ్లు కూడా అతనితో చేరి కుట్రపన్నారనుకుంటారు.” 


సహజంగా తన మేలు ముందు గమనించుకునే కాడరూస్‌, ఈ వాదంలోని బలాన్ని 
వెంటనే గ్రహించాడు. “సరే అయితే, ఏమౌతుందో చూద్దాం” అని గొణిగాడు. 

“అవును చూద్దాం.” అన్నాడు డాంగ్లర్‌. “ఏ దోషం ఎరగనివాడైతే అతన్ని విడిచిపెడ్డారు. 
నేరం చేసినవాదైతే, నేరస్థునికోసం పరితపించడం అనవసరం.” 

క్రమంగా జనం లేచి వెళ్లిపోతున్నారు. ఫెర్నాండో మర్సిదా ప్రక్క చేరి ఓదార్చుతున్నాడు. 
ఆమెను చెయ్యిబట్టి కాటలన్స్‌ నివాస గ్రామానికి నడిపించుకు వెళ్లాడు. డాంటీ మిత్రులు 
వృద్ధుని చుట్టూ చేరి సానుభూతి తెలిపి, మెల్లిగా మెలాన్‌ వీధికి తీసుకువెళ్లారు. 

బోనపార్టిస్ట్‌ గూఢచారి అని డాంటీని అరెస్టు చేసిన వార్త పట్టణమంతా ఇట్టే వ్యాపించింది. 

అట ల అ! ల ల 

ఎడ్మండ్‌ను గురించిన సమాచారాన్ని న్యాయాధికారి విల్‌ఫర్ట్‌వల్ల తెలుసుకునే ఉద్దేశంతో, 
పట్టణానికి బయలుదేరిన మారెల్‌, దారిలో డాంగ్లర్‌, కాడరూస్‌లను కలుసుకున్నాడు. 

“డాంగ్లర్‌! నువ్విది నమ్మగలవా? ఇది నమ్మడానికి శక్యమేనా?” అని ప్రశ్నించాడు 
మారెల్‌. 


“నేను మీతో చెప్పాను కదా, పనేదీ లేకుండా ఎల్బాద్వీపంలో ఓడ ఆపాడని. దానివల్ల 
నాకు కొంచెం అనుమానం కలిగినమాట నిజమే.” 


“అయితే నీ అనుమానాన్ని మరెవరిదగ్గరేనా వెలిబుచ్చావా?” 


డాంగ్లర్‌ అతి రహస్యంగా చెప్పాడు : “నేను అతి జాగ్రత్తగా ఉన్నానండి. ఎందుకంటే 
బోనపార్టిస్థులకింద పనిచేసిన మీ పినతండ్రి పాలికర్‌ మారెల్‌ ఉన్నారు కదా! ఆయన తన 
అభిప్రాయాల్ని ఎన్నడూ రహస్యంగా దాచుకోలేదు. అందువల్ల నెపోలియన్‌ స్థితి చూసి మీరు 


36 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చింతపడుతున్నట్లు ఎవరైనా అనుమానిస్తారేమోననీ, దీనివల్ల మీకూ ఎడ్మండ్‌కీ కూడా ఏమి 
ముప్పువస్తుందో ననీ, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను.” 

“అవును డాంగ్లర్‌. మంచిపని చేశావు. నువ్వు మంచి వాడవని నాకు తెలుసు. డాంటీని 
ఫరావో కెప్టెన్‌గా నియమించడానికి ఆలోచించినప్పుడు, నీ బాగోగుల్ని గురించి కూడా 
ఆలోచించాను. నీతో అతనెల్లా ఉంటున్నాడో, నీ పట్ల అయిష్టమేమైనా ఉందేమోనని అతన్ని 
అడిగాను. ఎందుకో తెలియదు; కాని మీ యిద్దరిమధ్యా సఖ్యత కుదరలేదని కనిపెట్టాను. 
ఒకసారి అతనే నీపట్ల సరిగ్గా ప్రవర్తించలేదని ఒప్పుకున్నాడు. అయితే యజమానుల విశ్వాసం 
పొందినవాళ్లపట్ల తనూ నమ్మికతో ఉంటానన్నాడు.” 


“ద్రోహి” అని గొణిగాడు డాంగ్లర్‌. 
“డాంటీ పాపం! నిజంగా చాలా మంచివాడు” అన్నాడు కాడరూస్‌. 
మారెల్‌ అన్నాడు, “అవును. కాని ఈలోగా ఫరావోకి కెప్టెన్‌ లేకపోయాడే!” 


“ఇంకా మూడుమాసాలవరకూ ఓడ బయలుదేరదు కాబట్టి, అప్పటికి విడుదలౌతాడని 
ఆశతో ఉందాం” అన్నాడు డాంగ్లర్‌. 


“అవుననుకో. కాని అప్పటివరకూ?” 


“మీరేది చెయ్యమన్నా నేను సిద్ధమే. అనుభవం ఉన్న ఏ కెప్టెన్‌ చేసేపాటి అయినా, 
నేనూ చెయ్యగలనని మీకు తెలునును. ఓడబాధ్యతంతా నిర్వపాంచగలను. 
నన్నుపయోగించుకుంటే మీ పని తీరిపోతుంది. ఎడ్మండ్‌ జైలునుంచి విడుదలై రాగానే 
మీకెవరిసహాయం అవసరం ఉండదు. అతని పనిలో అతను చేరతాడు, నా పనిలో నేను 
చేరతాను.” 


“బాగుంది డాంగ్లర్‌, బాగుంది. అలా చేస్తే సరిపోతుంది. ఓడ బాధ్యతంతా నీ 
కప్పగిస్తున్నాను. సరుకు దించేటప్పుడు నువ్వే అంతా చూడాలి. ఎలాటి దుర్హటనలు సంభవించినా 
వ్యాపారం మాత్రం ఆగకూడదు.” 


“దాన్ని గురించి మీరాట్టే బెంగపడకండి. కాని మన మిత్రుడు డాంటీని ఇప్పుడు 
చూడ్డానికి వీలుపడుతుందా?” 


“అది త్వరలోనే తెలుసుకుని చెప్తాను డాంగ్లర్‌. విల్‌ఫర్ట్‌ని దర్శించడానికి ప్రయత్నం 
చేసి, డాంటీకి సహాయం చెయ్యడానికి చూస్తాను. నువ్వు ఓడకి వెళ్లు. నిన్నక్కడ కలుసుకుంటాను.” 


మారెల్‌ ఆ యిద్దరినీ దారిలో విడిచి న్యాయస్థానం దిక్కుగా నడిచాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 37 


“చూశావా?” అన్నాడు డాంగ్లర్‌ కాడరూస్‌తో. “వ్యవహారా లెలా మారాయో? ఇంకా 
డాంటీకి సహాయం చెయ్యాలనుందా నీకు?” 


“అబ్బే లేదు. కాని ఒక పరిహాసంవల్ల ఎంత మూడిందో చూస్తే ఘోరంగా ఉంది.” 
“నేను ఆ కాగితాన్ని కింద పారేశాను. అసలు చింపేశాననికూడా అనుకుంటాను.” 


“లేదు లేదు. నేను గట్టిగా చెప్పగలను. దాన్ని ఉండగా చుట్టి కింద పడేశావు. ఇప్పుడు 
కూడా అది అక్కడే ఉండి ఉంటే బాగుండును.” 


“అవును. పోనీ అల్లాగే అనుకుందాం. ఫెర్నాండో దాన్ని తీసి ఉండవచ్చు. దానికి 
నకలు రాసి ఉంటాడు. ఏమో నకలుకూడా తియ్యలేదేమో - ఆరి దేవుడా! ఇప్పుడు తల్చుకుంటే 
తట్టుతోంది. తీరా నేను రాసిన కాగితాన్నే పంపించాదేమో! నిజంగా నేను మారు దస్తూరీతో 
రాయడం అదృష్టమే సుమా!” 

“అయితే నిజంగా డాంటీ కుట్రలో చేరాడని నీకు తెలుసునా?” 


“నాకా? అసలు నాకేం తెలియదు. నేను చెప్పానుగా! ఊరికే పరిహాసంకోసమే అన్నాను. 
అంతే. తెలియకుండా ఊరికే అన్నమాట నిజమై ఊరుకుంది కాబోలు!” 


“ఏమయితేనేం? మనకి ఉసురు తగుల్తుంది.” 


“ఉసురు తగిల్తే దుర్మార్గం చేసిన ఫెర్నాండోకి తగుల్తుంది. మనకి కాదు. మనకెందుకు 
తగుల్తుంది? మనం మాట్లాడక ఊరుకుంటే చాలు. వచ్చే మునక వచ్చి, దానంతటదే పోతుంది.” 


“అలాగే పోనీ.” అన్నాడు కాడరూస్‌. మిత్రునివద్ద సెలవు తీసుకుని మేలాన్‌ వీధివైపు 
తిరిగాడు. తనలో ఏదో గొణుక్కుంటూ తల పంకిస్తూ నడిచాడు. 


డాంగ్లర్‌ తనలో ఇలా అనుకున్నాడు: “బాగుంది. చక్కగా జరిగింది. అంతా అనుకున్న 
ప్రకారం జరిగింది. ఈ లోగా నేను కెప్టెన్‌. ఆ దద్దమ్మ కాడరూస్‌ నోరుమూసుకుని ఊరుకుంటే, 
ఈలోగానే కాదు, శాశ్వతంగా నేనే కెప్టెన్‌. ఒక్కటే చిక్కువస్తుంది; డాంటీని అధికారులు విడిచి 
పెట్టినప్పుడు. అయినా అదేం ఫరవాలేదని నేను ధైర్యంగా ఉండవచ్చు. న్యాయశాసనం 
న్యాయశాసనమే.” అనుకుంటూ, తీరంవద్ద ఒక బోటులోకి దుమికి ఫరావో నౌకదిశగా వెళ్ళాడు. 


38 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


6 


సరిగ్గా పై సంఘటన సమయంలోనే, గ్రాండ్‌ కోర్‌ వీధిలో ఒక భవనంలో మరొక 
పెండ్లి ప్రధానపు విందు జరుగుతోంది. ఈ విందులో మార్చేల్స్‌ నగరంలో పేరుమోసిన పెద్దలంతా 
ఉన్నారు. నెపోలియన్‌ పరిపాలనలో ఉద్యోగాలకు రాజీనామాలిచ్చిన న్యాయాధికారులు, 
సైనికోద్యోగం నుంచి విరమించుకున్న. వృద్దులు ఉన్నారు. అయిదేళ్ళ దేశాంతర వాసం వల్ల 
త్యాగవీరుడని కీర్తిగడించి, పదిహేనేళ్ల (ప్రెంచి సింహాసన పునఃప్రతిష్టాపనవల్ల (రెస్టోరేషన్‌) 
ఆరాధ్యదైవం కాగలిగిన వ్యక్తి (నెపోలియన్‌) పట్ల ద్వేషం మప్పిన కుటుంబాల యువకులున్నారు. 

విందులో వివిధ ప్రసంగాలు జోరుగా సాగిపోతున్నాయి. ఆనాటి రాగద్వేషోద్వేగాలు 
అక్కడ సంభాషణలలో చెలరేగాయి. యూరప్‌లో అత్యధిక భాగానికి సార్వభౌముడై పరిపాలించి, 
నేడు ఎల్బాద్వీపంలో పరిమిత రాజరికంచేస్తున్న చక్రవర్తి (నెపోలియన్‌), ఇంక సింహాసనానికి 
గాని ప్రెంచిదేశానికి గాని ఎన్నటికీ రాగల ఆశలేదనే అభిప్రాయంతో అందరూ మాట్లాడుతున్నారు. 
నెపోలియన్‌ చేసిన రాజకీయ దోషాలను న్యాయాధికారులు చర్చిస్తున్నారు. మాస్కో లీష్టిగ్‌ 
ముట్టడులనుగురించి సైనికోద్యోగులు మాట్లాడుతున్నారు. జోసెఫిన్‌తో అతని వివాహవిచ్చేదాన్ని 
గురించి స్రీలు ప్రసంగిస్తున్నారు. బోనపార్టిస్టుల ఆశలన్నీ భగ్నమైపోయినందుకు విజయ గర్వంతో 
ఈ రాజరికపక్ష సమాజంయావత్తూ ఆనందిస్తున్నట్లుంది. పీడకలను విదల్చి మేలుకున్నట్లు, 
వారికి తిరిగి జీవితం నూతనోల్లాసంతో వికసిస్తున్నట్లుంది. 


'సెంట్‌లూయీ సిలువచిహ్నం ధరించిన ఒక వృద్దుడు లేచి, పద్ధెనిమిదవ లూయీ 
మహారాజుకు శుభాకాంక్షలు పలికాడు. అతని పేరు మార్క్విస్‌ ఆఫ్‌ సెంట్‌ మిరాన్‌. వధువు 
తండ్రి. అతిధి సమూహమంతా హర్షధ్వానాలు చేసింది. ఇంగ్లీషు సమాజ సాంప్రదాయానుసారం 
గ్లాసులు ఖణఖణమన్నాయి. వనితలు పుష్పగుచ్చాలను విచ్చి పూలను మేజాలపై చల్లారు. 


“ఓహోహో!” అంది మార్క్విస్‌ భార్య. వికాసంలేని నిశ్చలమైన ఆమె నేత్రాలు, బిగిసిన 
పలుచని పెదవులు, ఉత్తమవంశసంజాత అని ప్రకటిస్తున్నాయి. ఏభైయేళ్లు నిండినా ఆమె ఠీవి 
సడలలేదు. “మనల్ని తరిమిన ఆ విప్లవకారులు ఇప్పుడు ఇక్కడుండి, ఇది చూసినట్లయితే, 
మనదే నిజమైన దేశభక్తి అని తెలుసుకుంటారు. కూలిపోతున్నదైనా, రాజరికాన్ని భక్తితో 
అంటి పెట్టుకున్న వాళ్ళం మనం. మనంమన భాగ్యాన్ని పోగొట్టుకోగా, కొత్తపొద్దును చూసి 
దోసిలొగ్గి అదృష్టం పోగుచేసుకున్నది వాళ్లు. మన (ప్రభువు లూయీ అనీ, సింహాసనాన్ని 
అన్యాయంగా ఆక్రమించినవాడు దైవదూరుడైన నెపోలియన్‌ అనీ, అంగీకరించగలరు. 
ఏమంటారు విల్‌ఫర్ట్‌?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 39 


విల్‌ఫర్ట్‌ వరుడు. ప్రభుత్వన్యాయవాది. అతడిలా అన్నాడు: “నిజమే. కాని వారు 
ఉద్రేకపూరితులు. పాశ్చాత్యులకు నెపోలియన్‌ దైవనియుక్తుడైన ప్రవక్త. లోభపూరితులైన 
సామాన్యజనుల దృష్టిలో అతడు కేవలం శాసకుడు, పరిపాలకుడు మాత్రమే కాదు; 
సర్వజనసమత్వసూత్రానికి చిహ్నమైన ఒక తరహావ్యక్తి.” 





“సమత్వం! నెపోలియన్‌కా సమత్వం?” అన్నది మార్క్విస్‌ భార్య,. “అయితే, 
రోబ్‌స్పయర్‌ని గురించి ఏమంటారు? అతన్ని గెంటి వేసి, ఆ స్థానాన్ని కార్సికన్‌కి (నెపోలియన్‌కి) 
ఇస్తున్నారన్నమాట. ఇది కూడా ఒక తరహా దురాక్రమణ క్రిందికే వస్తుందే!” 


“లేదండీ లేదు. ఎవరిస్థానంలో వారినే ఉంచుతున్నాను. ఉరికంబానికి రోబ్‌స్స్పయర్‌ని, 
వెండోమ్‌ వద్ద నెపోలియన్‌ని ఉంచుతాను. ఒకరు సమత్వంకోసం అందరినీ అధోగతికి 
ఈడ్చివేశారు. మరొకరు సమత్వంకోసమే ఉన్నతన్థానం ఆక్రమించారు. ఒకరు మహారాజుల్ని 
ఉరికంబాలకందించారు. మరొకరు ప్రజానీకాన్ని సింహాసనానికి ఉద్ధరించారు. అయితే, ఇద్దరూ 
కూడా దుర్నీతి పరులైన విప్లవకారులు కారని నేననడం లేదు. ఉభయుల పీడా విరగడైన 
రోజులు ఫ్రాన్స్‌ దేశానికి పండుగ చేసుకోవలసినవి కావనడం లేదు. రాజరిక పక్షమిత్రులందరూ 
పండుగ చేసుకోవలసినవే. తిరిగి తలెత్తకుండా శాశ్వతంగా కూలిపోయిన నెపోలియన్‌కి 
అనుచరవర్గం ఇంకా ఉన్నదంటే, నేను చెప్పినదే కారణమంటున్నాను. ఇంతకంటె మరే 
మౌతుంది? నెపోలియన్‌తో పోల్చడానికైనా వీలుకాని క్రామ్‌వెల్‌ అనుచరవర్గం ఉండేవారు 


కదా!” 


“విల్‌ఫర్ట్‌! మీరు చెప్పినమాటల్లో విప్లవాంశకూడా ఉందని మీకు తెలుసునా? కాని 
అందుకు మిమ్మల్ని అనలేను. వంశ పరిమళం కొంచెమైనా మిగలకుండా, గిరాండిస్టుల 
(రిపబ్లికన్లు) కుమారులైనవారెవరూ ఉండలేరు.” 


విల్‌ఫర్ట్‌ అన్నాడు, “నాతండ్రి గిరాండిస్ట్‌ అన్నమాట నిజమే. కాని మహారాజుకు 
విధించబడిన మరణశిక్షను నా తండ్రి ఆమోదించలేదు. మిమ్మల్ని తరిమివేసిన ఆ భయంకర 
పాలకులే, నా తండ్రినీ తరిమివేశారు. మీతండ్రి శిరచ్చేదం జరిగినచోటనే, నాతండికి కూడా 
శిరచ్చేదం జరగవలసింది. కొద్దిలో తప్పిపోయింది. అంతే భేదం.” 


“అవును, నిజమే. కాని ఇద్దరినీ నేరవిచారణ చేసినది పరస్పర విరుద్ధ హేతువులపైన 
సుమా! దేశాంతరగతులైన రాజవంశం పట్ల మా వంశం ఎన్నడూ భక్తి ప్రపత్తులు విడిచిపెట్టలేదు. 
మీ తండ్రి నూతన పరిపాలకులకు అండగా నిలిచారు. సామాన్యపౌరుడైన నయర్‌టైర్‌, 
గిరాండిస్ట్‌ అయిన తర్వాతనే కదా, కౌంట్‌ నయర్‌ టైర్‌గా సెనేట్‌ సభ్యుడైనాడు?” 


40 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“దెవవిధే ప్రతికూలించిన విషయాలనుగురించి వాగ్వాదాల వల్ల మన కేం ప్రయోజనం? 
భవిష్యత్తునైతే దైవమైనా మార్చగలడు కాని, గడిచిన దానిని మార్చలేడుకదా! నాకు సంబంధించి 
నంతవరకూ, నేను నా తండ్రి అభిప్రాయాలనే కాదు, నా తండ్రి ఇంటి పేరునుకూడా త్యజించాను. 
ఆయన ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా బోనపార్టిస్టే కావచ్చును. ఆయన పేరు నయర్‌ టైర్‌. 
నేను రాజరికపక్షానికి చెందినవాడిని. నా పేరు విల్‌ఫర్ట్‌. కుళ్ళికృశిస్తున్న వృక్షంతో పాటు, 
విప్లవాల చిలవలను పలవలను నశించనివ్వండి. ఇంకా తగినబలం కూర్చుకోలేక, ఇప్పుడిప్పుడే 
తల్లి వేరునుంచి పుట్టి ఎదుగుతున్న కొత్తమొక్కను ఆదరించండి.” 


“బాగా చెప్పావోయ్‌ విల్‌ఫర్ట్‌!” అన్నాడు మార్క్విస్‌. “గతాన్ని విస్మరించాలని నా భార్యకి 
నేనెంతగానో బోధిన్తున్నాను. కాని ఇంతవరకూ ఆమె తల కెక్కలేదు. నువ్వైనా 
నచ్చచెప్పగలుగుతావని ఆశపడుతున్నాను.” 


“అలాగే మరిచిపోతాను” అన్నది మార్క్విస్‌ భార్య. “గతాన్ని మరిచిపోడానికి నా కెలాటి 
అభ్యంతరం లేదు. కాని విల్‌ఫర్ట్‌, ఇకనుంచి మీరు మీ వృత్తిలో ధృఢచిత్తంతో పని చెయ్యాలి 
సుమా! మీ చేతుల్లో ఒక కుట్రదారుడు చిక్కాడంటే, మిమ్మల్ని వెయ్యికళ్లు కనిపెట్టి చూస్తున్నాయన్న 
విషయం మరిచిపోకండి. బహుశా కుట్రదారులతో మీ కుటుంబం చేరి ఉంటుందని అందరూ 
అనుమానిస్తారు.” 


“నిజం చెప్పాలంటే, నా వృత్తిధర్మంవల్లనైతే నేం, కాలగతినిబట్టి అయితేనేం, నేను 
కఠినంగా ఉండక తప్పదు. నేను అలాగే నిర్వర్తిస్తాను. ఇప్పుడు నా వద్దకు అనేక రాజకీయ 
నేరాలు విచారణకు వచ్చాయి. తగిన సాక్ష్యబలంకూడా చేరింది. దురదృష్టవశాత్తు ఈ 
వ్యవహారాలింకా అంతం కాలేదు. నెపోలియన్‌ ఫ్రాన్స్‌ దేశానికి అతిసమీపంలోనే ఉన్నాడు. 
మన తీరానికి కనుచూపుమేరలో, ఎల్ఫాద్వీపంలో అతడున్నందువల్ల, అతని అనుచరుల 
బలోత్సాహాలు ఇంకా అంతరించలేదు. అర్ధవేతనాలు పొందుతున్న అధికారులు మార్సేల్స్‌లో 
అనేకులున్నారు. రాజరికపక్షంవారితో చీటికీ మాటికీ కయ్యాలకు కాలుదువ్వుతున్నారు. అందువల్ల 
ఉన్నత తరగతులలో ద్వంద్వ యుద్దాలు, కిందితరగతులలో హత్యలు విరివిగా సాగుతున్నాయి.” 


“అవును” అన్నాడు కౌంట్‌ సాల్వో ఇతడు మార్శ్విస్‌ ఆఫ్‌ సెంట్‌ మిరాన్‌ మిత్రుడు. 
“కాని అతన్ని సెంట్‌ హెలెనా ద్వీపానికి పంపాలని పవిత్రరాజ్యకూటం (హోలీ ఎలయన్స్‌) 
నిర్ణయించిందని మీకు తెలుసు కదా!” 


“సెంట్‌ హెలెనా? అంటే ఆదెక్కడుంది?” అని ప్రశ్నించింది మార్క్విస్‌ భార్య. 


“భూమధ్యరేఖకు ఆవలివైపున; మనకి ఆరువేలమైళ్ల దూరంలో ఉంది.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 41 


విల్‌ఫర్ట్‌ అన్నాడు : “కాని మన దురదృష్టం కొద్దీ 1814 ఒడంబడిక ఒకటుంది. దాని 
మూలంగా నెపోలియన్‌ జోలికి మనం పోలేం.” 


“అయితే ఒడంబడికల్ని పాటించనే వద్దు.” అన్నాడు కౌంట్‌ సాల్వో “గ్రుంచి 
రాజకుమారుణ్ని చంపడానికి నెపోలియన్‌కి ఏ ఒడంబడికా అడ్డురాలేదు.” 


“అవును. అయితే అది స్థిరపడినట్లె” అన్నది మార్క్మ్విస్‌ భార్య. “పవిత్రరాజ్యకూటం 
నెపోలియన్‌ని యూరప్‌నించి విరగడచేసుకుంటుంది. దాంతో మార్సేల్స్‌లో అతని అనుచరుల 
బాధ విల్‌ఫర్ట్‌కి విరగడౌతుంది. మహారాజు పరిపాలించాలా, వద్దా? పరిపాలించాలంటే, ప్రభుత్వం 
బలీయంగా ఉండాలి. అధికారులు దృఢచిత్తులై పనిచెయ్యాలి. ముప్పురాకుండా కాపాడాలంటే 


అంతే.” 


విల్‌ఫర్ట్‌ చిరునవ్వుతో అన్నాడు: “అపకారం జరిగిపోయిన తరవాతనే ఎప్పుడూ 
న్యాయాధికారి కర్తవ్యానికుపక్రమించడం మన దౌర్భాగ్యమే.” 


కౌంట్‌ సాల్వో కుమార్తె సంభాషణలోకి ప్రవేశించింది. ఈమె వధువు ప్రియమిత్రం. 
సుందరి. “మేము మార్సేల్స్‌ నించి వెళ్లిపోయేలోగా గొప్ప నేరవిచారణ ఒకటి జరిపించండి 
విల్‌ఫర్ట్‌! నే నెప్పుడూ న్యాయస్థానం చూడలేదు. చాలా సరదాగా ఉంటుందంటారు” అంది. 


“నిజంగా సరదాగా ఉంటుంది. నాటకాలలో అభినయించే విషాదం కాదిది. జీవితంలోని 
వాస్తవమైన విషాదం, దుఃఖం చూడవచ్చును. ఉద్వేగహృదయులైనవారు, ఉద్రేక పూరితదృశ్యాల్ని 
చూడగోరితే, ఇంతకంటె అద్భుతదృశ్యం ఉండబోదు. తరుణం రాగానే, మీకు చూపిస్తాను.” 


వధువైన మార్శ్విస్‌ కుమార్తె రినీ అంది: “అది తల్చుకుంటే దడవస్తుంది సుమా! కాని 
ఆశ్చర్యం! ఎంత చులకనగా మాట్లాడుతున్నాడో!” 


“అవును. ఎందుకు మాట్లాడకూడదు? అది నా దృష్టిలో ద్వంద్వయుద్ధంవంటిది. ఇప్పటికి 
అప్పుడే అయిదారుసార్లు రాజకీయ నేరస్థులకు మరణశిక్షలు విధింపచేశాను. నాకోసం కత్తులు 
నూరుతున్న వారెందరున్నారో ఎవరికి తెలుసు?” 


వధువు కలవరపడింది: “నిజం చెప్తున్నావా?” 


చిరునవ్వుతో వరుడన్నాడు. “ఇదీ ఒక నిజమేనా? ఈ అద్భుత నేరవిచారణలే లేకపోతే, 
పరిస్థితి మరింత దుర్భరమైపోయేది. ప్రత్యక్షశత్రువుని చంపడంకంటె, ఎన్నడూ కంటితో చూడని 
రష్యన్‌, ఆస్ట్రియన్‌, హంగేరియన్‌ సైనికుల్ని చంపడం ప్రధానమని నెపోలియన్‌ సైనికులు 
పరిగణిస్తారా? లేదు. అసలు ఈ కాండ ఎంతో అవసరం. ఇదే లేకపోతే మా వృత్తి 
ఎక్కడుంటుంది? నామటుకు నాకు నేరస్థుని కళ్లలో రౌద్రాన్ని చూస్తున్న కొద్దీ ఉత్సాహం 


42 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అధికమౌతుంది. పట్టుదల ఎక్కువౌతుంది. అది నేరవిచారణ కాదు; ఒకరకం ద్వంద్వ యుద్ధం. 
ఒడుపు చూసి వాడొక వేటు వేస్తాడు. అది కాసుకుని నేను తిరిగి దెబ్బతీస్తాను. విజయమో, 
పరాజయమో, అక్కడే తేలిపోతుంది. వాద ప్రతివాదాలంటే అలా ఉంటాయి. 'ప్రమాదమనేది 
వాగ్జారనుత్పన్నంచేస్తుంది. నా ప్రతివాదం విని నవ్వే నేరస్టుని చూస్తే, నే చెప్పిన దానిలో 
లోపముందని, నావాదంలో బలం చాలదని భావిస్తాను. నేరంలో నిజం బయటపడి, దోషి 
ముఖం పాలిపోయి, సాక్ష్యబలానికి తలొగ్గినప్పుడు, వాడిని చూస్తుంటే న్యాయాధికారిపొందే 
గర్వం ఎలా ఉంటుందో ఆలోచించండి! అనతి కాలంలో ఛేదించబడనున్న శిరస్సు 
వాలిపోతుంది...” 


రినీ ఛీత్మారం చేసింది. 
అతిధులలో ఒకరన్నారు: “కిందటి కేసులో మీ చాకచక్యం అద్భుతంగా ఉంది విల్‌ఫర్ట్‌. 
తండ్రిని చంపిన ఆ నేరస్థుడు మీకు జ్ఞాపకమేనా? ఉరితియ్యకముందే మీరు వాణ్ని 


అక్షరాలాచంపేశారు.” 


“పితృహంతకులైతే అది వేరు” అంది రినీ. “వాళ్లని ఎంత బాధపెట్టినా చాలదు. కాని 
పాపం రాజకీయ నేరస్థుల సంగతి అలా కాదు.” 


“వీళ్లు మరింత ఘాతకులు రినీ,” అన్నాడు విల్‌ఫర్ట్‌. “మహారాజంటే జాతికంతకీ 
తండ్రి. అటువంటి మహారాజును పదభ్రష్టుని చెయ్యడం, హత్యచెయ్యడం అంటే ఏమిటి? 
మూడు కోట్ల ఇరవైలక్షల ప్రజలకు పితృసమానుడు మహారాజు.” 


“అది సరే. నేను చెప్పినప్పుడు మాత్రం నేరస్థుల్ని కొంచెం కరుణతో చూస్తేచాలు” 
అంది రినీ. 
“తప్పకుండా,” అన్నాడు విల్‌ఫర్ట్‌, చిరునవ్వు ముఖమంతటా వికసింపచేస్తూ. 


“అమ్మాయ్‌! నీ చిలకలు, గోరింకలూ, సీమకుక్కపిల్లలు, అలంకారాలసంగతి నువ్వు 
చూసుకో” అంది మార్మ్విస్‌ భార్య. “నీ కాబోయే భర్తని అతని వ్యవహారాలకి అతన్ని విడిచి 
పెట్టు. ఈ రోజుల్లో ఆయుధాల్ని మూలపారేశారు. న్యాయస్థానాలలో పోరాటాలు 
జరుగుతున్నాయి.” 


“నువ్వు వైద్యుడివైతే బాగుండునని నా ఉద్దేశం” అంది రినీ, విల్‌ఫర్ట్‌తో. “ఎంతటి 
కరుణాగ్టహృదయుడైనా, దండనాధికారి కఠోరుడేనని నా అభిప్రాయం.” 

డ్రైమాగ్టమైన దృష్టితో విల్‌ఫర్ట్‌ యువతివంక చూశాడు. “పాపం, పిచ్చిపిల్ల!” 
అనుకున్నాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 43 


మార్శ్విస్‌ అన్నాడు: “అమ్మాయ్‌! విల్‌ఫర్ట్‌ మన రాష్ట్థానికి నైతికంగా, రాజకీయంగా 
చేసేది వైద్యమేననుకో. అదీ ఉత్కృష్ట కర్తవ్యమే.” 

“దీనివల్ల అతని తండ్రి చేసినవన్నీ మరిచిపోడానికి వీలౌతుందికూడా” అంది మార్క్విస్‌ 
భార్య. 

కొంచెం అనుతాపసూచకంగా చిరునవ్వు నవ్వాడు విల్‌ఫర్ట్‌ : “నా తండ్రి ఇదివరలో 
చేసిన దోషాలను దిద్దుకున్నాడని ఇప్పుడే మనవి చేశాను. ఇప్పుడు ఆయన ప్రస్తుత పాలకవర్గం 
పట్లనూ, మతంపట్లనూ విధేయుడు. నాకంటె మేలైన రాజరికపక్షవాదిగా మారినా సంభవమే. 
నా విషయంలో ఇది నా ఇష్టానికి సంబంధించినది మాత్రమే. నా తండ్రివిషయంలో అది 
పశ్చాత్తాపం” 

“మీరు చెప్పినది నిజమే విల్‌ఫర్ట్‌” అన్నాడు కౌంట్‌ సాల్వో “ఈ మధ్య ఒక రోజు 
మహారాజునివాసంలో, అంతఃపురవ్యవహారాలమంత్రితో మాట్లాడినప్పుడు నేనది గమనించాను. 
ఇదివరలో కాండ్‌ సైన్యంలో పనిచేసిన ఉద్యోగి కుమార్తెకూ, గిరాండిస్ట్‌ కుమారునికీ 
వివాహటప్రసంగం జరుగుతున్న దేమిటని నన్ను మంత్రి ప్రశ్నించారు. సరిగ్గా ఈ పద్ధతినే 
ఉభయపక్షాలమధ్యనూ సామరస్యం చేకూర్చడం మహారాజుగారి అభిలాష అని నాతో చెప్పారు. 
మా సంభాషణ మహారాజు వింటున్నట్లు మేం గమనించలేదు. మహారాజు మధ్యలో వచ్చి 
“విల్‌ ఫర్ట్‌ వృద్దిలోకి వచ్చేవాడే” అన్నారు. మహారాజు విల్‌ఫర్ట్‌ అనే పేరు వాడారుకాని, 
నయర్‌టైర్‌ పేరు వాడలేదు సుమా! “ఇప్పుడే అతనికి మంచి విచక్షణ, వివేచన ఉన్నాయి. 
సెంట్‌ మిరాన్‌ దంపతులు అతన్ని అల్లుడుగా స్వీకరిస్తున్నారంటే నాకూ సంతోషమే. వారు 
ఇంకా నిర్ణయం చేసి ఉందకపోతే, నేను సరిగ్గా ఇటువంటి బాంధవ్యమే తెచ్చుకోవాలని సలహా 
ఇచ్చేవాడిని” అని కూడా అన్నారు మహారాజు. 


“నిజంగా? మహారాజు అలా అన్నారా?” అన్నాడు విల్‌ఫర్ట్‌, మహదానందంతో. “నిజంగా 
నేనీ మహారాజుకు ఎంత బుణపడి ఉన్నాను? ఆయన కొలువు చెయ్యడానికి దేనికైనా నేను 
సిద్ధమే.” 

“బాగుంది” అంది మార్మ్విస్‌ భార్య. “మీ మాటలు వింటే నాకు సంతోషంగా ఉంది. 
ఇంక ఇప్పుడు రానివ్వండి, ఏ కుట్ర దారుడు వస్తాడో! తెలుస్తుంది మన ప్రభావం.” 

సరిగా ఈ వాంఛ తీర్చడంకోసమే అదృష్టదేవత నిరీక్షించి ఉన్నట్టు, అదే సమయంలో 
ఒక దర్వాన్‌ వచ్చాడు. విల్‌ఫర్ట్‌ చెవిలో ఏదో చెప్పాడు. 


వెంటనే విల్‌ఫర్ట్‌ అతిధులను క్షమార్పణ కోరి వెళ్లిపోయాడు. వెళ్లిన కొద్దిసేపటిలోనే 


44 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నవ్వుముఖంతో తిరిగివచ్చాడు. రినీ అతనివంక (ప్రేమతో చూసింది. అతని సౌష్టవశరీరం, 
వికసించిన వదనం, అమాయకురాలైన ఆ కన్య ప్రశంసాభావాన్ని ఇనుమడింపచేశాయి. 


“ఇప్పుడే కదా అన్నావు, వైద్యుడైనవానిని పెళ్లిచేసుకుంటే బాగుండునని? భిషగ్రత్నంతో 
పోల్చుకోదగినదొక లక్షణం నాకూ ఉంది. ఇద్దరి వృత్తులూ క్షణం తీరిక నివ్వవు. నేను నీ 
సమక్షంలో ఉన్నాసరే, నా వివాహానికి ప్రధానపు విందులో ఉన్నాసరే, నన్ను విడిచిపెట్టరు.” 


కొంచెం కలవరపాటుతో ఆమె ప్రశ్నించింది: “నిన్ను ఎందుకు పిలిచారు?” 


“నాకు చెప్పినది నమ్మదగినదైతే, ఒక ప్రమాదమైన రోగాన్ని నివారించవలసినపని 
వచ్చిందన్నమాట. ఈ మారు ఇది చాలా ప్రమాదమైనది. మందు మరణదండనే ననుకుంటాను.” 


“ఏమిటి?” అన్నారు అతిధులంతా ఒక్కసారిగా. 


“ఇప్పుడే బోనపార్టిస్టుల కుట్ర ఒకటి బైటపడిందిట. ఇదిగో నేరమారోపించే ఉత్తరం 
చదువుతాను వినండి : 'మహారాజుయొక్క హితంకోరిన ఒక మిత్రుడు రాజశాసనాధికారినీ 
క్రింది విధంగా హెచ్చరిస్తున్నాడు: స్మిర్నానుంచి బయలుదేరి, నేపుల్స్‌, ఫెరాజో రేవులగుండా 
ప్రయాణం చేసి, ఇవాళ ఉదయమే మార్సేల్స్‌ చేరిన ఫరావో నౌకలో మేట్‌గా పనిచేస్తున్న 
ఎడ్మండ్‌ డాంటీ అనే ఒక యువకుడు, నేపుల్స్‌ రాజు (నెపోలియన్‌ బావమరిది) వద్ద నుంచి 
నెపోలియన్‌కు ఒక ఉత్తరం ఇచ్చి, పారిస్‌లో బోనపార్టిస్ట్‌ కమిటీకి ఇవ్వడానికి నెపోలియన్‌ 
వద్ద నుంచి ఒక ఉత్తరం తీసుకువెడుతున్నాడు. ఆ యువకుని అరెస్టుచేసినట్లయితే రుజువు 
దొరుకుతుంది. నెపోలియన్‌ ఉత్తరం అతని వద్ద కాని, అతని తండ్రి ఇంటిలో కాని, ఫరావోనౌకలో 
అతని గదిలోకాని దొరుకుతుంది.” 


“ఈ ఉత్తరం ప్రధాన న్యాయాధికారికి వ్రాసినది. పైగా పేరూ, దస్మతూ లేనిది కదా?” 
అంది రినీ. 


“అవును. కాని ప్రధానన్యాయాధికారి ఇక్కడిప్పుడు లేడు. అందువల్ల ఉత్తరాన్ని అతని 
కార్యదర్శి తీసుకున్నాడు. చూసి నాకు కబురుపంపాడు. నేను వెంటనే దొరక్కపోడం వల్ల 
అరెస్టుకు ఆజ్ఞ ఇచ్చాడు.” 

“అయితే దోషి అరెస్టయినాడా?” అని ఆత్రంతో ప్రశ్నించింది మార్క్విస్‌ భార్య. 

“ఎక్కడున్నాడు?” అని ప్రశ్నించింది రినీ. 

“నా ఇంటివద్ద.” 


“మీరింక కర్తవ్యవిలంబన చెయ్యకండి” అన్నాడు మారిస్‌, “రాజకార్యం ముందుగా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 45 


నిర్వర్తించి తీరవలసినది.” 


ఆవేగంతో రెండు చేతులూ గుండెలపై చేర్చి రినీ అంది, “విల్‌ఫర్ట్‌! ఇవాళ మన 
ప్రధానంరోజన్నమాట మరిచిపోకు. మరీ కఠినంగా ఉండవద్దు” 


విల్‌ఫర్ట్‌ ఆమెను సమీపించి అన్నాడు: “నేను చెయ్యగలిగినదంతా చేస్తాను. నువ్వు 
ఆందోళనపడవద్దు. వార్త నిజమై, నేరం ధృవపడితే, ఈ దుష్టాంగాన్ని ఖండించక తప్పదు.” 


“అబ్బే! చిన్నపిల్ల మాటలు వినకండి విల్‌ఫర్ట్‌” అంది మార్క్విస్‌ భార్య. “క్రమక్రమంగా 
ఆమే వీటికి అలవాటుపడుతుంది.” 


“నిర్భలుడైన రాజరికవాదిని క్షమించండి. నా కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో, విధేయతతో 
నిర్వర్తించగలను. కఠినంగా ఉండవలసినప్పుడు వెనుదీయను.” అన్నాడు విల్‌ఫర్ట్‌. మురిపెంతో 
వధువు వంక అతడు చూసిన చూపులో మాత్రం, “నీ ప్రేమకోసం నీమనోవాంఛను మన్నిస్తాను” 
అన్నట్లు స్ఫురించింది. 


7 


విందు విడిచి వచ్చిన విల్‌ఫర్ట్‌ ముఖంలో ఉల్లాసం చెరిగిపోయింది. సాటి మానవుని 
శిక్షకు పాల్పడచేయవలసిన కఠోర కర్తవ్యభారం అతని ముఖాన్ని ముకుళింపచేసింది. ముఖకవళిక 
మార్చడం అతనికి అభ్యాసమే. కాని ఈ మారు ఆనందానుభవం శిఖరాన్నందుకున్నందువల్ల, 
మార్చు కష్టమయింది. ఇరవై యేడోయేట సంపద గడించి, ఉద్యోగంలో ఉన్నతి పొందిన 
అతడు ఒక చక్కని యువతిని వివాహమాడుతున్నాడు. ఆమెపట్ల డమ అతన్ని 
పరవశమొందించలేదు. న్యాయశాసనాధికారి కెంత తగునో అంత అదుపులోనే ఉంది. వధువు 
ఉన్నత వంశానికి చెందినది. రాజకీయ రంగంలో ఆ వంశానికి గల పరపతి అతని అభివృద్ధికి 
తోడ్పడుతుంది. వధువు ఆరువేల పౌనుల కట్నంతో వస్తుంది. ఆమె తండ్రి అనంతరం 20 
వేల పౌనులు లభిస్తుంది. ఇవన్నీ చూసుకుని విల్‌ఫర్ట్‌ ముగ్గుడైనాడు. 


ద్వారం వద్ద పోలీసుఅధికారి వేచివున్నాడు. అధికారి కనపడగానే విల్‌ఫర్ట్‌ స్వర్గధామం 
నుంచి ఒక్కసారిగా మేలుకున్నాడు. గంభీరముఖంతో అధికారిని సమీపించాడు. “ఉత్తరం 
చదివాను. మీరు అరెస్టు చెయ్యడం మంచిదే అయింది. మనం అక్కడికి చేరేలోగా, మీకు 
తెలిసినంతవరకూ అతన్ని గురించీ, కుట్రనుగురించీ చెప్పంది” 


“కుట్రగురించి ఇప్పటికేం తెలియదండి. అతని వద్ధ దొరికిన పత్రాలన్నిటినీ 
స్వాధీనపరుచుకుని సీలువేశాం. బంగీ మీ మేజాపైన ఉంది. ఇతనిపేరు ఉత్తరంలో ఉన్నట్లు, 


46 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఎడ్మండ్‌ డాంటీ. ఫరావో నౌకలో మేట్‌గా పనిచేస్తున్నాడు. ఓడ మారెల్‌ అండ్‌ సన్స్‌ కంపెనీ 
వారిది. అలెగ్జాండ్రియా, స్మిర్నారేవుల్లో పత్తివర్తకానికి నియోగించబడింది.” 


“ఓడలో చేరేముందు అతను సైన్యంలో పనిచేశాడా?” 
“లేదు. అతను వయస్సులో చిన్నవాడు. పందొమ్మిది, ఇరవై ఏళ్లుంటాయి.” 


ఇద్దరూ కలిసి ఒకరోడ్డు మలుపు తిరగ్గానే, మొగలో వారిని మారెల్‌ కలుసుకున్నాడు. 
విల్‌ఫర్ట్‌ సమీపించి, “మిమ్మల్ని ఇక్కడ కలుసుకోగలగడం, నా అదృష్టమే. నా ఓడలో మేట్‌గా 
పనిచేస్తున్న ఎడ్మండ్‌ డాంటీని అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చెయ్యడం పొరపాటండి.” 


“అరెస్టు చేశారట. ఇప్పుడే అతన్ని విచారిస్తాను.” 


“అతన్ని మీరెరగరు విల్‌ఫర్ట్‌. నేను బాగా ఎరుగుదును. అతనివంటి ఉత్తముడు, 
నీతైనవాడు లోకంలో మరొకడు లేడంటే నమ్మండి. నేను పూచీ ఇవ్వగలను. ” 


విల్‌ఫర్ట్‌ సామంతుల ఉన్నతవంశానికి చెందినవాడు. మారెల్‌ సామాన్య వంశీకుడు. 
విల్‌ఫర్ట్‌ ముఖం ముడుచుకుని, కొంత కరుకుగా సమాధానమిచ్చాడు. 


“మనిషి స్వతహాగా మంచివాడే కావచ్చును, మారెల్‌. వ్యాపార వ్యవహారాల్లో నీతివంతుడు 
కావచ్చును. వృత్తిలో తెలివైనవాడే కావచ్చును. అయినా రాజకీయాల్లో నేరస్థుడు కూడా 
కావచ్చును. అది మీకు తెలుసునా?” 


మారెల్‌ ముఖం ఎర్రబడింది. రాజకీయాలకు సంబంధించినంత వరకు అతని 
అభిప్రాయాలు కూడా పైకి చెపుకుంటే క్షేమంకాదు. గ్రాండ్‌ మార్షల్‌ వద్దకు వెళ్లడం, అక్కడ 
నెపోలియన్‌తో మాట్లాడ్డం డాంటీ తనకు రహన్యంగా చెప్పాడు. ఇది మారెల్‌కు 
భయకారణమయింది. అయితే, గంభీరంగా ఇలా అన్నాడు. “డాంటీని కొంచెం దయతో 
చూసి, మాకు తిరిగి ఒప్పగించండని ప్రార్థిస్తున్నాను.” 


విల్‌ఫర్ట్‌ చెవులకు ఈ మాటల్లో కొంత వినయలోపం కనిపించింది. “మాకు తిరిగి 
ఒప్పగించండి” అన్న మాటల్ని మనస్సులో పునశ్చరణ చేసుకున్నాడు. ఇలా అన్నాడు: “ఈ 
డాంటీ ఏదో రహస్య విప్లవ సంఘానికి చెందినవాడనుకుంటాను. ఒక హోటల్లో ఒక సమావేశంలో 
ఉండగా ఇతన్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి చెప్పాడు. ఖైదీ నిర్గోషి అయితే మీకోరిక 
మన్నిస్తాను. కాని దోషి అయితే, నా విధి నేను నెరవేర్చక తప్పదు.” 


ఈ మాటలంటూ విల్‌ఫర్ట్‌ న్యాయస్థానం వెనుకనున్న స్వగృహం సమీపించాడు. ఓడ 
యజమానికి వందనంచేసి లోనికి వెళ్లాడు. ముందు పంచలో కొందరు పోలీసుల మధ్య ఖైదీ 
ఉన్నాడు. డాంటీని ఓరకంట చూసి, విల్‌ఫర్ట్‌, తన గదిలోకి వెళ్లాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 47 


ఖైదీని గదిలోకి తీసుకువెళ్లారు. విల్‌ఫర్ట్‌ అతన్ని ఎగాదిగాచూశాడు. తేటెనముఖం, 
విశాలమైన అతని నుదురు చూడగానే ముందుగా విల్‌ఫర్ట్‌కి సద్భావం కలిగింది. కాని పైపై 
లక్షణాలు చూసి మోసపోకూడదని అతనిమతం. వినయపూర్వకంగా డాంటీ విల్‌ఫర్ట్‌కి వందనం 
చేశాడు. మారెల్‌ గదిలో తనకున్న అలవాటు ప్రకారం, దగ్గరలో కుర్చీకోసం చూశాడు. కాని 
విల్‌ఫర్ట్‌ వంక చూసి ఆగిపోయాడు. తమ ఆంతర్యం తెలియనియ్యకుండా, ఎదుటివారి 
ఆంతర్యాన్ని కనిపెట్టాలని అధికారులు చూసే, ఆ అగాధమైన చూపుతో విల్‌ఫర్ట్‌ పరికించాడు. 


పోలీసు అధికారి తన చేతిలో ఉంచిన కాగితాలు తిరగవేస్తూ విల్‌ఫర్ట్‌ ప్రశ్నించాడు: 
“ఎవరు నువ్వు? నీపేరు?” 


“నాపేరు ఎడ్మండ్‌ డాంటీ. ఫరావోనౌక మేట్‌గా పనిచేస్తున్నాను.” 
“అరెస్టు చేసినప్పుడు ఏంచేస్తున్నావు?” 
“నా పెళ్లి ప్రధానపు విందులో ఉన్నానండి. మూడేళ్లుగా ప్రేమించిన యువతిని 


ల్లిచేసుకోడానికి ఏర్పాటయింది.” డాంటీ కంపిత కంఠస్వరం, అప్పటి ఆనందానుభవానికీ, 
ఇప్పటి దుర్ధశకీ కల వ్యత్యాసాన్ని నిరూపిస్తోంది. 


= 


విల్‌ఫర్ట్‌ చకితుడైనాడు. ఇద్దరిస్థితిలో నూ కల వింత సాదృశ్యం అతనికి గోచరమయింది. 
అపూర్వానందంనుంచి ఆకస్మికంగా తరుమబడిన డాంటీపట్ల అతని హృదయం కొంచెం 
మెత్తబడింది. తనకూ వివాహం జరగబోతున్నది. తానూ ప్రియురాలివద్ద నుంచి ఆకస్మికంగా 
రావలసివచ్చింది. తనవలెనే స్వర్గసుఖాన్ని అందుకోబోతున్న మరాక వ్యక్తి స్వర్గసుఖాన్ని తాను 
నాశనం చెయ్యవలసి వస్తున్నది. 

తిరిగి డాంటీని చూసి విల్‌ఫర్ట్‌ అన్నాడు: “ఊ! నీ సమాచారమంతా చెప్పు. నెపోలియన్‌ 
కింద ఎప్పుడైనా పనిచేశావా?” 


“నెపోలియన్‌ అధికారచ్యుతుడైనప్పుడే నేను నౌకాదళంలో చేరవలసింది.” 
ళీ రాజకీయోద్దేశాలు స్పష్టంగా అందరికీ తెలుయుట నిజమేనా?” 


నిజానికీ సంగతి విల్‌ఫర్ట్‌కి ఎవరూ చెప్పలేదు. అయినా ఈ రీతిగా నేరమారోపిస్తూ 
ప్రశ్నించడానికి శంకించలేదు. 


“నాకు రాజకీయోద్దేశాలా? అసలు నాకటువంటివేవీలేవని సిగ్గుపడుతూ ఉంటాను. 
నాకింకా పందొమ్మిదేళ్లు నిండలేదు. నాకివేవీ తెలియవు. రాజకీయాభిమానాలనేవి ఏవీ లేవు. 
నాకు తెలిసినవల్లా ఏమిటంటే, నా తండ్రి పట్ల భక్తి, (ప్రేమ; మారెల్‌ పట్ల గౌరవం; మర్సిదా 
పట్ల ప్రేమారాధన. ఇదేమంత చెప్పుకోదగింది కాదు. కాని నాకు తెలిసినదంతా ఇంతే.” 


48 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


డాంటీ మాట్లాడుతున్నపుడు, అతని ముఖం వంక విల్‌ఫర్ట్‌ పరీక్షగా చూశాడు. నేరస్టుల్ని 
గురించి తనకు తెలిసిన అనుభవాన్ని బట్టి, దాంటీ చెప్పిన ప్రతిమాటా నిజమనీ, డాంటీ 
అమాయకుడనీ విల్‌ఫర్ట్‌ గ్రహించాడు. తనలో అనుకున్నాడు: “పాపం! మంచివాడే. 
అమాయకుడు. రినీ నావల్ల కోరిన మొదటి కోరికను ఇప్పుడు చెల్లించవచ్చు.” విల్‌ఫర్ట్‌ ముఖంలో 
కాఠిన్యం తొలగింది. డాంటీ ముఖం తేటపడింది. 


“నీ కైవరైనా శత్రువులున్నారేమో తెలుసునా? పోనీ, నీపట్ల అసూయ కలవారెవరైనా 
ఉన్నారా? పందొమ్మిదోయేటనే కెప్టెన్‌ కాబోతున్నావు. పెళ్ళిచేసుకోబోతున్నావు. వీటివల్ల నీపైన 
ఈర్ష్య వహించిన వాళ్లెవరైనా ఉన్నారా?” 

“అసూయాపరులుండవచ్చును” అన్నాడు డాంటీ. “ఎవరైనా ఉన్నప్పటికీ, వాళ్లెవరో 
తెలుసుకోవాలనే కుతూహలం నాకు లేదు. వాళ్లని అసహ్యించుకోవలసిన పని నాకుండదు.” 


“పొఠపడుతున్నావు దారిలో ముళ్లుంటాయి. ఎప్పడూ జాగ్రత్తగా చూసుకుని నడవాలి. 
నిన్ను చూస్తే మంచివాడవనిపిస్తోంది. మామూలు విచారణ తతంగం అంతా విడిచిపెట్టి, 
విషయమేదో తెలుసుకోడానికి నీకు సహాయం చేస్తాను. నీ అరెస్టుకి కారణం చెప్తాను. మాకు 
వచ్చిన ఉత్తరం ఇదిగో. ఈ దస్తూరీ ఎవరిదో నీకు తెలుసునా?” అంటూ విల్‌ఫర్ట్‌ ఉత్తరాన్ని 
డాంటీ చేతికిచ్చాడు. 


డాంటీ ఉత్తరం చదివాడు. అతని ముఖం మేఘాచ్చన్నమయింది. ఇలా అన్నాడు. “ఈ 
దస్తూరీ ఎవరిదో నాకు తెలియదండి. చెయ్యి తిరిగినవాడెవడో తన దస్తూరీ మార్చి వ్రాశాడు. 
మీ వంటివారు విచారించడం నిజంగా నా అదృష్టమే. నిజంగా వీడెవడో నాకు పరమశత్రువు.” 
అతని కంఠస్వరంలో కృతజ్ఞత స్పష్టమయింది. యువకుడు అణుచుకుంటున్న ఉద్వేగాన్ని 
చిరచిరలాడుతున్న అతని నేత్రాల్ని విల్‌ఫర్ట్‌ చూశాడు. 


“ఇదిగో విను” అన్నాడు విల్‌ఫర్ట్‌. “నా దగ్గర దాచకుండా చెప్పు. తెలియక చిక్కులో 
పడ్డావు. నీ మంచికోసం అడుగుతున్నాను. ఈ ఉత్తరంలో ఉన్నదానిలో నిజం ఎంత వరకూ 
ఉంది?” చిరాకుతో ఉత్తరాన్ని మేజామీద పడేశాడు. 


“నేను నావికుణ్ని. నా ప్రియురాలు మర్సిదాతోడు; ప్రమాణంచేసి చెప్తున్నాను. ఇందులో 
కొంత నిజం ఉంది. కొంత అబద్ధంవుంది.” 


“సరే చెప్పు” అన్నాడు విల్‌ఫర్ట్‌. తనలో అనుకున్నాడు : “ఇప్పుడు రినీ చూసినట్లయితే 
సంతోషించేది. నేను ప్రాణాలు తీసే క్రూరుడిననే భావం ఆమెకి తొలగిపోయేది.” 


డాంటీ చెప్పడం మొదలెట్టాడు : “జరిగినది ఇదండి. నేపుల్స్‌ దాటగానే కెప్టెన్‌ లక్లేర్‌ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 49 


మస్తిష్మజ్వరంతో మంచంపట్టారు. మూడురోజులు బాధపడి, ఇంక బతకడని తెలియగానే 
నన్ను పిలిచారు. “నీ కొక ముఖ్యమైనపని ఒప్పగిస్తున్నాను. అది తప్పకుండా నెరవేరుస్తావని 
నాకు ప్రమాణంచేసి చెప్పు.” అన్నారు. నేను ప్రమాణం చేశాను. 'నేను చనిపోగానే నువ్వు 
కెప్టెన్‌ బాధ్యతంతా తీసుకో. ఎల్బాద్వీపానికి వెళ్లి ఫెరాజోరేవులో లంగరు వెయ్యి. (గ్రాండ్‌ 
మార్షల్‌తో మాట్లాడ్డానికి అనుమతి తీసుకుని, నేనిప్పుడిస్తున్న బంగీ ఆయనకివ్వాలి. బహుశా 
ఆయన నీకు మరొక ఉత్తరం ఇవ్వవచ్చు. ఆయన చెప్పినవారికి ఆ ఉత్తరాన్ని ఒప్పగించు.” 
నేను “అలాగే తప్పకుండా చేస్తాను. కాని గ్రాండ్‌ మార్షల్‌ని కలుసుకోడం మీరనుకున్నంత 
సులువు కాదేమో!” అన్నాను. అప్పుడు కెప్టెన్‌ లక్లేర్‌ నాచేతికొక ఉంగరమిచ్చి, “దీంతో నీకు 
అన్ని ఆటంకాలూ తొలగిపోతాయి.” అన్నారు. ఆ తరవాత రెండుగంటల్లో కెప్టెన్‌ లక్షేర్‌కి సంధి 
పుట్టింది. మరునాడు మృతి చెందారు.” 


“తరవాత నువ్వేం చేశావు?” 


“నేను నా కర్తవ్యం అనుకున్నది చేశాను. నా స్థితిలో ఎవరు చేసేదైనా ఒకటేకదా! 
నావికులైన వారికి తమ పై ఉద్యోగుల తుదికోరికలు అనుల్లంఘనీయమైన ఆజ్ఞలు. నేను 
ఎల్బాద్వీపం వద్ద ఓడ లంగరు వేశాను. ఒక్కడినే రేవు చేరాను. ముందనుకున్నట్లుగానే గ్రాండ్‌ 
మార్షల్‌ను చూడ్డానికి చాలా ఆటంకాలు వచ్చాయి. కాని ఉంగరాన్ని ఆయనకి పంపగానే 
నాకు కబురుపంపారు. ఆయన్ని చూశాను. కెప్టెన్‌ లక్లేర్‌ను గురించి సమాచారం అడిగారు. 
నేను చెప్పాను. ఆయన నాకొక ఉత్తరం ఇచ్చి, పారిస్‌లో ఒకరి కివ్వాలని చెప్పారు. నేను 
మార్సేల్స్‌లో దిగ్గానే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాను. నా ప్రియురాలిని చూశాను. మారెల్‌ 
సహాయంవల్ల పెళ్ళిసన్నాహాలు నిరాటంకంగా జరిగిపోయాయి. పెళ్ళి ప్రధానపు విందు ఈ 
పూటే జరుగుతోంది. ఇంకొక గంటలో వివాహం కూడా పూర్తి కావలసింది. రేపు బయలుదేరి 
పారిస్‌ వెళ్లడానికి ఏర్పాటుచేసుకున్నాను. కాని ఈలోగా నాపైన నేరం ఆరోపించబడింది. 
విందులో ఉండగా అరెస్టయినాను. ఈ అరోపణ ఎటువంటిదో మీకు తెలుసును.” 


“అవును” అన్నాడు విల్‌ఫర్ట్‌.“ఇదంతా వాస్తవంగానే కనిపిస్తోంది. నీవల్ల ఏదైనా నేరం 
జరిగి ఉంటే, అది నీ అవివేకం వల్లనే. ఈ అజాగ్రత్తకీ, అవివేకానికీ మీ కెప్టెన్‌ లక్షేర్‌ కూడా 
బాధ్యుడు. ఎల్ఫాలో నీకిచ్చిన ఉత్తరాన్ని నా చేతికియ్యి. తొలి విచారణకి వస్తానని నాకు మాటిచ్చి 
వెళ్లు. నువ్వు నీ స్నేహితుల వద్దకు తిరిగి వెళ్లవచ్చు.” 


“ఆ ఉత్తరం మీదగ్గరే ఉండాలి. మిగతా పత్రాలన్నిటితో పాటు దాన్ని కూడా నా దగ్గిర 
తీసుకున్నారు. అదుగో, అది ఆ కట్టలోనే ఉంది.” 


డాంటీ వెళ్లిపోబోతుండగా విల్‌ఫర్ట్‌ అన్నాడు : “అయితే ఉండు ఒక్కక్షణం. ఎవరి 


50 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చిరునామాకివ్వాలి ఈ ఉత్తరాన్ని?” 
“నయర్‌టైర్‌, 18. కాక్‌హెరాన్‌ వీధి, పారిస్‌.” 


విల్‌ఫర్ట్‌కి నెత్తిపైన పిడుగు పడినట్లయింది. వెంటనే ముందుకు వంగి, గబగబా కాగితాలు 
వెతికాడు. దుష్టగ్రహంలా ఉత్తరం అతని కంట పడింది. విల్‌ఫర్ట్‌ విపరీతభయంతో దానివంక 
చూశాడు. పాలిపోతూ గొణుగుతున్నట్లుగా చదివాడు వనయర్‌టైర్‌, 183 కాక్‌ హెరాన్‌ వీధి.” 


“అవునండి. అదే. ఆయన్ని మీరెరుగుదురా?” అన్నాడు డాంటే. 


“అబ్బేలేదు.” వెంటనే అన్నాడు విల్‌ఫర్ట్‌. “మహారాజుకు విధేయుడైనవానికి, 
కుట్రదారులతో పరిచయం ఎలా ఉంటుంది. ?” 


“అయితే ఇందులో కుట్ర ఏదైనా ఉందా?” అని అడిగాడు డాంటీ. స్వేచ్చగా తిరిగి 
వెళ్లిపోవచ్చునని ఆశపడుతున్న డాంటీ మొదటికంటె బిత్తరపోయాడు. “ఒకటి మాత్రం చెప్తానండి. 
ఆ ఉత్తరంలో ఏముందో నాకు బొత్తిగా తెలియదు.” 


భారమైన స్వరంతో విల్‌ఫర్ట్‌ అన్నాడు : “అవును. కాని ఈ ఉత్తరం ఎవరికి వ్రాయబడిందో 
వారు నీకు తెలుసునా?” 


“ఇది ఇవ్వవలసిన అవసరాన్ని బట్టి తెలుసుకోవలసివచ్చింది. అంతే.” 


ఉత్తరాన్ని చదువుతున్నకొద్దీ విల్‌ఫర్ట్‌ ముఖం పాలిపోనారంభించింది. “నువ్వీ ఉత్తరాన్ని 
ఇంకెవరికేనా చూపించావా? ఎల్ఫానుంచి నయర్ష్‌టైర్‌కి ఒక ఉత్తరాన్ని నువ్వ తీసుకువెడుతున్నట్లు 
మరెవరికైనా తెలుసునా?” 


“నా కిచ్చిన వారికి తప్ప మరెవరికీ తెలియదండి.” 

తత్తరపాటుతో న్యాయశాసనాధికారి ఉత్తరాన్ని మరొకమాటు చదివాడు. 

“ఇందులో ఉన్న సంగతులేవీ నీకు తెలియవంటావు?” 

“ప్రమాణంచేసి మళ్లీ చెప్తానండి. కాని సంగతేమిటండి? మీకు ఆరోగ్యం బాగుండలేదా? 


ఎవరినైనా పిలవనా?” 


“అక్కర్లేదు, నాకేమీ వొద్దు” అంటూ కంగారుగా విల్‌ఫర్ట్‌ లేచాడు. “ఈ నీరసం రావడం 
మామూలే. వచ్చిపోతుంది.” డాంటీ ఇంకా పరీక్షచేస్తాడని నిలబడివుండి పోయాడు. విల్‌ఫర్ట్‌ 
మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు. చెమర్చిన నుదుటిని తుడుచుకుంటూ ఉత్తరాన్ని మళ్ళీ చదువుతూ, 
తనలో అనుకున్నాడు: “ఈ ఉత్తరంలో సంగతులు ఇతనికి తెలిసివుంటే? నయర్‌టైర్‌ నా 
తండ్రి అని ఇతని కెప్పుడైనా తెలుస్తే? నాపని ఆఖరే!” డాంటీ వంక మాటి మాటికీ చూడ్డం 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో ౨1 


మొదలెట్టాడు. అతని హృదయగత రహస్యాలన్నిటినీ తెలుసుకోడానికి, మనిషికీ మనిషికీ మధ్య 
ఉండే తెరతొలగిపోతే ఎంత బాగుండు ననుకున్నాడు. 


“అయ్యో! ఇంక అనుమానంలేదు.” అనేశాడు పైకి. 


విల్‌ఫర్ట్‌ అవేగాన్ని అణుచుకోడానికి తీవప్రయత్నంచేశాడు. వీలైనంత ధృఢస్వరంతో 
అన్నాడు: “డాంటీ! ఈ ఉత్తరంలో తెలిసిన సంగతుల్ని బట్టి, నువ్వు చాలా (ప్రమాదంలో 
పడ్డావు. మొదట అనుకున్నట్టు నిన్ను విడుదల చెయ్యలేనిప్పుడు. విడుదలచే సేముందు 
మేజస్ట్రేటుతో సంప్రదించాలి. కొన్నాళ్లు నిన్ను నిర్భంధంలో ఉంచాలి. వీలైనంత త్వరలోనే 
విడుదల చేయిస్తాను. ఈ ఉత్తరమే నీపైన పెద్ద నేరం ఆరోపిస్తోంది. ఇదిగో ఇటు చూడు. ” 
అంటూ విల్‌ఫర్ట్‌ పక్కనున్న చలి కాగే గాడిపొయ్యిలో ఉత్తరాన్ని పడేశాడు. ఉత్తరం పూర్తిగా 
కాలిపోయేవరకూ చూశాడు. “చూడు ఈ ఉత్తరాన్ని కాల్చిపారేశాను. కాబట్టి ఇంక నువ్వు 
నన్ను నమ్మవచ్చుకదా? ఏమంటావు?” 

“తప్పకుండా. మీరాజ్ఞ ఇవ్వండి. నేను విధేయుణ్ని.” 

విల్‌ఫర్ట్‌ యువకుని సమీపించాడు. “ఆజ్ఞకాదు. సలహా ఇస్తాను. సాయంత్రం వరకు 
నిన్నీ కోర్టులో ఉంచుతారు. ఇంకొకరు వచ్చి నిన్ను పరీక్షచేస్తారు. నాకు చెప్పినదంతా వాళ్ళకి 
చెప్పు. కాని ఈ ఉత్తరం గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పకు.” 

“తప్పకుండా మీ సలహా శిరసావహిస్తాను.” 


“మంచిది. ఈ ఉత్తరం నాశనమైపోయింది. కాబట్టి, దీని సంగతి నీకు నాకూ మాత్రమే 
తెలుసును. ఇంక నీ పైన పెద్ద నేరమేదీ ఆరోపించలేరు. అందువల్ల నిన్నెవరు ప్రశ్నించినా, 
అటువంటిది నీ దగ్గర లేనేలేదని చెప్పు. ఇదొక్కటేనా, ఇంకేదైనా ఉత్తరం నీదగ్గరుందా?” 


డాంటీ చెయ్యిచాపి “నేను ప్రమాణం చేస్తున్నాను. ఇంకేదీ లేదు” అన్నాడు. 
విల్‌ఫర్ట్‌ గంటమోగించాడు. పోలీసు అధికారి లోపలికి వచ్చాడు. అతని చెవిలో విల్‌ఫర్ట్‌ 
ఏదో చెప్పాడు. “ఇతని వెంటవెళ్లు” అని డాంటీతో అన్నాడు. 


డాంటీ కృతజ్ఞతాపూర్వకంగా విల్‌ఫర్ట్‌ వంక చూశాడు. వందనం చేసి వెళ్లిపోయాడు. 
తలుపు మూసుకోగానే విల్‌ఫర్ట్‌కి సత్తువంతా ఒక్కసారి ఉడిగిపోయినట్లయింది. కుర్చీలోకి 
వాలిపోయాడు. 


“హారిదేవుడా!” అని నిట్టూర్చాడు. “ఎంత (ప్రమాదం తప్పింది.! ప్రధాన 
న్యాయశాసనాధికారి ఊళ్లో ఉన్నా లేక నన్ను పిలిచేబదులు మేజ(స్టేటునే పిలిచినా, ఎంతపని 
జరిగిపోయేది! ఆ ఉత్తరం నన్ను సర్వనాశనం చేసేదికదా! అయ్యో! నాతండ్రి! ఈ ప్రపంచంలో 


52 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నా సుఖానికి నిత్యం కంటక ప్రాయంగానే ఉంటారా? మీ గతజీవితం నన్ను వృద్ధిలోకి రాకుండా 
అణిచివెయ్యవలసిందేనా? ఇంకెంత కాలం నేనిలా బాధపడాలి?” 


ఇంతలో విల్‌ఫర్ట్‌కి ఒక యోచనతట్టింది. వెంటనే అతని ముఖం కాంతివంతమయింది. 
“ఆ! అదీ. సరిగ్గా కుదిరింది. ఏమో! ఎవరు చెప్పగలరు? నన్ను సర్వనాశనం చెయ్యవలసిన 
ఈ ఉత్తరమే నాకు అదృష్టాన్ని తెచ్చి పెట్టకూడదా? ఆ. ఇప్పుడుంది. నేను చెయ్యవలసినపని.” 
అంటూ కుర్పీలోనుంచి లేచాడు. ఖైదీ ఇంక గదిలో లేడుకదా అని అటూ ఇటూ చూశాడు. 
లేడని నమ్మకం కుదిరిన తరవాత, విందు జరుగుతున్న భవనానికి బయలుదేరాడు. 


రి 


డాంటీ వరండాలోకి రాగానే పోలీసు అధికారి ఇద్దరు సాయుధులైన సైనికులకు సంజ్ఞ 
చేశాదు. సైనికులిద్ధరూ డాంటీని న్యాయస్థానప్రాంగణంలో ఉన్న బందిఖానాకు 
నడిపించుకువెళ్లారు. 


డాంటీని నిర్బంధించిన గది ఒక మోస్తరు బాగానే ఉంది. గదిని చూడగానే డాంటీ 
ఆందోళన కొంత తగ్గింది. అతనికి విల్‌ఫర్ట్‌ ఆదరణపూర్వకమైన మాటలు జ్ఞప్తికి రాసాగినాయి. 
ఆ మాటలు తనకి మధురమైన ఆశాసందేశాన్నిస్తున్నాయి. నాలుగుగంటల సమయానికి డాంటీ 
ఆ గదిలో నిర్భంధితుడైనాడు. 


మార్చినెల ప్రారంభమౌతున్నది. త్వరగానే చీకటి పడింది. చీకటిలో చూపు అవసరం 
తగ్గడంతోనే, ఆలకించే శక్తి అధికమయింది. ఏ చిన్న అలికిడైనా తనని విడుదల చెయ్యడానికే 
ఎవరో వస్తున్నారని భావించి, లేచి ద్వారంవద్దకు వెళ్లేవాడు. కాని సవ్వడి క్రమంగా మరొక 
దిశకు అంతరించగానే, తిరిగి తన స్థానంలో కూలబడేవాడు. చిట్టచివరకి రాత్రి పదిగంటల 
వేళకి, అతని ఆశలన్నీ అంతరిస్తున్న సమయానికి, తలుపుతాళం చప్పుడయింది. ఎవరో తలుపు 
తీస్తున్నారు. కవాటం కరకర శబ్దంతో తెరుచుకుంది. రెండు కాగడాలు ఆకస్మికంగా గదిని 
వెలుగుతో నింపేశాయి. కత్తులు, తుపాకులు ధరించిన నలుగురు సైనికులు వెలుగులో 
కనిపించారు. డాంటీ రెండడుగులు ముందుకు వేశాడు. కాని సిపాయిలు నలుగుర్ని చూడగానే 
నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తడబడుతున్న మాటలతో “న్యాయాధికారి విల్‌ఫర్ట్‌ ఆజ్ఞక్రారం 
నన్ను తీసుకువెళ్లడానికి వచ్చారా?” అని ప్రశ్నించాడు. 


“అవును” 
“వను సిద్ధమే. నడవండి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 53 


విల్‌ఫర్ట్‌ ఆజ్ఞవల్ల వాళ్లు వచ్చారని తెలియగానే, ఆ నిర్భాగ్యుని మనస్సులో శంకాభయాలు 
తొలగిపోయినాయి. సైనికులమధ్యగా నడిచాడు. రోడ్డుపైన ఒక బండి నిలిచివుంది. పక్కన 
ఒక పోలీసు ఆఫీసరున్నాడు. 

డాంటీ ఇంకా ప్రశ్నలడిగేవాడే. కాని మరుక్షణంలోనే బండి తలుపు తెరుచుకుంది. 
డాంటీ బండెక్కి ఇద్దరు సైనికులమధ్య కూర్చున్నాడు. మిగతా ఇద్దరు సైనికులు అతని కెదురుగా 
కూర్చున్నారు. కిటికీ తలుపులు మూసివున్నాయి. అయినా బండి సెంట్‌ లారెంట్‌, తరామిస్‌ 
వీధులగుండా సముద్రతీరానికి వెడుతున్నదని డాంటీ గ్రహించాడు. 


బండి ఆగడంతోనే డజనుమంది సైనికులు చుట్టూచేరారు. తీరంపై దీపాల వెలుగులో 
సైనికుల తుపాకులు డాంటీకి స్పష్టంగా కనిపించాయి. 


“నా ఒక్కడికోసం ఇంత సైనికబలగం పహరా?” అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. 


ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం లభించింది. పోలీసు ఆఫీసరు తలుపు తెరవగానే 
సైనికులు వరుసలు తీర్చి నిలబడ్డారు. బండివద్దనుంచి తీరానికి దారి మాత్రం ఉంచారు. 
ఎదురుగా కూర్చున్న సైనికులిద్దరూ ముందు దిగారు. తరవాత ఖైదీ దిగాడు. తరవాత ప్రక్కన 
కూర్చున్న సైనికులిద్దరూ దిగారు. నలుగురూ కలిసి ఖైదీని తీరానికి కట్టి ఉన్న ఒక చిన్న 
బోటువద్దకు నడిపించుకువెళ్లారు. డాంటీ బోటెక్కి కూర్చున్నాడు. అతని చుట్టూ సైనికులు 
నలుగురూ కూర్చున్నారు. పోలీసు ఆఫీసరు ముందుకూర్చున్నాడు. బోటువిడిచి పెట్టారు. ఒక్కసారి 
గట్టిగా కుదించి, బోటు పైలాన్‌దిశగా బయలుదేరింది. తెడ్డువేస్తున్న వారిలో ఒకడు 
కేకవెయ్యడంతో, రేవు అంచునున్న ఇనుపగొలుసు అద్దుతియ్యబడింది. బోటు రేవు దాటింది. 
సముద్రవాయువుల మధ్యకు రాగానే ఖైదీ మొదట సుఖానుభవం పొందాడు. స్వేచ్చావాయువును 
గట్టిగా పీల్చి విడిచాడు. మరుక్షణంలోనే దీర్ణనిశ్వాసం వెలువడింది. ఆనాడుదయమే తాను 
ఆనందపరవశంలో గడిపిన రిజర్వ్‌ ప్రాంతం అంత దూరాన కనిపించింది. 


బోటు ఇంకా వెడుతూనే ఉంది. తనకు తెలిసిన తీరప్రాంతమంతా గడిచిపోగానే, 
తననెక్కడకు తీసుకుపోతున్నారో డాంటీకి అర్థం కాలేదు. “నన్నింకెక్కడికి తీసుకువెడుతున్నారు?” 
అని ఒక సైనికుని ప్రశ్నించాడు. 


“నీకు చెప్పకూడదని ఆజ్ఞ” 
ల 


డాంటీ కూడా కొంత సైనిక వృత్తి నెరిగినవాడే. అందువల్ల ఇంక వాళ్ళ నడగడం 
వ్యర్థమని తెలిసిపోయింది. అతనికి చిత్రవిచిత్రమైన ఆలోచనలు పొడగట్టినాయి. తీరంపైన 
దూరంగా ఒకచోట దించి విడిచిపెట్టేసినట్లు చెప్తారని ఒకసారి భావించాడు. తన చేతులకు 


54 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


బేడీలు తగిలించకపోడం మంచికేనని తోచింది. నయర్‌టైర్‌ పేరు ఉచ్చరించనంత వరకూ 
తనకే భయంలేదని విల్‌ఫర్ట్‌ చెప్పలేదా? తన నేరాన్ని నిరూపించే ఏకైక ఆధారమైన ఆ ఉత్తరాన్ని 
తాను చూస్తుండగానే నిప్పులో కాల్చివేశాడు కదా? 





అందువల్ల మౌనంగా ఓపికగా నిరీక్షిస్తూ, అగాధ నిశీధిని కన్నులు పొడుచుకుచూస్తూ 
కూర్చున్నాడు. దీవన్తంభందాటింది. కాటలన్‌ ప్రాంతతీరం దాటిపోయింది. 
మరింతకళ్లుపొడుచుకుని చూడ్డం ప్రారంభించాడు. అదే మర్సిదా నివసించేప్రదేశం. అనుక్షణమూ 
ఆ చీకటి ఒడ్డుపై నిలబడిన ఒక యువతి అస్పష్టరూపం నీడగా కనిపిస్తున్నట్లు అతనికి 
మనోగోచరమయింది. 


కాటలన్స్‌ నివాసప్రాంతంలో ఒకచోట ఒకదీపం వెలుగుతున్నట్లు కనిపించింది. సరిగ్గా 
ఆ ఉనికి పరిశీలించి, అది తన ప్రియురాలి నివాస గృహమేనని డాంటీ నిర్ధారణచేసుకున్నాడు. 
ఆ సమయంలో మర్సిదా ఒక్కతే మేలుకొని చూస్తున్నది కాబోలు. బిగ్గరగా అరిచినట్లయితే 
ఆమెకు వినిపించవచ్చును. కాని అంతలోనే అతన్ని బిడియం ఆవహించింది. ప్రక్కనున్న ఈ 
సైనికులేమనుకంటారు, తన పిచ్చికేకలువిని? మర్సిదాను తలుచుకుంటూనే, దూరాన ఆ 
దీపంపైనే దృష్టినిలిపి, మౌనంగా కూర్చుండి పోయాడు. 


హఠాత్తుగా దీపం మాయమయింది. ఎత్తెన ఒక మిట్ట అడ్డువచ్చింది. డాంటీ ప్రక్కకు 
తిరిగి చూశాడు. బోటు సముద్రమధ్యంలో న ప్రశ్నించడానికెంత జంకుతున్నా చివరికి 
గుండె దిటవు చేసుకుని ఒక సైనికుని చేతులు పట్టుకుని ప్రశ్నించాడు. “నన్ను కరుణించండి 
బాబూ! నాకు చెప్పండి. నేను కెప్టెన్‌ని. ఏద్రోహానికి నన్ను నిందిస్తున్నారో నాకు తెలియదు. 
కాని నేను విధేయుడనైన (ఫెంచిపౌరుణ్ని. నన్నెక్కడికి తీసుకుపోతున్నారో చెప్పండి. నా కర్మానికి 
తలొగ్గి అనుభవిస్తానని నావికుడుగా ప్రమాణంచేస్తున్నాను. నోరువిప్పి చెప్పండి.” 


సైనికుడు బుర్రగోక్కున్నాడు. ప్రక్కవాని వంక చూశాడు. వాడు భుజం ఎగరవేసి 
ఊరుకున్నాడు. తరవాత డాంటీ వంక చూసి అన్నాడు: “నువ్వు నావికుడవ్‌. మార్సేల్స్‌ నివాసివి. 
ఎక్కడికి వెడుతున్నావో నన్నడుగుతున్నావా?” 


“నాకు నిజంగా తెలియదు. ప్రమాణం చేస్తున్నాను. దయుంచి చెప్పండి.” 
“మరి మాకిచ్చిన ఆజ్ఞ?” 


“పదినిమిషాల్లో కాకపోతే అరగంటలోనో, గంటలోనో తెలియక తప్పదుకదా. అదేదో 
ఇప్పుడు చెప్పడానికి మీ ఆజ్ఞలెలా అడ్డువస్తాయి? నాకీ దుర్భరవేదన తొలగించినట్లవుతుంది. 
మిమ్మల్ని తప్పించుకుని పారిపోవాలనే ఉద్దేశం నాకు లేదు. అది అసాధ్యమని నాకు తెలుసును. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 55 


ఎక్కడికి వెడుతున్నాం?” 
ఎన్టీ చుట్టూ చూడు తెలుస్తుంది.” 


డాంటీ లేచి బోటు పోతున్న దిక్కుగా చూశాడు. కనుచూపు మేరలో నల్లని గుట్ట, 
దానిపైన భయంకరంగా నిలిచి చూస్తున్న ఇఫ్‌కోట ఛాయ కనపించాయి. అనేక శతాబ్దాలుగా 
మార్చేల్స్‌ వాసులకు భీతికారణమైన ఈ శిలానిర్మిత కారాగారం కనిపించగానే, డాంటీకి 
హఠాత్తుగా ఉరిస్తంభం సాక్షాత్మరించినట్లయింది. 


“అమ్మయ్యా! అది ఇఫ్‌ కోట. నన్నక్కడ బందీగా చేయడానికి తీసుకువెడుతున్నారా 
నిజంగా? ఇఫ్‌ కోట పెద్ద పెద్ద రాజకీయ నేరస్థుల్ని బంధించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన 
కారాగారం. నేనే నేరం చెయ్యలేదే! అక్కడ కూడా మేజగ్టేట్లూ, జడ్డీలూ ఉన్నారా?” 

“అక్కడొక్క గవర్నరు మాత్రం ఉన్నాడనుకుంటాను” అన్నాడొక సైనికుడు. “కాపలాకి 


ఒక సైనికదళం, జైలర్లు ఉంటారు. రాతిగోడలుంటాయి. ఇంక మరి ఊరుకో. ఆశ్చర్యపడుతున్నట్లు 
నటించకు. నేను మెత్తగా ఉన్నందుకు నన్ను హేళన చేస్తున్నావనుకోవలసి వస్తుంది.” 


“నాకేమీ చెప్పకుండా, ఏనియమాల్నీ పాటించకుండానే నన్ను ఇవ్‌ కోటలో 
బంధించటానికి తీసుకుపోతున్నారంటారా?” 


“నియమాలన్నిటి నీ పాటించారు.” 
“అయితే విల్‌ఫర్ట్‌ వాగ్దానం చేసికూడా...” 


“విల్‌ఫర్ట్‌ ఏం వాగ్దానం చేశారో మాకు తెలియదు. మనం ఇఫ్‌ కోటకి వెడుతున్నామని 
మాత్రమే తెలుసును. ఏయ్‌! ఏమిటది? ఏం చేస్తున్నావు? పట్టుకోండి, పట్టుకోండి.” 


డాంటీ మెరుపులా సముద్రంలోకి దూకబోయినాడు. కాని అనుభవమున్న ఆఫీసరు 
ముందే కనిపెట్టేశాడు. బలిష్టమైన నాలుగు చేతులు అతన్ని పట్టుకుని నిలిపాయి. క్రోధఘూర్ణిత 
స్వరంతో డాంటీ బోటులోపడ్డాడు. 


డాంటీని ఛాతీపైన మోకాటితో నొక్కిపెట్టి సైనికుడన్నాడు. “నావికుడుగా ప్రమాణంచేసి 
నువ్వుచేసేపని ఇదేకదూ?” సరే. ఇంక కదులు చూస్తాను; తుపాకిగుళ్లతో నీ తల 
చిల్లులుపడిపోతుంది. నేను నా మొదటి ఆజ్జనుల్లంఘించాను. కాని రెండో ఆజ్ఞనుల్లంఘించను 
సుమా!” సైనికుడు తుపాకి మొన డాంటీ కణతకు ఆన్చి ఉంచాడు. మళ్లీ తెగించిలేచి, తుపాకి 
దెబ్బకు (ప్రాణాలు వొదిలి, ఈ దుర్దశనుంచి విముక్కి పొందాలని బందీ ఒకసారి తలపోశాడు. 
కాని అనుకోకుండా అకస్మాత్తుగా సంభవించిన ఈ దుర్దశ, అంత అకస్మాత్తుగానే తొలగిపోతుందని 
మరుక్షణంలో అనుకున్నాడు. విల్‌ఫర్ట్‌ వాగ్దానం తిరిగి తిరిగి జ్ఞప్తికి రానారంభించింది. క్రోధంతో 


56 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చేతులు గట్టిగా నులుముకుంటూ, ఘూర్జిస్తూ బోటు అడుగునే ఉండిపోయాడు. కొద్దిసేపట్లోనే 
బోటు దేనికో తగిలి గట్టిగా కుదిపి వేసింది. 


ఒక సైనికుడు గట్టుపైకి ఉరికాడు. కప్పీనుంచి తాడు సాగింది. బోటుని ఒడ్డుకి 
కట్టుతున్నారని డాంటీ గ్రహించాడు. రక్షకులు అతన్ని రెక్కలుపట్టి లేవదీసి ఒద్దుకెక్కించారు. 
కొన్ని మెట్లుపైకి అతన్ని ఈడ్చారు. పోలీసు ఆఫీసరు తుపాకి గురిపెట్టి వెనుకనే వచ్చాడు. 
డాంటీ మళ్లీ ఎట్టివృధా ప్రయత్నం చెయ్యలేదు. గట్టుపైన మరికొంతమంది సైనికులు చీకట్లో 
అస్పష్టంగా కనిపించారు; మెట్లెక్కి ఒక ద్వారం దాటాడు. ద్వారం తలుపులు వెనుకనే 
మూసుకున్నాయి. అంతా అస్పష్టంగా ఉంది. ఒక్క క్షణం నిలవవలసి వచ్చింది. ఆ క్షణంలో, 
పాదరసంవలె పరుగులు తీస్తున్న పలువిధయోచనల్ని కూర్చుకోడానికి ప్రయత్నించాడు. 
చుట్టూచూశాడు. నాలుగువైపులా ఎత్తెన గోడలమధ్య ఒక ఆవరణలో ఉన్నాడు. రక్షకుల లయాన్విత 
పదధ్వనులు వినవస్తున్నాయి. గోడల ప్రక్కనున్న దీపాల గుడ్డివెలుగులో వారి చేతులలోని 
తుపాకులకత్తులు మెరుస్తున్నాయి. ఇంక పారిపోలేడని నమ్మకం కలిగి, సైనికులు డాంటీని 
విడిచిపెట్టి, ఆజ్ఞలకోసం నిరీక్షించారు. 


కొంతసేపటికి ఒక కంఠం వినవచ్చింది: “ఖైదీ ఎక్కడ?” 

“ఇక్కడ” అని ఒక సైనికుడు సమాధానమిచ్చాడు. 

“నావెంట గదిలోకి పంపండి.” 

ఖైదీ అతనివెంట నడిచాడు. భూగర్భంలో ఒక గదిలోకి నడిచాడు. కళ్లకు తెరగట్టి 
నలువైపులా నిలిచిన గోడలు కన్నీరోడ్చుతున్నట్లున్నాయి. కరిగిన కొవ్వులో ఈదులాడుతున్న 
ఒక వొత్తి, తేమ బారిన ఈ భయంకరావాసానికి కొద్ది వెలుగునిస్తోంది. ఆ వెలుగులో డాంటీ 


తనను నడిపించుకువచ్చిన జైలర్‌ను చూశాడు. జీర్ణవస్తాలు ధరించిన నీచజాతివాడు: డాంటీ 
వంక చిటపటచూశాడు. 


“ఈ రాత్రికి ఇదే నీగది. ఇప్పుడు చాలా రాత్రయింది. గవర్నర్‌ నిద్రపోతున్నాడు. రేపు 
నిన్ను బహుశా వేరేగదికి పంపుతారు. ఇదిగో. ఈ పూటకీ రొట్టెతిను. ఆ కూజాలో నీళ్లున్నాయి. 
ఆమూల గడ్డిపరిచివుంది. ఇక్కడ ఖైదీలకిదే పడక. పోయి పడుకో” అన్నాడు. 


డాంటీ జవాబుకి నోరు తెరిచే లోపలే, జైలర్‌ దీపాన్ని తీసుకువెళ్లి గది తలుపులు 
బిగించాడు. నిలువుగోడల్ని కనపరుస్తున్న ఆ దీపపు వెలుగుకూడా పోయింది. 


ఆ ఘోర నిశ్శబ్దంలో, గాఢాంధకారంలో ఒంటరిగా ఉండిపోయాడు డాంటీ. 
కుతకుతలాడుతున్న నుదుటిని తీక్టమైన చలిచీల్చుతున్నది. తెల్లవారుతున్న సమయానికి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 57 


గుద్దివెలుగు ఆ ఒంటరి నివాసం ప్రవేశించింది. ఆ గదిలోనే బందీగా ఉండాలని చెప్పడానికి 
జైలర్‌ మళ్లీవచ్చాడు. డాంటీ మొదట ఎక్కడ నిలబడ్డాడో అక్కడే, అలాగే శిలా ప్రతిమవలె 
నేలనంటి నిలబడిపోయి ఉన్నాడు. రాత్రంతా ఏడ్చినందువల్ల కన్నులు వాచి ఉన్నాయి. 
ఒక్కక్షణమైనా నిద్రపోలేదు. జైలర్‌ సమీపించినా డాంటీ కనిపెట్టలేదు. 


“నిద్రపోలేదా?” 
“నాకు తెలియదు.” అన్నాడు డాంటీ. 
“నీకు ఆకలి వెయ్యడంలేదా?” 
“నాకు తెలియదు.” 

“నీకేమైనా కావాలా?” 

“గవర్నర్ని చూడాలి.” 

జైలర్‌ భుజాలెగరవేసి వెళ్ళిపోయాడు. 


వెడుతున్న జైలర్ని డాంటీ చూపులనుసరించాయి. సగంతెరిచివున్న తలుపులవంక 
చేతులు చాచాడు. కాని మెల్లిగా తలుపులు మూసుకున్నాయి. అతని హృదయాన్ని చీల్చుకుని 
రోదన వెలువడింది. నేలపై బోర్లపడి దీనంగా ఆక్రందన చేశాడు. ఈ చిన్న వయస్సులో, తానే 
నేరం చేశాడని ఇంత కఠోర శిక్షకు గురైనాడు? ఆ రోజంతా గడిచింది. కొద్దిగా నీరు తాగాడు. 
రొట్టి ముక్క కొద్దిగా కొరికాడు. ఒక్కొక్కసారి దీర్దాలోచనా నిమగ్నుడై కూర్చుని ఉండేవాడు. 
మరొకసారి లేచి, బోనులో పులి మాదిరిగా అటూ ఇటూ తిరిగేవాడు. దారిలోనే, బోటులోనుంచి 
దుమికి పారిపోలేదే అని పరితపించాడు. పారిపోయితీరంచేరి, ఏ ఓడలోనో ఏ చిన్న బోటులోనో 
ఇటలీ దేశమో, స్పెయిన్‌ దేశమో పారిపోవలసింది. అక్కడ నుంచి మర్సిదాకు ఉత్తరం వ్రాస్తే, 
ఆమె తనవద్దకు చేరేది. ఇద్దరూ తన తండ్రితో సహా సుఖంగా జీవించవలసింది. కాని ఇప్పుడీ 
ఇఫ్‌ కోటలో బందీయైనాడు. మర్సిదా ఎలావుందో, తన తండ్రి ఏమైనాడో ఇప్పుడు తనకు 
తెలియదు. ఇదంతా విల్‌ఫర్ట్‌ మాటల్ని నమ్మినందువల్లకదా సంభవించింది? ఈయోచన అతన్ని 
ఉన్మత్తుని చేసింది. వేదనతో గడ్డిపడకపై అటూ ఇటూ దొర్లాడు. 
మరునాడు సరిగ్గా అదే సమయానికి జైలర్‌ వచ్చాడు. 
“ఇప్పటికైనా స్థిమితపడ్డావా? నామాట విను. నేను చెయ్యగలిగింది ఏదైనా నీకు కావలిస్తే 
“నేను గవర్నరుతో మాట్లాడాలి.” 


58 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఏమిటి?” అన్నాడు జైలర్‌ విసుగుతో. “అది అసాధ్యమని నిన్న చెప్పలేదూ? అటువంటిది 
ఖైదీ అదక్కూడదని ఇక్కడ నియమం.” 


“మరిక్కడేం అడగనిస్తారు?” 


“ఇంకా మంచి ఆహారం అడుగు-డబ్బు చెల్లించి. షికారు వెళ్లడానికి అడగవచ్చు. 
పుస్తకాలు అడగవచ్చు.” 

“నాకు పుస్తకాలక్మర్లేదు. షికారు వెళ్లనక్కర్లేదు. ఇస్తున్న ఆహారం ఫరవాలేదు. నా 
కొక్కటే కావాలి. గవర్నర్ని చూడాలి.” 

“మళ్ళీ మళ్ళీ అదే అడిగావంటే, ఇంక నీకు ఆహారం కూడా తీసుకురాను. తెలుసా?” 

“అంతే కదా! అన్నం తీసుకురాకపోతే ఆకలితో చస్తాను. అంతేనా!” 

చచ్చిపోడానికి సంతోషంతో సిద్ధపడతాడని ఈ మాటల్లో స్పష్టపడుతూనె ఉంది. ప్రతి 
ఖైదీవల్లా జైలర్‌కి రోజూ పది నికెల్‌ డబ్బులు గిట్టుతున్నాయి. ఈ ఖైదీ చచ్చిపోతే తనకెంత 
నష్టమో జైలర్‌ గ్రహించాడు. అందువల్ల మెత్తనిమాటల్లో ఇలా చెప్పాడు. “చూడు, నామాట 
విను. నువ్వడుగుతున్నది లభించేదికాదు. ఖైదుకొచ్చి ఖైదీల్ని గవర్నర్‌ చూడ్డమనేది కనీవినీ 
ఎరగనిమాట. నువ్వు సవ్యంగా ప్రవర్తించావంటే, నిన్ను ఆవరణలో నడవనిస్తారు. ఎప్పుడో 


ఒకరోజుని నువ్వల్లా తిరుగుతున్నప్పుడు, గవర్నరు ఆ దారిని రావచ్చును. అప్పుడు నువ్వాయన్ని 
అడగవచ్చును. మంచిదని తోస్తే ఆయన జవాబిస్తారు.” 


“ఈ అవకాశంకోసం నేనెంతకాలం వేచి ఉండాలి?” 

“ఓ! ఒకమాసం, మూడుమాసాలు, ఆరుమాసాలు, లేదా సంవత్సరం కూడాపట్టవచ్చు.” 

“అంతకాలమే! అల్లాకాదు. నేనువెంటనే చూడాలి.” 

“ఇదిగో. ఇటువంటి కోరిక నిత్యం మనస్సులో పెట్టుకుని కూచున్నావంటే, పదిహేను 
రోజుల్లో నీకు పిచ్చెత్తిపోతుంది. పిచ్చి సరిగ్గా ఇల్లానే వస్తుంది. ఇక్కడొకడికి ఇల్లావచ్చింది 
కూడా. ఈ గదిలోనే ఉండేవాడు ఒక ఫాదరీ. తన్ని విడుదలచేస్తే పదిలక్షలు ప్రాంకులిస్తానని 
గవర్నరుకి ఎప్పుడూ ఇవ్వచూపుతాడు. అతనికి పిచ్చెత్తింది. ఇప్పుడొక కూపంలో పడేశారతన్ని.” 

“ఇదిగో చెప్తున్నావిను!” అన్నాడు డాంటీ. “నేను ఫాదరీనికాను. నాకు పిచ్చేమీలేదు. 
ఎప్పుడేనా పిచ్చెక్కుతుందేమో చెప్పలేను. కాని నా దౌర్భాగ్యవశాత్తూ నా మనస్సు నా అధీనంలోనే 
ఉంది! నీ కోమాట చెప్తాను. నీకు పది లక్షల ప్రాంకులు నేనేమీ ఇవ్వలేను; నా దగ్గిరేంలేదు 
కాబట్టి. నూరు క్రౌన్లు మాత్రం ఇవ్వగలను; నాకొక ఉపకారం చేసిపెడితే. నువ్వీమాటు మార్సేల్స్‌ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 59 


వెళ్లినప్పుడు కాటలన్స్‌ నివాసానికి వెళ్లు. మర్సిదా అనే అమ్మాయికి ఒక ఉత్తరం ఇయ్యి. 
అదేమంత పెద్ద ఉత్తరంకాదు. లెక్కకి రెండు వాక్యాలు. అంతే.” 

“అదికాస్తా బైట పడితే, ఏడాదికి వెయ్యి ప్రాంకుల ఉద్యోగం ఊడిపోతుంది. వెయ్యి 
ఫ్రాంకులూ కాక, పైన నాకు ఆహారం పెడతారు. ఇంకా లాభాలున్నాయి. అంటే మూడు 
వందల ్రాంకుల కోసం వెయ్యి ప్రాంకుల ఉద్యోగం వొదులుకోడం ఏమంత తెలివంటావు? 
నువ్వేచూడు.” 


“సరే అయితే. కాని ఇది మాత్రం మరిచిపోకు. రెండు వాక్యాల చీటీని నువ్వు మర్ప్సిదా 
కివ్వకపోయినా, కనీసం నేనిక్కడున్నట్టు ఆమెకి సమాచారమైనా తెలపకపోయినా, ఏదో ఒక 
రోజు నీ పని పట్టేమాట నిజం. తలుపుచాటున దాక్కుని ఈ కర్ర పీటతో నీతల పగల కొడతాను.” 

జైలర్‌ చేతులడ్డు పెట్టుకుని, రెండడుగులు వెనక్క్మివేసి, “ఓహో! నన్ను బెదిరిస్తున్నావా?” 
అన్నాడు. “అయితే నిజంగా నీకు మతిస్థిరం తప్పిందన్నమాటే. మూడు రోజుల్లో మరీ 
పిచ్చెత్తిపోయి, గొలుసులో కట్టివెయ్యవలసి వస్తుందన్నమాటే! ఫరవాలేదులే. ఇఫ్‌కోటలో ఇంకా 
కూపాలున్నాయి.” 

డాంటీ కర్రపీట పైకెత్తి పట్టుకున్నాడు. 

“అలాగే అలాగే. నువ్వంత కోరుకుంటున్నావు కాబట్టి గవర్నర్‌తో చెప్తాలే నీ సంగతి” 
అన్నాడు జైలర్‌. 

“చెప్పుకో. మరీ మంచిదీ” అన్నాడు డాంటీ. ముక్కాలి పీట కిందిపెట్టి దానిపైన 
కూచున్నాడు. తల వాలిపోయింది. మతి తప్పినవాని మాదిరిగా కళ్లు భీకరంగా ఉన్నాయి. 

జైలర్‌ వెళ్ళిందే తడువు నలుగురు సిపాయిలతో తిరిగి వచ్చాడు. 

“వీణ్ని కూపంలో పడెయ్యాలని గవర్నర్‌ ఆజ్ఞ. పిచ్చివాళ్లని పిచ్చివాళ్లతోనే చేర్చాలి” 
అన్నాడు. 

సిపాయిలు డాంటీని గట్టిగా పట్టుకున్నారు. డాంటీ పెనుగులాడలేదు. అతన్ని ఒక 
అంధకార కూపంవద్దకు తీసుకువెళ్లారు. డాంటీ కూపంలో ప్రవేశించాడు. “వాడు చెప్పింది 
నిజమే. పిచ్చివాళ్లని పిచ్చివాళ్లతోనే చేర్చాలి.” అని గొణుక్కున్నాడు తనలో. తలుపు మూసుకుంది. 
డాంటీ తనముందు వెతుకులాడ్డం మొదలుపెట్టాడు. చేతికి గోడ తగలింది. అక్కడాగి, మూల 
నిశ్చలంగా కూర్చున్నాడు. 


జైలర్‌ చెప్పింది నిజం. డాంటీ ఉన్మత్తుడవడానికింక అట్టేసేపు పట్టదు. 


60 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


9 


డాంటీని పరీక్షించిన తరవాత విల్‌ఫర్ట్‌ విందు జరుగుతున్న భవనానికి తిరిగి వెళ్లాడు. 
ఆత్రంతో నిరీక్షిస్తున్న అతిధులు అతడు రాగానే ప్రశ్నల వర్షం కురిపించారు. 


“ఏమయిందోయ్‌, విల్‌ఫర్ట్‌? ప్రభుత్వ సంరక్షకుడవ్‌. తలలు తీయించగలవాదవ్‌. 
ఏంచేశావ్‌? ఇంకొకసారి భయంకర పరిపాలన మనకోసం కనిపెట్టుకుని ఉందా? లేక కార్సికన్‌ 
రాక్షసి (నెపోలియన్‌) బోనులో నుంచి బైట పడిందా? ఏమిటి విశేషం?” 


విల్‌ఫర్ట్‌ ఎవరికీ సమాధాన మివ్వకుండా, తన కాబోయే అత్తగారిని సమీపించి “అమ్మా! 
నన్ను క్షమించాలి. నేను వెంటనే వెళ్ళిపోవలసిన అవసరం వచ్చింది.” అంటూ, మార్క్విస్‌ 
వంక తిరిగి “మీతో ఒకమాట చెప్పాలి. ఇటు వస్తారా?” అన్నాడు. 


“ఏం? అంత ప్రమాదమైన విషయమా?” అన్నాడు మార్చ్క్విస్‌. 

“అవును. చాలా ప్రమాదమైనది. నేను కొన్ని రోజుల పాటు ఒక చోటికి వెళ్లాలి.” 
రినీ ఆవేగంతో “ఏమిటి? వెళ్ళిపోతున్నావా?” అంది. 

“ఏం చెయ్యను రినీ? చాలా అవసరం” అన్నాడు విల్‌ఫర్జ్‌. 

“ఎక్కడికి?” అని అడిగింది మార్క్విస్‌ భార్య. 


“అది రాజరికానికి సంబంధించిన రహస్యం. ఎవరికైనా పారిస్‌లో కబురందించవలసిన 
పని ఉంటే చెప్పండి. ఇవాళ సాయంకాలం నా మిత్రుడొకడు పారిస్‌ వెడుతున్నాడు.” 


“నాతో మాట్లాడాలన్నావు?” అన్నాడు మార్క్విస్‌. 


ఇద్దరూ కలిసి మరొక గదిలోకి వెళ్లారు. అక్కడ కుర్చీలో కూర్చున్నాక మార్క్విస్‌ అన్నాడు. 
“ఏమిటి సంగతి?” 


“కాన్ని విశేష సంఘటనలు జరిగినందువల్ల నేను వెంటనే బయలు దేరి పారిస్‌ 
వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అడగరానిది అడుగుతున్నాననుకోకుండా ఉంటే, చెప్పండి; 
మీకు సర్మారు వాటాల్లో ధనమేమైనా ఉందా?” 


“నాకున్న ఆరేడు లక్షల ప్రాంకులూ సర్మారునిధిలోనే ఉంది.” 


“అయితే వెంటనే మీ వాటాలు అమ్మెయ్యండి. లేదా సర్వనాశనం తప్పదు. అమ్మెయ్యాలని 
చెప్తూ వెంటనే మీ బ్రోకర్‌కి ఉత్తరం వ్రాసి నా చేతి కివ్వండి. అసలు నేను అక్కడికి చేరేసరికే 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 61 


ఆలస్యమై అంతా ఆఖరౌతుందేమో చెప్పలేను.” 
“ఆరి దేవుడా!” అన్నాడు మార్క్విస్‌ “మరైతే ఒక్క క్షణం జాప్యం వద్దు.” 
మార్క్విస్‌ గబగబా బ్రోకర్‌కి ఉత్తరం వ్రాసి ఇచ్చాడు. 
“ఈ ఉత్తరం సరే, మహారాజుకి ఒక ఉత్తరం కావాలి.” 
“అదెల్లాగ? నేను మహారాజుకి స్వయంగా ఉత్తరం వ్రాయలేనే!” 


“అది కాదు, మహారాజుని నేను వెంటనే దర్శించాలి. ఆటంకాలేవీ రాకూడదు. 
అటువంటి ఏర్పాటుకోసం కౌంట్‌ సాల్వోని ఉత్తరం వ్రాసి ఇమ్మని మీరు చెప్పండి. నేను ఎంత 
త్వరలో ట్విలరీ (మహారాజు నివాసం) చేరితే నా కంత మంచి భవిష్యత్తుంటుంది. మహారాజు 
ఎన్నడూ మరువలేని సహాయం చేసిన వాడినౌతాను.” 


“అలాగయితే నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో. సాల్వోని పిలిచి ఈలోగా ఉత్తరం 
వ్రాయిస్తాను.” 

“నేను వెళ్లిపోతున్నట్లు అత్తగారికీ, రినీకి చెప్పలేకపోయాను. క్షమించమని చెప్పండి.” 

“నువ్వు చెప్పే వెళ్లు” 

“అయితే సరే. సాల్వో ఉత్తరం పంపుతారుగా?” 

మార్క్విస్‌ పరిచారకుని పిలిచి, సాల్వోకు కబురు పంపాడు. “ఇంక నువ్వు వెళ్లు” 
అన్నాడు. 

విల్‌ఫర్ట్‌ బయలుదేరాడు. వీధి ప్రవేశించగానే వేగం తగ్గించేశాడు. న్యాయశాసనాధికారి 


పరుగుతియ్యడం చూస్తే వీధిలో జనం అన్యథా భావించగలరు. అందువల్ల తన అధికారానికి 
తగిన రీవితో మెల్లిగా నడిచాడు. 


స్వగృహం సమీపించగానే ద్వారంవద్ద తెల్లని నీడ ఒకటి కనిపించింది. అక్కడ 
నిరీక్షిస్తున్నది మర్సిదా. ప్రియుని అరెస్టుకి హేతువు తెలుసుకోవాలనే ఆశతో, విల్‌ఫర్ట్‌ కోసం 
రాత్రి చీకటిలో వచ్చి అక్కడ వేచివుంది. పేరు చెప్పకముందే ఆమె ఎవరో విల్‌ఫర్ట్‌ గ్రహించాడు. 
ఆమె సౌందర్యం, నిశ్చలభావం చూసి చకితుడైనాడు. ఆమె ప్రశ్నించినప్పుడు తాను నేరస్టుడైనట్టు, 
ఆమె న్యాయాధికారి అయినట్లు అనిపించిందతనికి. 


కరుకుగా జవాబిచ్చాడు : “నువ్వు ఎవర్ని గురించి అడుగు తున్నావో, అతను నేరస్థుడు. 
నేనే సహాయం చెయ్యలేను.” 


మర్సిదా కంఠం నుంచి సన్నని ఏడ్చు వెలువడింది. విల్‌ఫర్ట్‌ వెళ్లిపోబోతుండగా చెయ్యి 


62 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అడ్డుపెట్టి ఆపింది : “పోనివ్వండి, ఎక్కడున్నాడో చెప్పండి. అసలు బ్రతికి ఉన్నాడో లేదో 
చెప్పండి.” 
“నాకు తెలియదు. అతనప్పుడే నా చేతులు దాటిపోయాడు.” 


ఆమె దీన వదనం, ఆర్తనాదం తన్ని లొంగదీస్తున్నాయని భయపడ్డాడు. ఆమెను 
తప్పించుకుని విల్‌ఫర్ట్‌ లోనికి (ప్రవేశించాడు. ద్వారం బంధించాడు. కాని చిత్తక్షోభను 
నివారించుకోలేకపోయాడు. విషలిప్తశరాఘాతంవలె చిత్తక్షోభ మానని గాయంచేస్తున్నది. గది 
చేరగానే అతనికి సత్తువ పూర్తిగా ఉడిగిపోయినట్లయింది. పడకకుర్చీలో చేరి దీర్గనిశ్వాసం 
విడిచాడు. తన తండ్రి చేసిన తప్పిదానికి గాను తానే అమాయక యువకుని బలిచేస్తున్నాడో, 
అతని రూపం విల్‌ఫర్ట్‌కి మనోగోచర మయింది. వధువు ప్రక్క నిలబడినట్లున్న డాంటీ రూపాన్ని 
విల్‌ఫర్ట్‌ తన మనోకాశం నుండి చెరిపి వెయ్యలేకపోయినాడు. అది అతని హృదయాన్ని 
వేయిశూలాలతో పొడిచినట్లుంది. ఆమరణాంతం యాతన పెట్టగల గాయం అతని హృదయాన్ని 
పీడిస్తున్నది. క్షణకాలం పాటు అతని అంతరాత్మ అతన్ని వారించింది. అనేక మంది 
రాజకీయఖైదీలకతడు మరణశిక్ష విధింపచేశాడు. తన కర్తృత్వ ప్రభావం వల్ల వారు 
ఉరిపాల్చ్పడినప్పుడు ఆవంతైనా చలించలేదు. వారు దోషులని తనకి తెలుసును. తెలియకపోయినా 
దోషులని తాను తృప్తిపడ్దాడు. కాని ప్రస్తుత పరిస్థితి వేరు. జీవితాశలన్నిటి లోకి ఉత్కృష్టమైన 
దానిని పరితృప్తిపొందించుకొనబోతున్న యువకుని, ఏ దోషం ఎరగనివానిని, ఆజన్మాంతం 
అనుభవించడానికి కలోర కారాగారవాస శిక్ష విధిస్తున్నాడు. ఈమారు తాను న్యాయనిర్ణయాధికారి 
కాడు. కేవలం శిక్షాశాసకుడు. ఈ యోచనతో ఏదో తెలియరాని భీతి కలిగి విల్‌ఫర్ట్‌ 
తల్లడిలిపోయాడు. 


ఆ క్షణంలో రినీ వచ్చి కరుణ చూపాలని అతన్ని వేడుకున్నా లేక అపురూపసుందరి 
అయిన మర్సిదా అతని సమక్షానికి వచ్చినా, మెత్తబడి లొంగిపోయేవాడే. తనకే ముప్పు 
రానున్నప్పటికీ డాంటీ విడుదులకు ఆజ్ఞ ఇచ్చేసేవాడే. కాని ఆ నిశ్శబ్ద నిశీధిలో అతనికే 
మధుర విజ్ఞప్తీ వినరాలేదు. ఏ సుందరీ సాక్షాత్మరించలేదు. గుర్రాలబండి సిద్ధంగా ఉందని 
చెప్పడానికి పరిచారకుడుమాత్రం వచ్చాడు. 


ఆత్మసంక్షోభాన్ని జయించినవానివలె విల్‌ఫర్ట్‌ లేచి నిలబడ్డాడు. మేజావద్దకు 
వెళ్లిసొరుగుతీసి బంగారునాణాలు తీసి జేబులు నింపుకున్నాడు. గబగబా వెళ్లి బండిలో 
కూర్చున్నాడు. సెంట్‌ మిరాన్‌ గృహానికి బండిదారితీసింది. భాగ్యహీనుడైన డాంటీ ప్రారబ్దం 
మూడింది. 


విల్‌ఫర్ట్‌ గృహం (ప్రవేశించి స్రీలున్న చోటికి వెళ్లాడు. రినీ కనిపించగానే 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 63 


కంపించిపోయాడు. డాంటీని విడుదల చెయ్యాలని ఆమె అడుగుతుందని భయపడ్డాడు. కాని 
ఆమెకా ధ్యాసే లేదు. విల్‌ఫర్ట్‌ నిప్రమణగురించే ఆ అమాయిక చింతిస్తున్నది. అతన్ని ఆమె 
నిర్మలాంతఃకరణతో (ప్రేమించింది. అతడు భర్తకానున్న ఘడియల్లో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. 
తన ప్రియుని ఈ సమయంలో తన వద్ద ఉండకుండా పంపివెయ్యడానికి కారకుడైన వ్యక్తిపైన 
ఆమెకు కోపం వచ్చింది. 


మర్సిదా విల్‌ఫర్ట్‌ గృహంనుంచి తన నివాసానికి కాల్లీడ్నుకుంటూ నడిచి వెళ్ళింది. 
ఆమెకోసం అక్కడ ఫెర్నాండో వేచివున్నాడు. నిరాశ, నిస్పృహ ఆమెను పెనగొన్నాయి. తన 
ఇల్లు ప్రవేశించి పట్టరాని దుఃఖంతో పడకపై వాలిపోయింది. హృదయభారం తీరేవరకు ఏడ్చింది. 
అపార దుఃఖం ఆమె దృష్టినుంచి సర్వరూపాల్ని చెరిపివేసింది. డాంటీ స్వరూపమొక్కటే 
ఇప్పుడామెకు గోచరిస్తున్నది. 

ఈ లోగా మారెల్‌ తన యత్నాలు మానలేదు. ఓటమి నంగీకరించలేదు. డాంటీ 
నిర్భంధితుడైనాడని తెలుసుకున్నాడు. తనకు తెలిసిన మిత్రులందరి సహాయం తీసుకున్నాడు. 
నగరంలో పరపతి కలవారినందరినీ కలుసుకున్నాడు. 


ఇంతలో డాంటీ బోనపార్టిస్ట్‌ ఏజంటైనందువల్ల అరెస్టు చేయబడినట్లు నగరమంతా 
తెలిసిపోయింది. నెపోలియన్‌ తిరిగి అధికారంలోకి రావడం కలలోని మాట అని అప్పుడు 
సర్వవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. అందువల్ల మారెల్‌ ఎక్కడికి వెళ్ళినా నిరసన ఎదురయింది. 
అందరూ సహాయం నిరాకరించారు. నిరాశతో ఓడయజమాని ఇల్లు చేరాడు. 


కాడరూస్‌కి కూడా మనశ్శాంతి లేదు. రెండు సీసాలు ద్రాక్షసారాయం ముందు పెట్టుకుని 
గదిలో తలుపులు బిగించి కూర్చున్నాడు. విచారాన్ని మద్యానికి మాటుబెట్టి దిగమింగాలని 
ప్రయత్నించాడు. కాని ప్రస్తుత మనస్థితిలో రెండు సీసాలు చాలలేదు. అయితే, లేచివెళ్లి మరో 
రెండు సీసాలు తెచ్చుకునేస్థితిలో కూడా లేడు. అందువల్ల కాళ్లు బెసికిన కర్రకుర్చీలో కూర్చుని, 
క్రొవ్వొత్తి దీపం వ్యాపింపచేస్తున్న చంచలచ్చాయల్ని గమనిస్తూ ఉండిపోయాడు. 

డాంగ్లర్‌ ఒక్కడే నిశ్చింతగా ఉండగలిగాడు. శత్రవుపై పగ సాధించి, అతని 
ఉన్నతోద్యోగాన్ని ఆక్రమించిన ఆనందం అతన్ని పరవశుని చేసింది. తన పడక చేరి ప్రశాంతంగా 
నిద్రపోయాడు. 


కౌంట్‌సాల్వో ఉత్తరాన్ని తీసుకుని, రినీవద్ద సెలవు పుచ్చుకుని, విల్‌ఫర్ట్‌ పారిస్‌కు 
ప్రయాణమైనాడు. 


64 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


10 


పారిస్‌లో, మహారాజు నివాసమైన ట్విలరీలో ఒక చక్కని గది ఉంది. కిటికీలు పైభాగం 
అర్ధచంద్రాకారంలో నిర్మించబడినాయి. నెపోలియన్‌, పద్దెనిమిదో లూయీ, ఆ తరవాత లూయీ 
ఫిలిప్‌ ఈ గదిలోనే ఏకాంతంగా గడిపేవారు. గదిలో అందమైన ఒక మేజావద్ద మహారాజు 
పద్దెనిమిదో లూయీ కూర్చుని ఉన్నాడు. ఒకవంక తలపండిన ఒక వృద్ధుని మాటలకు 
ఊకొడుతూ, మరొకవంక ఒక ఉద్దంధం చదువుతూ, అప్పుడప్పుడు గ్రంధంలో ప్రక్క జాగాలో 
గిలుకుతున్నాడు మహారాజు. వృద్దునికి ఏభై ఏళ్లుంటాయి. ఉన్నత వంశానికి చెందినవాడు. 


“ఏమిటంటున్నారిప్పుడు?” అని ప్రశ్నించాడు మహారాజు. 

“నేను పడుతున్న బాధ, ఆందోళన, ఇంతా అంతా కాదు ప్రభూ!” 

“ఏమొచ్చింది బ్లాకా?” 

“దక్షిణాదిని పెద్ద తుపాను చెలరేగుతున్నదని నాకు గట్టి అనుమానం, భయం 
కలుగుతున్నదండి.” 


“నా ఉద్దేశం ఏమిటంటే, మీకు తెలిసిన సమాచారం సరికాదని. అసలు దక్షిణాదిని 
ఇప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.” 


ఎంత విద్వాంసుడైనా, మహారాజుకి పరిహాసమంటే ఇష్టం. 


“అయ్యా! పోనీ, నాకోసమైనా విశ్వాసపాత్రులైనవారిని పంపి అక్కడ ప్రజల అభిప్రాయం 
ఎలా ఉందో తెలుసుకోండి.” 


“క్రానిమా సుర్దీ! ఇదేం మాట!” అంటూ మహారాజు గ్రంధంలో ఒక మాట చదివి, 
పెన్సిల్‌ కొరికాడు. 


“మీ పట్ల (ఫెంచిప్రజలకు భక్తివిశ్వాసాలు అధికమన్న విషయం తెలుసును. అయినా 
బోనపార్టీ (నెపోలియన్‌) కాని, అతని అనుచరులుకాని దుస్సాహసం చేస్తారని నా భయం. 
నాభయం బొత్తిగా నిరాధారమైనది కాదండి.” 


“మీరు మీ అనవసరభయాలతో నా పనికి అంతరాయం కలిగిస్తున్నారు బ్లాకా.” 
“తమ అజాగ్రత్తవల్ల నాకు నిద్రపట్టటంలేదు మహారాజా.” 


“అయితే ఒక్కక్షణం ఉండండి. ఇక్కడ ఒక చక్కని ప్రయోగం వేశాడు కవి. ఈ ప్రక్క 
నొక మాట వ్రాస్తాను. అదయిన తరవాత మీరు చెప్పవచ్చును.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 65 


మహారాజు వ్రాస్తున్నంతసేపు గది నిశ్శబ్దంగా ఉంది. మహారాజు దస్తూరీ అతి సున్నితంగా 
ఉంటుంది. బహుచిన్నని అక్షరాలు వ్రాస్తారు. 
“ఊక! ఇప్పుడు చెప్పండి. వింటాను.” 


విల్‌ఫర్ట్‌ని తన అవసరానికి వినియోగించుకోడానికి ఇప్పుడు వీలుపడుతుందని బ్లాకా 
ఆశపడ్డాడు. ఇలా అన్నాడు : “అయ్యా! అవి కేవలం నిరాధారమైన వదంతులు కాని, కాలం 
గడవక చెప్పుకునే కబుర్లు కాని కావని నేను మనవి చెయ్యాలి. వాస్తవంగా...” అంటూ ఆగి, 
ఒక్క క్షణం యోచించి, అన్నాడు : “ఒక వ్యక్తి అత్యంత ఆందోళనతో దక్షిణాదినుంచి ఇక్కడికి 
పనికట్టుకుని వచ్చాడు. అతన్ని నమ్మడానికి నాకు తగినంత ఆధారం ఉంది. దక్షిణాదిని పరిస్థితుల్ని 
ఒక కంట కనిపెట్టాలని అతన్ని నేనే నియోగించాను. “మహారాజుకు పెద్ద ఆపత్తు ఆసన్నమయింది” 
అంటూ వచ్చి చెప్పాడు. అందువల్ల నేను వెంటనే తమ దర్శనానికి రావలసి వచ్చింది.” 


లూయీ ఇంకా (గంధం చదువుతూ, కొన్ని మాటలు పైకి గొణిగాడు. 
షాను చెప్తున్నది ఆపివెయ్యమంటారా?” 


“అబ్బెబ్బే! ఆపకండి. కాని ఒక్కసారి ఆ కాగితాలు చూడండి?” 


ణి 


“ఏ కాగితాలు?” 


“అదిగో! ఎదడమప్రక్కనున్న దస్త్రం. అందులో నిన్న పోలీసుశాఖామంత్రి పంపిన నివేదిక 
ఉంటుంది. చూడండి. ఆగండి. ఇరుగో మంత్రిగారే స్వయంగా వస్తున్నారు. ఆయనే మీకు 
బోనపార్టీని గురించిన సమాచారమంతా చెప్తాడు. మంత్రిగారూ! ఈయనకి చెప్పండి, ఎంత 
ప్రమాదంగా ఉన్నాసరే, దాచనక్కర్లేదు. ఎల్పాద్వీపం అగ్ని పర్వతప్రాంతం కాదూ? అది బద్దలై, 
త్వరలోనే యుద్ధం, రక్తపాతం సంభవించవచ్చులెండి.” 

పోలీసుశాఖామంత్రి డాండర్‌ కుర్చీలో కూర్చున్నాడు. “నిన్నటి నివేదికను చూడమన్నారా 
మహారాజా?” 

“అవును. చూసి ఆ సమాచారం ఆయనకి వినిపించండి. ఆయనకి మీ నివేదిక 
కనిపించలేదు.” 


డాండర్‌, బ్లాకా వంక తిరిగి అన్నాడు : “మహారాజు పాలనలో ప్రజలంతా క్షేమంగా 
ఉన్నారు. ఎల్బాద్వీపంనుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి, అందరూ నిశ్చింతగా ఉన్నారు. 
బోనపార్టీకి చికాకులో ప్రాణం కడంటుతోంది. గనుల్లో కార్మికుల్ని చూస్తూ ఆయన రోజులికి 
రోజులు గడుపుతున్నారు.” 


66 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“అప్పుడప్పుడు బుర్రగోక్కుంటున్నారు కూడా” అన్నాడు లూయీ. “నేను నిజమే చెప్తున్నాను 
బ్లాకా! ఈ మహా పురుషుడు, మహా వీరుడు, దేవేంద్రుడు, కొంచెం చర్మవాధితో 
బాధపడుతున్నారన్న సంగతి మీరు మరిచిపోయారా.” 


“అంతే కాదండి” అన్నాడు డాండర్‌. “ఆయనకి పిచ్చెత్తుతుందని కూడా మాకు గట్టి 
నమ్మకం ఉందండి. క్రమక్రమంగా ఆయన హేతుజ్ఞానం క్షీణిస్తోంది. ఒక్కొక్కప్పుడు వేడికన్నీరు 
కారుస్తుంటాడు. ఒక్కొక్కప్పుడు అతిగా నవ్వుతుంటాడు. ఒకోసారితీరందగ్గర గంటలకొద్దీ కూర్చుని 
నీళ్ళలో బొమ్మరాళ్ళు విసురుతూ ఉంటాడు. రాళ్లు గురికి సమానంగా వెళ్లాయంటే, మళ్లీ 
ఆస్టర్లిజ్‌ యుద్ధం గెలిచినంత ఆనందిస్తున్నాడు. ఇది తప్పకుండా పిచ్చియెత్తే లక్షణాలంటారా 


కావంటారా?” 


“ఇవి జ్ఞానసంపదకి కూడా లక్షణాలే” అన్నాడు లూయీ నవ్వుతూ. “పూర్వకాలంలో 
మహానాయకులు సముద్రంలో బెడ్డలు విసుర్లూ కాలక్షేపం చేసేవారు. సిపియో ఆఫ్రికానస్‌ 
గురించి ప్లూటార్క్‌ ఏంరాశాడో చూడండి!” 

నిర్లక్ష్యపరులైన ఇద్దరి మధ్యనూ నిలబడిన బ్లాకా దీర్ణాలోచనలో పడ్డాడు. విల్‌ఫర్ట్‌ 
తనకి సమాచారమంతా పూర్తిగా తెలపకపోయినా, తెలిపినదాన్ని బట్టి తాను చాలా 


కంగారుపడ్డాడు. 


“బాకా ఇంకా నమ్మడం లేదు డాండర్‌! నెపోలియన్‌ మంచి అలవాట్లు ఎలా 
నేర్చుకుంటున్నాడో ఆయనకి చెప్పండి.” 


“ఉన్న సంగతిదండి” అన్నాడు డాండర్‌. “కిందటిమారు ముసలి సిపాయిలు 
నెపోలియన్‌ని చూసినప్పుడు, తిరిగి ఆయన ఫ్రాన్స్‌ వస్తే బాగుండునని వాళ్లన్నారట. అల్లా 
కాదు మీ మహారాజుకి విధేయులై సేవచెయ్యండని బోధించి వాళ్ళని నెపోలియన్‌ పంపివేశాడు. 
అది నిజమని నాకు గట్టిగా తెలుసును.” 


“ఇప్పుడేమంటారు?” అన్నాడు మహారాజు విజయగర్వంతో. 


బ్లాకా అన్నాడు : “అయ్యా! ఒక్కటి మనవి చేస్తాను. నేనైనా పొరబడి ఉండాలి. పోలీసు 
మంత్రిగారైనా పొరపడి ఉండాలి. అయితే, మీ రాజరికసంరక్షణ భారాన్ని మోస్తున్న 
పోలీసుమంత్రిగారు పొరపడ్డం అసంభవం. కాబట్టి, ఇంక నేనే పొరపడి ఉండాలి. అయినా 
సరే, వచ్చిన వ్యక్తిని మీరే అడిగిచూడాలని నా ప్రార్థన. ఆయనకి మీరు దర్శనం ఇవ్వడం 
మంచిదని నా అభిప్రాయం.” 


“ఓ. తప్పకుండా. మీ సమక్షంలోనే. మీ రెవరిని తీసుకొచ్చినాసరే దర్శనమివ్వడానికి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 67 


నేను సిద్ధమే. అయితే, నేను చేతుల్లో ఆయుధాలతో మాత్రం ఉంటాను. డాండర్‌! దీని తరవాత 
మళ్లీ కొత్త నివేదికేదీ రాలేదా? ఇది ఫిబ్రవరి20వ తేదీ నివేదిక. ఇవాళ మార్చి3.” 


“లేదండి. కాని గంటలోనో, రెండు గంటల్లోనో వస్తుందని చూస్తున్నానండి. నే నివాళ 
ఇంటి వద్దనుంచి పెందరాళే బయలుదేరాను. బహుశా నేను వచ్చేసిన తరవాత ఏదైనా 
వచ్చిందేమో.” 


“అయితే వెంటనే వెళ్లి చూసిరండి. లేకపోతే పోయిందేమిటి? ఒకటి స్పష్టించండి! 
మామూలుగా చేసేది అదేగా! నేను మీకోసం చూస్తూ ఉంటాను” అన్నాడు లూయీ, 
పకపకనవ్వుతూ. 

“అయితే ఈలోగా నేను అతన్ని తీసుకువస్తానండి.” అన్నాడు బ్లాకా. 


“అలాగే. కాని ఉండండి. ఒక్కక్షణం ఉండండి. ఇక్కడీ వాక్యాలేమో నాకు పూర్తిగా 
బోధపడ్డం లేదు. కొంచెం చెప్పండి. తోడేలు బారినుంచి లేడి పారిపోతోంది. మీకు తోదేళ్ల 
వేటలో మంచి నేర్చుంది కూడా. 'మోలీ ఆయ్‌ లితా” అన్నాడు. ఇదేమిటో చెప్పండి.” 


“జ! అద్భుతంగా అన్నాడు మహారాజా! కాని మీరు చెప్తున్న లేడిలాగున్నాడు, నాకిప్పుడు 
సందేశం తెచ్చిన వ్యక్తి. ఆరువందల అరవై మైళ్లు మూడు రోజుల్లో ప్రయాణం చేసివచ్చాడండి.” 


6= కాం 


“ అబ్బా! చాలా ఆయాసపడ్డాడన్నమాట! తంతిసౌకర్యం ఉంది కదా? రవంతకూడా 
ఒగర్చనక్కర్లేకుండా మూడు నాలుగ్గంటల్లో వార్త చేరిపోనే? ఆ వ్యక్తి స్వయంగా ఎందుకు 
పరుగెత్తుకొచ్చినట్లు?” 

“నిజమే మహారాజా! కాని పాపం ప్రయాసపడి ఇంత దూరం వచ్చినవాడిని చులకనగా 
చూస్తున్నారు. మహారాజుకోసం అమూల్యమైన సమాచారం తెచ్చాడు. కనీసం కౌంట్‌ సాల్వో 
కోసమైనా కనికరించండి.” 


“ఓ! కాంట్‌ సాల్వో పంపారా? అయితే ఆయనిప్పుడు మార్సేల్స్‌లో ఉన్నారన్నమాట. 
ఆయన కూడా కుట్ర ఉందనే అన్నారా?” 


“లేదండి. కాని విల్‌ఫర్ట్‌ని నా దగ్గరకు పంపి, ఎలాగై నా మీ దర్శనం ఇప్పించాలని 
సాల్వో నాకు ఉత్తరం వ్రాశారండి.” 


“ఎవరు? విల్‌ఫర్ట్‌?” అన్నాడు మహారాజు. “ఆ మాటనాకు ముందే ఎందుకు చెప్పలేదు?” 
ఈమారు మహారాజు ముఖంలో కొంత ఆందోళన కనిపించింది. 


“అతని పేరు మీకు తెలియ దనుకున్నానండి.” 


68 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“అబ్బే! తెలుసును. అతనికి మంచి సూక్ష్మబుద్ధి ఉంది. మంచి ప్రవర్తనకలవాడే. ఆ 
పైన, భవిష్యత్తుగురించి చాలా ఆశలు పెట్టుకున్నవాడు. అవునుకాని, అతని తండ్రి పేరు 
మీకు తెలుసునా? నయర్‌టైర్‌?” 


“ఎవరు? గిరాండిస్ట్‌ సెనేటర్‌ కాదూ?” 
“అవును. అతనే.” 
“అటువంటి వాని కుమారుని మహారాజు నియమించారా?” 


“బ్లాకా! అది మీకు తెలియదు లెండి. విల్‌ఫర్ట్‌ దురాశా పరుడు. స్వార్థంకోసం ఏదైనాసరే, 
చివరికి తండ్రిని కూడా, బలివ్వగలడు.” 


“అయితే అతన్ని తీసుకురానా?” 
“వెంటనే.” 


బ్లాకా గబగబా వెళ్లాడు. విల్‌ఫర్ట్‌ను పిలిచాడు. కానిగదివరండా వద్దకు వచ్చేసరికి 
ఆటంకం కలిగింది. దుమ్ము గొట్టిన దుస్తులతో, చీదరగా ఉన్న విల్‌ఫర్ట్‌ని ద్వారపాలకుడు 
రానివ్వలేదు. “రాజాజ్ఞ అని బ్లాకా చెప్పవలసివచ్చింది. అప్పుడిద్దరూ గది ప్రవేశించారు. 


“రావోయ్‌ విల్‌ఫర్ట్‌! ఇలా రా!” అన్నాడు మహారాజు. 

విల్‌ఫర్ట్‌ వొంగి వొంగి వందనం చేశాడు. మెల్లిగా అడుగులు వేసుకుంటూ ముందుకు 
వచ్చాడు. మహారాజు ప్రశ్నకోసం వేచి ఉన్నాడు. 

“నాకు చాలా ముఖ్యమైన సమాచారం చెప్పాలని నువ్వు కోరుతున్నట్లు బ్లాకా చెప్తున్నారు. 
ముందుగా ఒకటి చెప్పు. ప్రమాదం మరీ ముంచుకువచ్చిందని నన్ను నమ్మమంటావా?” 

“విషయం అత్యవసరమైనది మహారాజా! కాని చెయ్యి దాటిపోలేదు.” 

బ్లాకా కలవరపాటు, విల్‌ఫర్ట్‌ కంపితస్వరం గమనించిన మహారాజు చలించాడు. 
“సరే, కథంతా చెప్పు విల్‌ఫర్ట్‌. కాని కథ సరిగ్గా ఎక్కడ మొదలవుతుందో అక్కడే మొదలుపెట్టు. 
ప్రతీదీ రీతి తప్పకూడదని నా ఉద్దేశం.” 

“నేను జరిగింది జరిగినట్లు చెప్తానండి. కాని నా తత్తర పాటువల్ల తడబడినా, అర్థంలేని 
మాటలు నా నోటంట దొర్లినా, నన్ను క్షమించండి” అని విల్‌ఫర్ట్‌ మహారాజు ముఖకవలళిక 
పరికించాడు. సుముఖభావం కనిపెట్టి, ఇలా చెప్పాడు. 

“నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తున్న సమయంలో, ఒక పెద్దకుట్ర తెలియవచ్చినందువల్ల, 
తమకు తెలపడంకోసం నేను వెంటనే బయలుదేరి పారిస్‌ రావలసివచ్చిందండి. ఈ కుట్రవల్ల 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 69 


తమ సింహాసనానికే ముప్పు రానుంది. నెపోలియన్‌ మూడు ఓడల్ని నిర్మించాడు. ఎల్బాద్వీపం 
నుంచి ఈ పాటికి బయలుదేరి ఉంటాడు. ఇప్పుడెక్కడుంటాడో చెప్పలేను. నేపుల్స్‌ వద్ద కాని, 
టస్మనీ తీరాన కాని, లేదా ఫ్రాన్స్‌లో కాని తప్పకుండా దిగుతాడు. ఎల్బాద్వీపాధిపతి ఇటలీతోనూ, 
ప్రాన్స్‌తోనూ సంబంధాలు విడనాడుకోలేదన్న సంగతి మీకు తెలిసేవుంటుంది.” 


“తెలుసును. సెంట్‌ జాక్‌ వీధిలో (పారిస్‌) బోనపార్టిస్ట్‌ సమావేశాలు జరుగుతున్నాయని 
కూడా తెలుసును. సరే చెప్పు. ఈ సమాచారం నీకెలా తెలిసింది?” 


“ఒక మార్సేల్స్‌ నగరవాసిని పరీక్ష చెయ్యగా తెలిసిందండి. అతన్ని నేను కొన్ని రోజులుగా 
కనిపెట్టి చూస్తున్నాను. అతను నావికుడు. నేను బయలుదేరిన రోజునే అరెస్టు చేయించాను. 
అతను బోనపార్టిస్ట్‌ అని నేను మొదటి నుంచీ అనుమానించాను. రహస్యంగా ఎల్బాద్వీపం 
వెళ్లి, అక్కడ గ్రాండ్‌ మార్షల్‌ని చూశాడు. ఆయన, అతని ద్వారా పారిస్‌లో ఒక బోనపార్టిస్ట్‌కి 
నోటికబురు పంపాడు. కాని పారిస్‌లో ఆ బోనపార్టిస్ట్‌ ఎవరో అతని చేత చెప్పించలేకపోయాను. 
నోటికబురేమింటంటే, నెపోలియన్‌ తిరిగి రావడానికి వీలుగా, ప్రజల్లో ప్రచారంచేసి, అంతా 
సిద్ధం చెయ్యాలని. నెపోలియన్‌ త్వరలోనే బయలుదేరుతున్నట్లు కూడా కబురు చెప్పారు.” 


“ఇతనెక్కడున్నాడు?” 

“కారాగారంలో” 

“విషయం చాలా ప్రమాదమైనదనే నీ అభిప్రాయమా?” 

“చాలా ప్రమాదకరమైనదండి. నా పెళ్లి ప్రధానపు విందులో నేనున్నప్పుడు అతన్ని 
అరెస్టు చేయించాను. ఇది అకస్మాత్తుగా తెలిసినందువల్ల వెంటనే నేను నా మిత్రుల్ని, ప్రియురాలిని 
విడిచిపెట్టి, మీ పాదాలవద్దకు వచ్చి పడి, నా భయాన్నీ విధేయతనీ తమకు విన్నవించుకోవాలని 
వచ్చాను.” 

“అదంతా బాగానే ఉందిలే. ముందు కుట్ర సంగతి పూర్తిగా చెప్పు.” 

“అది కుట్రకంటె ప్రమాదమైనదంది.” 

లూయీ చిరునవ్వుతో అన్నాడు! “కుట్రల కేమిలే! ఈ రోజుల్లో ఎన్నైనా సులువుగా 
పన్నవచ్చును. కాని నిర్వహించడమే కష్టం. పది మాసాలుగా మధ్యధరా సముద్రతీర ప్రాంతాన్ని 
కట్టుదిట్టం చెయ్యడానికి నా మంత్రులు రెండింతలు కష్టపడుతున్నారు. బోనపార్టీ నేపుల్స్‌లో 
దిగితే, అతను పియాంబినో చేరే ముందే మన రాజ్యకూటం అంతా ఏకమై అడ్డగిస్తుంది. 
టస్మనీలో దిగాడంటే, శత్రురాజ్యంలో అడుగు పెట్టాడన్నమాట. ఫ్రాన్స్‌లో దిగితే, గుప్పెడు 
మంది అతని కూడా ఉండరు. ప్రజలకి అతనంటే రోత పుట్టింది. ఈ వ్యవహారాన్ని మనం 


70 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 
ఇట్టే తేల్చి వెయ్యవచ్చు. కాబట్టి అధైర్యం చెందకు విల్‌ఫర్ట్‌. నువ్వుపడిన ప్రయాసని మనస్సులో 
పెట్టుకుంటానులే.” 

“ఇదుగో డాండర్‌ వస్తున్నారు” అన్నాడు బ్లాకా. 

పోలీసుమంత్రి ముఖం పాలిపోయి ఉంది. పిడుగు దెబ్బతిన్నట్లు కళ్లు వెళ్లబెట్టి 


చూస్తూవచ్చాడు. విల్‌ఫర్ట్‌ ఒకడుగు వెనక్కు వేశాడు - వెళ్లిపోతున్నట్లు. కాని అతన్ని బ్లాకా 
గట్టిగా పట్టుకుని నిలిపాడు. 


11 


మంత్రి పాలిపోయిన ముఖం చూసేసరికి లూయీ గభాలున లేచాడు. మేజాను గట్టిగా 
ముందుకు గెంటాడు. 


“ఏమయింది డాండర్‌? కలవరడుతున్నావేం? విల్‌ఫర్ట్‌ చెప్తున్నది నిజమేనా?” అన్నాడు 


ల 


లూయీ. 


బ్లాకా మంత్రిని సమీపించాడు. ఏదో అనబోయి ఊరుకున్నాడు. మంత్రిని ఇంకా 
చిన్నపుచ్చడంకంటె ఊరుకోడం మేలనుకున్నాడు. 


డాండర్‌ అతి కష్టంమీద అన్నాడు : “అయ్యా! ఏం చెప్పను?” 
“ఏమిటి? ఏమయింది? చెప్పు. ఊరుకుంటావేం?” అన్నాడు రాజు. 


“ఏం చెప్పనండి? ఘోరం జరిగిపోయింది. నెపోలియన్‌ ఎల్ఫాద్వీపం నుంచి ఫిబ్రవరి 
28వ తేదీని బయలుదేరివచ్చి మార్చి1వ తేదీని దిగాడు.” 


“ఎక్కడ?” 
“ఫ్రాన్స్‌లో. జువాన్‌ సింధు శాఖా తీరాన్ని ఏంటిబీ అనే చిన్న రేవులో దిగాడు.” 


“పారిస్‌కి ఏడువందల యేభైమైళ్ల దూరంలో, ఏంటిబీ దగ్గర మార్చి1వ తేదీని నెపోలియన్‌ 
దిగాడు! ఆ కబురు మొట్టమొదటిసారిగా ఇవాళ, అంటే మార్చికివ తేదీని మీకు అందింది! 
ఏం? కాని మీరు చెప్తున్నది నిజమేనా? అసాధ్యం. మీకు చేరిన సమాచారం తప్పైవుండాలి. 
లేదా మీకు పిచ్చెత్తి వుండాలి!” 


“కాని కర్మవశాత్తు ఇది నిజమేనండి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 71 


లూయీకి కలవరం (క్రోధం, అధికమయినాయి. చెంపపెట్టు తిన్నట్లయింది. ఛాతీ 
విరుచుకుని నిటారుగా నిలిచాడు : “ఫ్రాన్స్‌లో! నెపోలియన్‌ ఫ్రాన్స్‌లో ఉన్నాడు! ఆ మనిషిని 
సరిగ్గా కనిపెట్టి చూడలేదన్నమాట! ఏమో, ఎవరికి తెలుసు? అందరూ అతనికి మిత్రులేనేమో?” 


బ్లాకా అన్నాడు “అల్లా అనకండి. డాండర్‌ వంటి పురుషుడు [ద్రోహం చెయ్యలేడు. 
నిజానికి అందరం అంధులమైపోయినాం. అందరితో పాటే పోలీసు మంత్రీ కనిపెట్టలేకపోయారు. 


అంతే.” 


“కాని...” అని ఏదో అనబోయి ఆగిపోయాడు విల్‌ఫర్ట్‌. వెనక్కి ఒక అడుగువేసి 
“నన్ను క్షమించాలి. ఆవేశం వల్ల నిగ్రహించుకోలేకపోయాను.” 


“ఫరవాలేదు చెప్పు విల్‌ఫర్ట్‌, ధైర్యంగా చెప్పు. ముప్పు వచ్చిందని నువ్వొక్కడవే 
హెచ్చరించావ్‌. ఇప్పుడు మార్గాంతరం కూడా నువ్వేచెప్పు.” అన్నాడు మహారాజు. 


“అయ్యా! నెపోలియన్‌ అంటే దక్షిణాదిని ప్రజల్లో రోతపుట్టింది. అతనక్కడ ప్రమాదంలో 
పడుతున్నాడు. ఆ ప్రాంతం అంతనీ అతని పైన కత్తికట్టడానికి సిద్ధపరచవచ్చును.” 


“అదినిజమే, కాని అతను గాప్‌ మీదుగా అప్పుడే తరలి వస్తున్నాడు” అన్నాడు పోలీసు 
మంత్రి. 


“ఏమిటీ? తరలి వస్తున్నాడా? పారిస్‌ మీదికే వస్తున్నాడన్నమాట! అంతేనా?” 
పోలీసుమంత్రి మౌనంగా ఉండిపోయాడు. అవునని నోటితో చెప్పలేకపోయాడు. 


“అయితే డాఫిన్‌ ప్రాంతంమాట?” అని మహారాజు విల్‌ఫర్ట్‌ వంక తిరిగి ప్రశ్నించాడు. 
“ఆ ప్రాంతం కూడా అతన్ని ఎదిరిస్తుందంటావా విల్‌ఫర్ట్‌?” 


“లేదని చెప్పడానికి చాలా విచారపడుతున్నానండి. అక్కడ కొండప్రాంతపు ప్రజలందరూ 
బోనపార్షిస్‌లు.” 

టట 

“అలాగా! అయితే ఇప్పుడు నెపోలియన్‌ వెంట ఎంత బలగం ఉంటుంది?” 


“తెలియదండి” అన్నాడు మంత్రి. “ఆ సమాచారం తెప్పించలేకపోయినానండి. వచ్చిన 
కబురువల్ల నెపోలియన్‌ ఎక్కడ దిగినదీ, ఏ దిక్కుగా వస్తున్నదీ మాత్రం తెలిసిందండి.” 


“ఈ కబురు మీకెట్లా చేరింది?” 


మంటత్రి తలవాలిపోయింది. ముఖం కందగడ్డయింది. తడబడుతూ, “తంతివార్త 
వచ్చిందండి.” అన్నాడు. 


లూయీ ఒకడుగు ముందుకు వచ్చాడు. నెపోలియన్‌ మాదిరిగా చేతులు కట్టుకు 


72 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నిలబడి, కోపంతో అన్నాడు. “ఓహో! అదా! మిత్రరాజ్యాల సైన్యాలు ఏడుకలిసి ఈ వ్యక్తిని 
జయించాయి. ఇరవై అయిదు సంవత్సరాల దేశాంతరవాసం అనంతరం నాకు నా తండ్రి 
తాతల సింహాసనాన్ని ఏదో అద్భుతమైన దివ్య శక్తి తిరిగి ఇచ్చింది. నాకు నా జీవితంలో 
పరమలక్ష్యం సిద్ధించి, అధికారాన్ని అందుకుంటున్న సమయానికి, అది భగ్నమై నన్ను 
సర్వనాశనం చేసున్నది!” 


“ఇదంతా దైవదుర్విపాకం” అన్నాడు మంత్రి. ఇంతటి దుర్భటన ఎటువంటి ప్రాణినైనా 
క్రుంగదియ్యక మానదన్నట్లు మంత్రి భావించాడు. 


“ఆహా! మన శత్రువులు మనల్నిగురించి చెప్పేది నిజమే సుమా!” అన్నాడు మహారాజు. 
“గతానుభవంవల్ల మనం నేర్చుకున్నది శూన్యం. మనమేమీ మరిచిపోలేదు. అతని పట్ల ద్రోహం 
జరిగినట్లే, నా పట్లకూడా ద్రోహం జరిగి ఉంటే, అదొక తృప్తిగా ఉండేది. నేనెవరిని నమ్మి 
ఉన్నతపదవుల్లో ఉంచానో, వారంతా నా అండనుండి కూడా, కేవలం వారి అసమర్థతవల్ల, 
అజాగ్రత్త వల్ల నేను బలౌతున్నాను! నిజమే! మీరు చెప్పింది నిజం. ఇదిదైవ దుర్విపాకం.” 


బ్లాకా నుదుటి చెమట తుడుచుకున్నాడు. విల్‌ఫర్ట్‌ తన ప్రాముఖ్యత 'హెచ్చుతున్నందు 
వల్ల తనలో తాను చిరునవ్వు నవ్వుకున్నాడు. 


మహారాజు మళ్లీ అన్నాడు. “కూలిపోవడం, కూలిపోయి ప్రారబ్ధాన్ని తంతివల్ల 
తెలుసుకోవడం! అయ్యయ్యో! అవహేళన పొంది ట్విలరీ మెట్లు దిగిపోవడంకంటె, నా అన్న 
మాదిరిగా ఉరిస్తంభమెక్కడం మేలు! అవహేళన అంటే ఫ్రాన్స్‌లో ఎటువంటిదో మీకు తెలుసునా? 
తెలియదు. కాని తెలుసుకుని ఉండడం మీ ధర్మం! విల్‌ఫర్ట్‌! ఇటు రా. ఇంతవరకూ తెలుసుకో 
లేకపోయిన సమాచారాన్ని తంతివల్ల కాక ముందుగానే తెలుసుకోవచ్చునని ఈ పెద్దమనిషికి 
తెలియచెప్పు.” 


“ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకుండా అతి రహస్యంగా నెపోలియన్‌ కాపాడుతున్న 
ఈ సమాచారాన్ని, ఏ దివ్య శక్తివల్ల కూడా ఊహించుకోడం అసాధ్యమండి.” 


“అసాధ్యం! అవును. మంచిమాట చెప్పావు. మంచి మాటలు మంచిమనుష్యుల పోలికనే 
వుంటాయి. మాటల్నీ మనుష్యుల్నీ కూడా నేను తరిచి చూశాను. ఆఫీసర్లు, ఏజంట్లు, 
గూఢచారులు, పదిహేనులక్షల ఫ్రాంకులు తన వశంలో ఉన్నప్పటికీ, ఫ్రాన్స్‌కి నూటఎనభఖై 
మైళ్లలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం మంత్రి గారికి అసాధ్యమా? నిజం! అయితే మరి 
ఈ పెద్దమనిషి మాటేమిటి? ఇతని వంశంలో ఎవ్వరూ లేరు. ధనం లేదు. ప్రభుత్వం తరపు 
న్యాయవాది మాత్రమే. అయినా మీకంటె ఇతనికెక్కువ సమాచారం తెలుసును! మీకున్నట్లు 
తంతిసౌకర్యం ఈయనకుంటే, నా కిరీటాన్ని రక్షించగలిగేవాడు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 73 


విజయగర్వానికి వినయంతో మెరుగుపెడుతూ, శిరస్సు వంచుకొన్న విల్‌ఫర్ట్‌వంక 
పోలీసు మంత్రి అమిత ద్వేషంతో పరికించాడు. 


ఈ ప్రశంసకి మరొకరైతే పరవశమై పోవలసిందే. కాని అధోగతిపాలైన పోలీసుమంత్రితో 
వైరం అంటే విల్‌ఫర్ట్‌ జంకాడు. నెపోలియన్‌ రహస్యాన్నైతే పోలీసుమంత్రి ఊహంచుకోలేక 
పోయాడు. కాని విల్‌ఫర్ట్‌ రహస్యాన్ని కనిపెట్టడం అతనికి కష్టంకాదు. డాంటీని అడిగితేచాలు. 
తెలిసిపోతుంది. అందువల్ల పోలీసుమంత్రి వైరభావాన్ని ఉపశమింపచెయ్యడానికి విల్‌ఫర్ట్‌ ఇలా 
అన్నాడు : “నేను తెలుసుకోగలిగినదంతా కేవలం ఒక చిన్న సంఘటనకు ఫలితమే కాని నా 
ప్రజ్ఞ కాదండి. దాన్ని మీ సేవకోసం వినియోగించాను. అంతే. అంతకంటె అధిక ప్రశంసకు 
అర్హుణ్నికాను.” 

పోలీసు మంత్రి ఈమారు కృతజ్ఞతాసూచకంగా విల్‌ఫర్ట్‌ వంక చూశాడు. మహారాజు 
ప్రశంసను కోలుపోకుండా, విల్‌ఫర్ట్‌ మంత్రి మైత్రినికూడా సాధించాడు. 


“సరే” అన్నాడు మహారాజు. మంత్రినీ, బ్లాకానూ ఉద్దేశించి “ఇంక మీవల్ల నాకే 
అవసరం లేదు. మీరు దయచెయ్యవచ్చును. ఇంక చెయ్యవలసినదంతా యుద్దశాఖామంత్రి 
చేతుల్లో ఉంది.” అన్నాడు. 


బ్లాకా అన్నాడు : “మన అదృష్టం వల్ల ఇంకా మనసైన్యాన్ని మనం నమ్మవచ్చునండి. 
దేశం నుంచి వస్తున్న వార్తల్ని బట్టి, సైనికులు యావన్మందీ మహారాజుకు విధేయులేనని 
తెలుస్తోంది.” 


“ఇంక ఆ వార్తల్ని గురించి నాకు చెప్పకండి. వాటి విలువెంతో ఇప్పుడు నాకు తెలుసు. 
అన్నట్లు, నాకు ఒక మాట మాత్రం చెప్పండి. సెంట్‌ జాక్‌ వీధిలో వ్యవహారం గురించి ఏమైనా 
సమాచారం విన్నారా మంత్రిగారూ?” 


“సెంట్‌ జాక్‌ వీధిలో వ్యవహారమా?” అన్నాడు విల్‌ఫర్ట్‌ హఠాత్తుగా. అతను ఆవేశం 
అణుచుకోలేక పోయాడు. మళ్ళీ అన్నాడు : “నన్ను క్షమించండి. కేవలం మీ పట్లకల భక్తివల్లనే, 
ఇక్కడ నియమాల్ని సరిగ్గా పాటించలేకపోతున్నాను.” 


“ఫరవాలేదు. మాట్లాడు. సంకోచించనవసరంలేదు. ఇవాళ నీకా స్వేచ్చ నిస్తున్నాను.” 
అన్నాడు మహారాజు. 


మంత్రి చెప్పాడు : “మొదట మీకు ఆ సమాచారం చెప్పడానికే నేనిక్కడికి వచ్చానండి. 


కాని ఇంతలోనే పిడుగులాగ ఈ వార్త వచ్చిపడింది. ఇప్పుడింక ఆ సమాచారంవల్ల ఉపయోగం 
లేదు.” 


74 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“అలా కాదు.” అన్నాడు మహారాజు. “దీనికీ, దానికీ దగ్గర సంబంధం ఉందని నా 
అభిప్రాయం. జనరల్‌ క్విస్నెల్‌ మరణాన్ని బట్టి, కుట్ర ఆచూకీ మనకి దొరకవచ్చును.” 


జనరల్‌ క్విస్నెల్‌ పేరు వినగానే విల్‌ఫర్ట్‌ కంపించి పోయాడు. 


మంత్రి చెప్పాడు : “ఎటు చూసినా, అది ఆత్మహత్యకాదనీ, హత్య అనీ అనుమానం 
కలగక మానదండి. జనరల్‌ క్విస్నెల్‌ బోనపార్టిస్ట్‌ సమావేశం విడిచివెళ్లిన తరవాతనే 
అంతర్జానమైనాడు. ఆ రోజు ఉదయం అతన్ని గురించి ఎవరో అపరిచితవ్యక్తి ఒకడు వాకబుచేసి, 
'సెంట్‌ జాక్‌ వీధిలో కలుసుకోడానికి ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి క్విస్నెల్‌ను కలుసుకున్నప్పుడు, 
క్విస్నెల్‌ కూడా ఉన్న పరిచారకుడు, ఇంటి నంబరు మరిచిపోయాడు. కాని వాకబుచేసిన 
వ్యక్తిని గురించి ఆచూకీ తీస్తున్నాం. అతనెలా ఉంటాడో పరిచారకుడు చెప్పాడు. ఏభై, 
ఏభైరెండేళ్లుంటాయి. నల్లని కళ్లు, ఒత్తెన కనుబొమ్మలు, గుబురు మీసాలు ఉన్నాయి. నీలి 
పొడుగుకోటు ధరించాడు. కోటుపైన లీజన్‌ ఆఫ్‌ ఆనర్‌ పతకం ఉంది. సరిగ్గా ఈ మాదిరిగా 
ఉన్న ఒక వ్యక్తిని నిన్న ప్రచ్చన్న వేషంలో ఉన్న పోలీసులు చూశారు. ఆ వ్యక్తి కాక్‌ హెరాన్‌ 
వీధికీ, జుశీన్‌ వీధికీ మధ్య మలుపులో మాయమైనాడు.” 

విల్‌ఫర్ట్‌కి కాళ్లు చేతులు పట్లు తప్పుతున్నట్లయింది. కాని ఆ వ్యక్తి మాయమైనాడన్న 
మాట వినగానే మళ్లీ ఊపిరి విడిచాడు. 

“ఇతన్ని వేటాడాలి” అన్నాడు మహారాజు మంత్రితో. “జనరల్‌ క్విస్నెల్‌ హత్య 
చెయ్యబడినట్లయితే, హత్యకు కారకులైనవారిని బోనపార్టిస్టులైనా సరే, మరొకరైనా సరే, కఠినంగా 
శిక్షించి తీరాలి.” 


మహారాజు ఆజ్ఞ వినేసరికి విల్‌ఫర్ట్‌కి విపరీతమైన భయం ఆవహించింది. పైకి 
కనపడకుండా అణుచుకోడానికి అతడు తన సత్తువనంతా వినియోగించవలసి వచ్చింది. 


మహారాజు విసుగుదలతో అన్నాడు : “ఎంత చిత్రంగా ఉంది! హత్య జరిగిందని 
పోలీసులు చెప్పడం మాత్రం చెప్పారు. చెయ్యగలిగినంతా చేశారు. చివరికి అన్నదేమిటి? 
నేరస్థుల జాడతీస్తున్నారని!” 

బ్లాకా అన్నాడు. “ఈ విషయమై ఫరవాలేదండి. నేరస్థుల్ని కనిపెట్టగలరు.” 

“సరే, సరే. చూద్దాం. ఇంక మీరు దయచెయ్యవచ్చు డాండర్‌. విల్‌ఫర్ట్‌! చాలాదూరం 
ప్రయాణం చేసి వచ్చావ్‌, అలసిపోయుంటావ్‌, వెళ్లి విశ్రాంతి తీసుకో, నువ్వు నీ తండ్రి ఇంట్లో 
దిగావనుకుంటాను?” 


విల్‌ఫర్ట్‌కి కన్నులు చీకట్లు కమ్మినట్లయింది. “లేదండి, మాడ్రిడ్‌ హోటల్లో దిగానండి” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 75 


అన్నాడు. 
“నువ్వు ఆయన్ని చూడలేదూ?” 
“లేదండి, తిన్నగా నేను బాకా వదకే వచ్చానండి.” 
రెం ది 
“అప్పుడేనా చూస్తావనుకుంటాను?” 
“చూడలేనండి” 


“సరే!” అన్నాడు మహారాజు చిరునవ్వుతో... తన ప్రశ్నలు వృధాపోలేదనుకున్నాడు. 
ఇలా అన్నాడు “నయర్‌ టైర్‌తో నీకు సఖ్యత లేదన్న మాట మరిచిపోయాను. ఇదికూడా మా 
పట్ల విధేయతతో నువ్వు చేసిన త్యాగమే. దీనికి నీకు ప్రతిఫలం ఇవ్వాలి” 

“మీరు నా పట్ల ఉంచిన విశ్వాసమే తగిన ప్రతిఫలం. నాకది చాలు.” 

“అయినా నిన్ను నేను మరిచిపోనులే విల్‌ఫర్ట్‌ అన్నాడు మహారాజు. ఇతర చిహ్నాలతో 
పాటు నిత్యం ధరించే లీజన్‌ ఆఫ్‌ ఆనర్‌ పతకాన్ని తీసి “ఈలోగా ఇదిగో, ఇది తీసుకో” అని 
విల్‌ఫర్ట్‌కి ఇచ్చాడు. 

విల్‌ఫర్ట్‌ ఆనందపరవశుడైనాడు, కన్నులు చెమ్మగిల్లినాయి. పతకాన్ని ముద్దుపెట్టుకుని 
“మహారాజు ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే శిరసావహించడానికి సంసిద్ధుణ్ని” అన్నాడు. 

“నువ్వు విశ్రాంతి తీసుకో, ఇక్కడ పారిస్‌లో నువ్వు నాకు చెయ్యగలదేమీలేదు. కాని 
మార్సేల్స్‌లో నువ్వు చేయగలిగేది ఎంతైనా ఉంది.” 

“నేనొక గంటలో పారిస్‌ విడిచి వెళ్లిపోతున్నానండి” 


“సరే వెళ్లు విల్‌ఫర్ట్‌. నేను పొరపాటున మరిచిపోయినట్లయితే, మహారాజుల 
కిదిమామూలే నువ్వు జ్ఞాపకం చెయ్యడానికి సంకోచించకు.” తరువాత మంత్రిని చూసి 
“యుద్ధశాఖామంత్రికి వెంటనే కబురు పంపండి. బ్లాకా! మీరిక్కడుండండి” అన్నాడు. 


ట్విలరీ మెట్లు దిగుతుండగా విల్‌ఫర్ట్‌ను చూసి పోలీసు మంత్రి అన్నాడు “నువ్వు 
చాలా అదృష్టవంతుడవ్‌” 

మంత్రికి వందనంచేస్తూ విల్‌ఫర్ట్‌ తనలో అనుకున్నాడు. “కాని ఇదెంతకాలం?” చుట్టూ 
చూశాడు. వీధిలో వెడుతున్న గుర్రాల బండిని పిలిచాడు. అందులోకెక్కి పదినిమిషాల్లో హోటల్‌ 


చేరాడు. రెండు గంటలకి తన బండి సిద్ధం చెయ్యడానికి ఆజ్ఞ ఇచ్చి, తన గదిలో కుర్చీలో 
కూర్చుంటున్న సమయంలో, అతనినెవరో పేరుపెట్టి పిలుస్తున్నట్లు వినవచ్చింది. 


“నేనప్పుడే ఇక్కడికి వచ్చినట్లు ఎవరికి తెలిసింది?” అనుకున్నాడు. 


76 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


పరిచారకుడు ఒకడు లోపలికి వచ్చాడు. 
“మీకోసం ఎవరో వచ్చారు. పేరు చెప్పడంలేదు. మీతో మాట్లాడాలంటున్నారు.” 
“ఎలా ఉంటాడు” 


“దాదాపు ఏభైయేళ్లుంటాయండి. మీ అంత ఎత్తే ఉంటారు. నల్లని కళ్లు, నల్లని జుట్టు, 
ఒత్తెన కనుబొమ్మలు, నీలి పొడుగు కోటు ధరించారు. కోటుమీద లీజన్‌ ఆఫ్‌ ఆనర్‌ పతకం 
ఉంది.” 


విల్‌ఫర్ట్‌ ముఖం పాలిపోయింది. “ఆయనే!” అనుకున్నాడు. 


పైన వర్ణించబడిన వ్యక్తి ఇంతలో లోపలికి వచ్చాడు. “ఓహో! తండ్రి వస్తే వీధిలో 
నిలబెట్టడం మార్సేల్స్‌లో కొడుకులకు అలవాటా?” అన్నాడు. 


“ఓ! నేననుకున్నది నిజమేనన్నమాట! మీరేననుకున్నాను.” 


తండ్రి చేతికర్రను గోడమూల పెట్టి, టోపీ మేజామీద పడేసి అన్నాడు “వచ్చింది 
నేనేనని ఊహించుకుని కూడా, నన్ను అవతల నిలబెట్టావంటే, అది మంచి లక్షణం కాదు 
గెరార్డ్‌!” 


విల్‌ఫర్ట్‌ పరిచారకుని పంపివేశాడు. 


12 


పరిచారకుడు వెళ్లిపోగానే నయర్‌టైర్‌ జాగ్రత్తగా తలుపులు మూసివచ్చాడు. 

rey గెరార్డ్‌? నేను రావడం నీకంత హితవుగా ఉన్నట్లు లేదే?” అన్నాడు. 

“అదేమిటి, నాన్నా!” అన్నాడు విల్‌ఫర్‌. “అదేం కాదు. మీరు అకస్మాత్తుగా వచ్చేసరికి 
ఆశ్చర్యపడ్డాను. వస్తారనుకోలేదు నేను.” 

నయర్‌ టైర్‌ కూర్చున్నాడు. “నేనూ ఆశ్చర్యపడ్డాను గెరార్డ్‌. ఫిబ్రవరి28ని నీపెళ్లి 
ప్రధానమని వ్రాశావు. కాని మార్చికికి పారిస్‌లో ఉన్నావు.” 

“మీ కోసమే ప్రయాసపడి ఇంతదూరం వచ్చాను. నేను రావడమే మీకు కాపుదల 
కావచ్చునేమో! సెంట్‌జాక్‌ వీధిలో బోనపార్టిస్ట్‌ క్లబ్‌ ఉన్నట్లు మీరు వినేవుంటారు.?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 77 


“58 నంబరేనా? తెలుసును. నేనే ఆ క్లబ్‌కి ఉపాధ్యక్షుణ్ని.” 
“నాన్నా! మీ సాహసం చూస్తే నాకు భయం వేస్తోంది.” 


“సాహసం కాక ఏముందోయ్‌! గడ్డిబండిలో దాక్కుని పారిస్‌ నుంచి పారిపోలేదూ? 
బోర్జో చుట్టూ రోబ్‌స్సయర్‌ భటులు తరుముతోంటే పరుగెత్తలేదూ? ఇంక ఇటువంటివి నేర్చుకోక 
మానుతుందా? అది సరేలే; చెప్పు. సెంట్‌ జాక్‌ వీధిలో క్లబ్‌కి ఏమొచ్చింది?” 


“జనరల్‌ క్విస్నెల్‌ని అక్కడికి తీసుకు వెళ్లారట. ఆయన రాత్రి తొమ్మిదింటికి తన 
ఇల్లువిడిచి వెళ్లారట. మూడురోజుల తరవాత సీన్‌ నదిలో శవం కనిపించిందిట.” 


“అయితే ఈ కట్టుకథ నీకెవరు చెప్పారోయ్‌?” 

“మహారాజే స్వయంగా చెప్పారు.” 

“నీకథ బాగుందిలే. దానికి బదులు నేనింకో వార్తచెప్తున్నా విను. చక్రవర్తి (నెపోలియన్‌) 
దిగినట్లు విన్నావా?” 


“విన్నాను. అసలు నాకిది ముందే తెలుసును. ఈ వర్తమానాన్ని మహారాజుకు వెంటనే 
తెలపలేక పోయినందుకు పిచ్చెత్తినట్లయింది. మార్సేల్స్‌నించి మూడు రోజులు ప్రయాణంచేసి 
వచ్చింది ఇందుకోసమే.” 


“మూడు రోజులా? అబ్బే. మూడురోజులకిందట చక్రవర్తి దిగనేలేదు.” 


“దిగకపోవచ్చు. కాని, దిగుతున్నారన్న వార్త, ఎల్బాద్వీపంనించి మీపేర పంపబడిన 
ఒక ఉత్తరంవల్ల తెలుసుకున్నాను. ఆ ఉత్తరం ఒక వార్తాహరునివద్ద దొరికింది. అది మరెవరి 
చేతిలోనైనా పడివుంటే ఈ పాటికి మీ ప్రాణాలు తీసేసి ఉండేవారు నాన్నా!” 


నయర్‌టైర్‌ పకపక నవ్వాడు. “ప్రాణాలు తీస్తారా? అబ్బాయ్‌! నీకిలాటి ఉద్దేశం ఎలా 
కలిగింది? ఏమిటా ఉత్తరం? ఏదీ? నీభయం నాకు తెలుసులే. ఉత్తరాన్ని అలా ఉందనివ్వవ్‌.” 


“కాస్తముక్షైనా మిగలకుండా కాల్ప్చేశాను. అది వుంటే మీ అంతం చూసును.” 


“పాపం! నీ భవిష్యత్తు, నీ ఆశలుకూడా అంతమైపోను! అంతే. నాకు తెలుసులే. 
నువ్వు రక్షించేవాడవ్‌ ఉన్నావు కాబట్టి, ఇంక నేను భయపడనకశ్లోదు!” 

“అంతేకాదు. మీ ప్రాణాలు కాపాడాను. సెంట్‌ జాక్‌ వీధి కబ్ల్‌మాటే చెప్పండి. జనరల్‌ 
క్విస్నెల్‌ని చంపేశారు. ప్రపంచంలోని ప్రతిదేశంలోనూ ఇటువంటిదాన్ని హత్య అంటారు.” 


“అతన్ని హత్యచేశారనడానికి ఆధారమేమిటోయ్‌? జీవితం మీద నిరాశపుట్టి ఆత్మహత్య 
చేసుకునే వాళ్లు, ఈత చేతకాక మునిగిపోయే వాళ్ళూ రోజూ అనేకమంది సీన్‌ నదిలో తేల్తూ 


78 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఉంటారు.” 


“నాన్నా! జనరల్‌ క్విస్పెల్‌ జీవితం మీద నిరాశతో నదిలో దూకలేదని మీకు తెలుసును. 
ఈ రోజుల్లో సీన్‌ నదిలో ఎవ్వరూ స్నానాలు చెయ్యరు. మిమ్మల్ని మీ రెందుకు 
మోసపుచ్చుకుంటారు? ఈ చావుకి సరైన పేరు హత్య. మహారాజే ఆ మాట అంటున్నారు.” 


“మహారాజు! రాజకీయాల్లో హత్యలనేవి ఉండవని తెలుసుకో గల జ్ఞాని అనుకున్నాను 
మహారాజు. రాజకీయాల్లో మనుషుల్ని చంపరు. దారిలో కంటకాల్ని ఏరిపారేస్తారు. అంతే. 
ఇదంతా ఎల్లా జరిగిందో తెలుసుకోవాలని ఉంటే విను. జనరల్‌ క్విస్నెల్‌ని నమ్మవచ్చని మొదట 
అందరం అనుకున్నాం. నమ్మవచ్చని ఎల్బా ద్వీపంనించి కబురు కూడా వచ్చింది. సెంట్‌జాక్‌ 
వీధిలో క్లబ్‌కి రావలసిందని మాలో ఒకరతనికి చెప్పారు. అక్కడ మిత్రులుంటారని అన్నారు. 
అతను వచ్చాడు. కార్యక్రమం అంతా అతనికి చెప్పేశాం. ఎల్బాద్వీపంనించి చక్రవర్తి 
బయలుదేరడం, ఫ్రాన్స్‌లో దిగడం అన్ని ఏర్పాట్లూ చెప్పాం. చెప్పినదంతా విన్న తరవాత, 
తను రాజరికపక్షం వాడినన్నాడు. ఇంక ఏం చెయ్యాలని ఆలోచించాం. అతను కార్యక్రమాన్ని 
రహస్యంగా ఉంచడానికి ప్రమాణం చెయ్యాలని తేలింది. అలాగే ప్రమాణం చేశాడు. కాని 
మనఃపూర్వకంగా చెయ్యలేదు. అయినా అతన్ని స్వేచ్చగా వెళ్లిపోనిచ్చాం. కాని పాపం అతనింటికి 
వెళ్లలేదు. మధ్యలో దారితప్పాడు. అంతే మళ్ళీ కనిపించలేదు. దీన్ని హత్య అంటారా? నిన్ను 
చూస్తే ఆశ్చర్యం వేస్తోంది విల్‌ఫర్ట్‌! నువ్వు రాజరిక పక్షాన నీ ఆట నువ్వు ఆడుతోంటే నిన్ను 
నేనేమీ అనలేదే? నా స్నేహితుల్ని అనేకమందిని నువ్వు శిరచ్చేదాలు చేయిస్తోంటే, హంతకుడివని 
నిందించానా నేను? లేదే! కానీ, ఇప్పుడు నీ రోజులు బాగున్నాయి, అనుకున్నాను. కాని, దీనికి 
ప్రతిఫలాన్ని రేపనుభవించక తప్పదునుమా!” 


“కాని నాన్నా! జాగ్రత్తగా ఉండాలి. మేం పగ సాధించడం మొదలు పెడితే భయంకరంగా 
ఉంటుంది.” 

“అంటే? నీ ఉద్దేశం అర్థం కావడంలేదు.” 

“మీరు చక్రవర్తి మళ్ళీ వస్తాడనే కదా ఆశపడుతున్నారు? కాని, ముప్ఫైమైళ్లు కూడా 
రాకముందే అతన్ని వేటాడతారుు; ఉచ్చువేసి పట్టుకుంటారు, అడవి మృగాన్ని పట్టుకున్న! మైల 

“ఓరీ వెర్రినాయనా! చక్రవర్తి అప్పుడే గ్రెనోబుల్‌ రహదారిలో ఉన్నారు. పదోతేదీనో, 
పన్నెండో తేదీనో లయన్స్‌ చేరుకుంటారు. ఇరవై, ఇరవై అయిదో తేదీలకల్లా పారిస్‌లో ఉంటారు.” 


“అయితే? ఆయన వెంట గుప్పెడుమంది కూడా లేరు; పెద్ద సైన్యం ఆయనకెదురు 
వెడుతుంది.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 79 


“వెళ్లనీ. ఆయన్ని దగ్గరుండి రాజనగరానికి తీసుకొస్తారు. నువ్వు బలేవాడవ్‌ గెరార్ట్‌! 
నీకంతా తెలుసుననుకుంటావ్‌. తీరంలో దిగిన మూడురోజులికి కాన్స్‌ దగ్గర దిగారని మీకు 
తంతివార్త వస్తుంది. తరవాత ఆయన్ని వెంటాడుతున్నారని సమాచారం వస్తుంది. కాని, 
ఆయనెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో రవ్వంతైనా మీకు తెలియదు. పారిస్‌ వరకూ ఆయన్ని 
అనుసరిస్తారు నిజమే. కాని, ఒక్కతుపాకికూడా పేలదు. గైనోబుల్‌ ఆయన్ని ఆహ్వానిస్తుంది. 
లయన్స్‌ సత్మరిస్తుంది. నా మాట నమ్ము. నీకు తెలిసినపాటి నాకూ తెలుసును. మా పోలీసులు 
మీ పోలీసులకేమీ తీసిపోరు. నీకు రుజువు కావాలా? విను చెప్తాను. నువ్వు మార్సేల్స్‌లో 
బయలుదేరినప్పుడు పారిస్‌కు వస్తున్నట్లు నాకు తెలియనివ్వకూడదనుకున్నావు. కాని, నువ్వుపారిస్‌ 
హద్దులుదాటి ప్రవేశించిన అరగంటలో నాకు తెలిసిపోయింది. ఎక్కడ బస చేస్తున్నావో నువ్వు 
ఒక్కడికి చెప్పలేదు. కాని, నాకు తెలుసును. నువ్వు ఇక్కడకు వచ్చి కూర్చుంటున్నంతలోనే 
నేను వచ్చానా? సరేలే. అదంతా ఇప్పుడెందుకు? ముందు భోజనం తెప్పించు. ఇద్దరం కూర్చుని 
తిందాం.” అంటూ నయర్‌టైర్‌ పరిచారకుని పిలవడానికి లేచేటంతలోనే విల్‌ఫర్ట్‌ ఆపాడు. 
“ఆగండి నాన్నా! ఒక్కమాట. రాజరికపక్షపు పోలీసులు ఎంత అసమర్గులైనా కావచ్చును. కాని 
క్విస్నెల్‌ మాయమైనరోజుని, అతన్ని పిలుచుకువెళ్లిన వ్యక్తి ఎలా ఉంటారో వాళ్లకి తెలుసును. 
నల్లనిజుట్టు, బొద్దుమీసాలు, నల్లని కళ్లు, ఒత్తెన కనుబొమ్మలు, నీలిపొడుగుకోటు, కోటుపైన 
లీజన్‌ ఆఫ్‌ ఆనర్‌ పతకం. ఈ వివరాలన్నీ పోలీసులకు తెలుసును” 


“ఓ! అయితే అదంతా వాళ్లకి తెలుసునన్నమాట. అయితే అతన్నెందుకు పట్టుకోలేదు?” 


“నిన్ననో, మొన్ననో కాక్‌ హెరాన్‌ వీధి మొగలో మాయమైనారుట. కాని, ఏక్షణంలోనైనా 
పట్టుకోవచ్చును.” 

నయర్‌టైర్‌ నిర్లక్ష్యంగా అన్నాడు. “అవును. ముందు జాగ్రత్తపడాలని అతనికెవ్వరూ 
చెప్పకపోతే పట్టుకునే వారే. కాని, నువ్వు చెప్పావుగా! ఇంక పట్టుకోలేరు. అతను వేషం 
మార్చేస్తాడు.” 

చిరునవ్వుతో నయర్‌టైర్‌ అద్దం దగ్గరకు వెళ్లాడు. కోటు తీసేశాడు. మేజా వద్దకు వెళ్లి 
కొడుకు సామాను వెతికాడు. వెతికి రేజర్‌, కత్తిరితీసి మీసాలు తీసేశాడు; క్రాపు సర్దుకున్నాడు. 
మెడకు చుట్టిన మస్లర్‌ తీసేసి, విల్‌ఫర్ట్‌ మఫ్లర్‌ తీసుకుని చుట్టుకున్నాడు. కొడుకు టోపీ 
సరిపోతుందో, లేదో ప్రయత్నించి అద్దంలో చూసుకున్నాడు. అంతా బాగానే ఉందనుకున్నాడు. 
తన చేతికర్ర గోడమూల నుంచి, విల్‌ఫర్ట్‌ చేతికర్ర తీసుకున్నాడు. 


వెలవెలబోతున్న కొడుకు వంక తిరిగి నయర్‌టైర్‌ ఇలా అన్నాడు : “ఇప్పుడు చెప్పు. 
పోలీసులు నన్ను గుర్తుపట్టగలరా?” 


80 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“గుర్తుపట్టలేరు.” విల్‌ఫర్ట్‌ తడబడుతూ చెప్పాడు. 


“ఇప్పుడు తల్చుకుంటే తీరా నిజమేననిపిస్తోంది సుమా! నా ప్రాణాలు నువ్వే కాపాడావు 
కాబోలు! అయితే అయిందిలే. నీ బుణాన్ని త్వరలోనే తీర్చేస్తాను. నువ్వు మళ్లీ మహారాజును 
చూస్తావా?” 


“చూడవచ్చు.” 


“చూసినట్లయితే ఆయనకీమాటలు చెప్పు. “ఫ్రాన్స్‌లో ప్రజల అభిప్రాయాన్ని గురించి 
మీరు మోసపోయారు. మీరెవరినైనతే దూషణపూర్వకంగా కార్సికన్‌ రాక్షసి అంటున్నారో, 
ఆయన్ని అప్పుడే లయన్స్‌లో ప్రజలు బోనపార్టీ అని పిలుస్తున్నారు. గైనోబుల్‌లో చక్రవర్తి 
అంటున్నారు. ఆయన్ని వెంటాడుతున్నారనీ, చుట్టుముట్టుతున్నారనీ మీరనుకుంటున్నారు. కాని, 
ఆయన డేగలా వచ్చిపడుతున్నాడు. తేనెచుట్టూ ఈగల మాదిరిగా సైనికులు ఆయన 
వద్దచేరుతున్నారు. మీరు వెంటనే పారిపొండి. విజేత అయినవానికి ఫ్రాన్స్‌ దేశాన్ని ఒప్పగించి 
వెళ్లిపొండి. మీ ప్రాణానికి ముప్పువచ్చిందని పారిపోనక్కరలేదు. మిమ్మల్ని క్షమించడానికి 
తగినబలం ఆయనకుంది. కాని, సెంట్‌ లూయీ మనమడు అవమానం పాలు కావడం 
ఇష్టంలేకనే పారిపోవాలని చెప్తున్నాను. ఆస్టర్లిజ్‌ మహావీరుని చేతుల్లో మహారాజు ప్రాణభిక్ష 
పొందాడనిపించుకోడం ఉచితంకాదు. ఈ మాటలాయనకి చెప్పు గెరార్డ్‌. లేదా, ఒక్కమాటైనా 
చెప్పకుండా నీ దారిని నువ్వువెళ్లు; మార్సేల్స్‌ వెళ్లు. చడీచప్పుడూ కాకుండా నీ ఇంట్లోకూచో. 
ఈ సారి మేం ఊరుకునేదిలేదు. మా శత్రువు లెవరో ఇప్పుడు మాకు చక్కగా తెలుసును. 
వాళ్లని విడిచిపెట్టం. నీ తండ్రి ఆజ్ఞల్ని నువ్వు విధేయతతో పాలించినట్లయితే నీ ఉద్యోగం నీకు 
దక్కుతుంది.” తరవాత కొంటిగా చిరునవ్వనవ్వి అన్నాడు :- “ఇందుకు ప్రతిఫలంగా 
ఇంకొకమారు నువ్వు నాప్రాణాన్ని రక్షించవచ్చులే. రాజకీయాల వక్రగతి తెలిసినదేకదా! నేను 
మళ్లీ కూలిపోయి, నువ్వే పైకి రావచ్చును.” ఈ మాటలంటూ నయర్త్‌టైర్‌ వెళ్లిపోయాడు. 


విల్‌ఫర్ట్‌ ఆందోళనతో కిటికీలోనుంచి చూశాడు. తండ్రి నిశ్చింతగా నడిచి వెడుతున్నాడు. 
వీధి మొగలో కనిపెట్టుకుని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. దుబ్బుమీసాలు, ఒత్తు 
కనుబొమ్మలుండి, నీలిపొడుగు కోటు ధరించిన వ్యక్తిని పట్టుకోడానికి కాబోలు చూస్తున్నారు. 
తండ్రి వారిని సమీపిస్తున్న కొద్దీ విల్‌ఫర్ట్‌ చూస్తున్నారు. కాని, వేషంమార్చిన తండ్రిని గూఢచారులు 
అనుమానించలేదు. తండ్రి మలుపు తిరిగి దాటిపోయాడు. 

వెంటనే విల్‌ఫర్ట్‌ గదిలో చిందరవందరగా ఉన్న సామానులన్నీ సర్ది, తండ్రి తెచ్చిన 


కోటు, మష్లర్‌, టోపీ చుట్టబెట్టి తన పెట్టి అడుగున దాచేశాడు. మూలనున్న చేతికర్రను 
ముక్కలుగా విరిచేసి గాడిపొయ్యిలో పడేశాడు. అంతా అయిన తరవాత పరిచారకుని పిలిచి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 81 


హోటల్‌ బిల్లు తెమ్మని ఆజ్ఞాపించాడు. బిల్లు చెల్లించి, క్షణమైనా జాప్యం చెయ్యకుండా తన 
గుర్రాల బండిలో బయలుదేరి వెళ్లిపోయాడు. 


లయన్స్‌ చేరేసరికి అప్పుడే నెపోలియన్‌ (గైనోబుల్‌ చేరినట్లు విన్నాడు. తరవాత దారిలో 
అనేక ఆటంకాలు వచ్చాయి. అన్నిటినీ గడిచి విల్‌ఫర్ట్‌ మార్సేల్స్‌ చేరాడు. చిరకాల వాంఛితమైన 
ఉన్నతి లభించనున్న సమయంలో, మనుష్యులకు సామాన్యంగా కలిగేశంకా భయాలు అతన్ని 
ముప్పిరిగొన్నాయి. 


13 


నయర్‌టైర్‌ చెప్పిన జోస్యమంతా నిజమయింది. రాజరికం గజగజలాడిపోయింది. 
పూర్వ సాంప్రదాయాలనూ, ద్వేషాలనూ నూతనాభిప్రాయాలతో వింతగా సంతరించి నిలబెట్టిన 
రూపరహితమైన రాజరికం, నెపోలియన్‌ ఒక్క చేసన్నతో గుభాలున కూలిపోయింది. విల్‌ఫర్ట్‌కు 
లభించినది నిరర్ధకమైన మహారాజు కృతజ్ఞతా ప్రకటన మాత్రమే. ఇది నిరర్థకమేకాదు, 
ప్రమాదకరమైనది కూడా. మహారాజిచ్చిన పతకాన్ని విల్‌ఫర్డ్‌ గుప్తంగా ఉంచేశాడు. 


నయర్ష్‌టైర్‌ జోక్యం చేసుకోకపోతే విల్‌ఫర్ట్‌ను నెపోలియన్‌ బర్తరఫ్‌ చేసేవాడే. నూరుదినాల 
సార్వభౌముని పరిపాలనలో నయర్‌టైర్‌ బలవంతుడైనాడు. 1739 లో గిరాండిస్ట్‌, 1806లో 
సెనేటర్‌ అయిన నయర్‌టైర్‌ తన కుమారుడు తనని రక్షించినందుకు ప్రతిఫలం దక్కించాడు. 


సామ్రాజ్య పునస్థాపన కాలంలో డాంటీ రహస్యం బైటపడకుండా కాపాడుకోడం విల్‌ఫర్ట్‌కి 
గగనమయింది. మహారాజు నియమించిన ప్రధాన న్యాయాధికారినే ప్రభుభక్తి లోపానికి బర్తరఫ్‌ 
చేశారు. అయినా సామ్రాజ్యపాలన స్థాపించబడిందో లేదో, దక్షిణాదిని అంతఃకలహాలు 
చెలరేగాయి. మేజస్టేట్లు ఎంత కృషిచేసినా కల్లోలం అణగలేదు. ఇళ్లలో తలుపులు వేసుకుని 
ముఖం దాచుకున్న రాజరిక పక్షవాదుల్ని రాజకీయ తీవ్రవాదులు విడిచిపెట్టలేదు. వారిని 
గురించి వ్యంగ్యచిత్రాలు ప్రచురించడంతో తృప్తిపడలేదు. దౌర్జన్యం భీషణంగా చెలరేగింది. 


సహజ పరిణామాలకనుగుణంగానే మారెల్‌ ప్రాబల్యం వృద్ధయింది. డాంటీని గురించి 
అతడు తీవయత్నంచేశాడు. ఉన్నతోద్యోగి బర్తరఫ్‌ అయినా, విల్‌ఫర్ట్‌ తన ఉద్యోగంలోనే 
ఉండిపోయాడు. అతని వివాహం వాయిదా పడింది. చక్రవర్తి అధికారం స్థిరపడినట్లయితే, 
మరొక సంబంధం చూసుకోడం క్షేమమని భావించాడు. లేక, పద్దెనిమిదో లూయీ మళ్లీ 
సింహాసనానికి వచ్చినట్లయితే, ఆ సంబంధమే స్థిరపర్చుకోవచ్చును. అప్పుడు తను ఆర్జించుకున్న 
పరపతి, సెంట్‌ మిరాన్‌ పలుకుబడికితోడై, తాను మరింత వృద్ధిలోకి రావచ్చును. 


82 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఈ రోజుల్లోనే ఒకరోజున మారెల్‌ విల్‌ఫర్ట్‌ని దర్శించడానికి వచ్చాడు. మరెవరైనా 
అయితే, అణకువతో వెళ్లి మారెల్‌ను సత్మరించేవారే. కాని, విల్‌ఫర్ట్‌ ధృఢచిత్తుడు; సూక్ష్మగ్రాహి. 
మారెల్‌ని తన సహజధోరణిలోనే, అంతంతమాత్రంగా ఆదరించాడు. విల్‌ఫర్ట్‌ గర్వం అణిగిపోయి 
వుంటుందనుకున్న మారెల్‌ ఆశ్చర్యపడ్డాడు. ఉన్నతవిద్య పొందినవానికీ, విద్యలేనివానికీ మధ్యకల 
తెర అలాగే ఉండిపోయింది. తనని చూసి విల్‌ఫర్డ్‌ వాణికిపోతాడనుకున్నాడు. కాని, అతన్ని 
చూసి తానే అతి జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. 


విల్‌ఫర్ట్‌ క్షణంపాటు అతన్ని నిశితంగా పరికించి అన్నాడు! “ఎవరు? మారెల్‌ కాదూ? 
ఏం పనిమీద వచ్చారు?” 


“గ్రహించలేరా?” అన్నాడు మారెల్‌. 
“గహించలేను. చెప్పండి. నాచేతనైనదైతే తప్పకుండా చేస్తాను.” 


“అది కేవలం మీ చేతుల్లోనే ఉంది.” అన్నాడు మారెల్‌. క్రమంగా అతనికి భయం 
తొలగిపోయింది. అనుచితమైనదేదీ తాను కోరడంలేదు. సక్రమమైనదే అడుగుతున్నానని ధైర్యం 
తెచ్చుకున్నాడు. ఇలా అన్నాడు: “చక్రవర్తి ఫ్రాన్స్‌ రాకముందు, ఒక నిర్భాగ్యుడైన యువకుని 
దయతో చూడాలని మిమ్మల్ని ప్రార్థించాను. అతను నా ఓడలో మేట్‌. ఎల్ఫా ద్వీపంతో సంబంధం 
పెట్టుకున్నట్లు అతనిపైన అప్పుడు ఆరోపించారు. అది మీకు జ్ఞప్తిలో ఉండవచ్చును. అప్పుడది 
నేరంగా పరిగణించబడింది. ఇప్పుడు అది రాజభక్తి లక్షణం. అప్పుడు మీరు లూయీ 
మహారాజుకింద ఉద్యోగి. నేరస్టుని క్షమించలేదు. అప్పుడది మీ కర్తవ్యం. ఇప్పుడు మీరు 
నెపోలియన్‌ కింద ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడతన్ని రక్షించడం మీ కర్తవ్యం. అతనేమైనాడో 
అడిగి తెలుసుకోడానికి వచ్చాను.” 


విల్‌ఫర్ట్‌ ఉద్రేకాన్ని అణుచుకోడానికి విశ్వప్రయత్నం చేశాడు. “అతని పేరు?” 
“ఎడ్మండ్‌ డాంటీ.” 


శత్రువు ఎదురుగా నిలిచి పిస్తోలు గురిపెట్టినా నిలవగలిగేవాడేగాని, డాంటీపేరు 
వినడం సహించలేకపోయాడు. తనలో ఇలా అనుకున్నాడు : “నేను వ్యక్తిగత ద్వేషంతో ఇతన్ని 
అరెస్టు చేయించానని నన్నెవ్వరూ నిందించలేరు.” మారెల్‌తో పైకి ఇలా అన్నాడు : “పేరేమిటి 
చెప్పారు? డాంటీ?” 


“అవునండి.” 
ప్రక్కబీరువాలోనుంచి ఒక పెద్ద రిజిస్టరు తీసుకొచ్చాడు విల్‌ఫర్ట్‌. మేజామీదపెట్టి 
కాగితాలు తిరగేశాడు. అతి సహజ భావంతో అన్నాడు : “మీరు పొరపడ్డం లేదుకదా మారెల్‌?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 83 


“లేదండి. పాపం అతన్ని నేను పదేళ్లుగా ఎరుగుదును. నాలుగేళ్లనుంచి నాదగ్గర 
పనిచేస్తున్నాడు. అతన్ని దయతో చూడాలని కోరుతూ మీ వద్దకి ఆరువారాల కిందట వచ్చాను. 
ఇప్పుడతనికి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాను. అప్పుడు నామాటను మీరంతగా 
మన్నించలేకపోయారు. అప్పుడు బోనపార్టిస్టుల పట్ల రాజరికవాదులు మరీ కఠినంగా 
ఉందేవారు.” 


“ఆగండి” అన్నాడు విల్‌ఫర్ట్‌. ఇంకొక రిజిస్టరు తీసి చూస్తూ “ఇదుగో ఇక్కడుంది. 
ఇతను నావికుడు కాదూ? కాటలన్‌ యువతిని పెళ్లిచేసుకున్నాడు. అవునవును. జ్ఞాపకం వచ్చింది. 
వ్యవహారం అప్పుడు చాలా ప్రమాదమైనదికూడా.” 

“ప్రమాదమా? ఎలాగ చెప్పండి?” 

“నా దగ్గర పరీక్ష పూర్తికాగానే అతన్ని ఇక్కడే బందీగా ఉంచారు మీకు జ్ఞాపకం 
ఉందా?” 

“అవును. జ్ఞాపకం ఉంది.” 


“అప్పుడు నేను పారిస్‌కి నివేదిక పంపాను; అతని దగ్గర దొరికిన పత్రాలు కూడా 
పంపాను. అది నాకర్తవ్యం. తప్పదుకదా! అరెస్టయిన ఎనిమిదిరోజులికి అతన్ని తీసుకుపోయారు. 
అతన్ని సెంట్‌ మార్గరెట్‌ద్వీపాల్లోనో, పినెరోల్‌లోనో నిర్బంధించి ఉంటారు. దేశాంతరం పంపారు. 
ఎప్పుడో త్వరలోనే విడుదలై వచ్చేస్తాడు. మీ ఓడలో మళ్లీచేరతాడు.” 


“అతనెప్పుడు వచ్చినా సరే నా ఓడలో అతని ఉద్యోగం ఖాలీగానే ఉంటుంది” అన్నాడు 
మారెల్‌. “కాని ఇంకా ఎందుకు తిరిగి రాలేదతను? రాజరికవాదులచేత నిర్బంధంలో ఉంచబడిన 
వాళ్లందర్నీ విడుదల చెయ్యడం బోనపార్టిస్టుల ప్రథమ కర్తవ్యం.” 


“తొందరపడకూడదు మారెల్‌. అంతా న్యాయశాసనం ప్రకారం జరగాలి.” 


“ఇప్పుడు మాకు విజయం లభించింది కదా? ఈ న్యాయశాసనపు తతంగం అంతా 
విడిచిపెట్లి వెంటనే విడుదల చేయించలేమా? నా కిప్పుడు మిత్రులున్నారు; పలుకుబడి ఉంది. 
అ 
శిక్షను రద్దు చేయించలేనా?” 


“శిక్ష ఏదీ పడలేదు.” 
“అయినా జైలునుంచి విడిపించ వచ్చును.” 


“రాజకీయ నేరాలైనట్లయితే, ఖైదుల్లో రిజిస్టర్లు ఉంచరు. ఒక్కొక్కప్పుడు ఒక్బొక్కడిని, 
ఎన్నటికీ కనిపించకుండా మాయం చేసెయ్యడం, ప్రభుత్వాలకు అవసరమౌతుంది. రిజిస్టరు 


84 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఉంటే ఆచూకీ దొరుకుతుంది. అందువల్ల రిజిస్టరు ఉంచరు. కారాగారాలవిషయంలో 
మహారాజుకంటె చక్రవర్తి మరింత జాగ్రత్తగా ఉంటారు. రిజిస్టర్లలో పేరైనా లేకుండా కారాగారాల్లో 
మగ్గుతున్నవాళ్లు అనేకమంది ఉన్నారు.” 

2 స 


సహృదయులైనవారు ఇలాగే సులువుగా మోసపోతారు. మారెల్‌కి అనుమానమైనా 
లేకపోయింది. విల్‌ఫర్ట్‌ చెప్పినదంతా నమ్మాడు. 


“అయినా సరే చెప్పండి విల్‌ఫర్ట్‌. పాపం డాంటీని వెంటనే విడుదల చెయ్యాలంటే ఏం 
చెయ్యమని మీ సలహా?” 


“ఏముందీ? మేజ(స్టేటుకి దరఖాస్తు పెట్టుకోండి.” 


“దరఖాస్తుల సంగతి మీకు తెలుసుకదా! అటువంటివి మేజ(స్టేటుకి రోజుకి 
రెండువందలొస్తాయి. అందులో నాలుగు చదువుతారేమో!” 


“నిజమే” అన్నాడు విల్‌ఫర్ట్‌. “కాని, నేను సంతకం చేసి పంపిన దరఖాస్తుని చదువుతారు. 
మీరు దరఖాస్తు నా చేతికిస్తే నేను పంపగలను. అప్పుడు డాంటీ నేరస్టుడే కావచ్చును. ఇప్పుడు 
నిర్దోషి. అప్పుడు ఖైదుకి పంపక తప్పలేదు. ఇప్పుడు అతని విడుదలకోసం సహాయపడతాను.” 


ఈ విషయం విచారణకు వస్తుందని భయపడి విల్‌ఫర్ట్‌ ఈ విధంగా జాగ్రత్తపడ్డాడు. 
“మరి మేజస్ట్రేటుకి ఎలా రాయడం?” అన్నాడు మారెల్‌. 
“కూర్చోండి. నే చెప్తాను, మీరు వ్రాయండి.” 


డాంటీకి చక్రవర్తిపట్లగల భక్తిని ఉత్రేక్షించి దరఖాస్తు వ్రాయించాడు. అసలు నెపోలియన్‌ 
తిరిగి రావటానికీ తోడ్పడిన వారిలో డాంటీ ముఖ్యుడన్నట్లు వ్రాయించాడు. ఇంక ఈ దరఖాస్తు 
చూడగానే డాంటీని విడిచిపెట్టక మేజ(్టేటుకి గత్యంతరం లేదన్నట్లుంది. వ్రాయడం ముగిశాక 
కాగితం తీసుకుని విల్‌ఫర్ట్‌ పైకి చదివాడు. 


ఈ వాగ్గ్డానంతో మారెల్‌ ఆశ కొండంతయింది. శుభవార్త చెప్పడానికి డాంటీ తండ్రివద్దకు 
బయలుదేరాడు మారెల్‌. విల్‌ఫర్ట్‌ ఆ దరఖాస్తుని పారిస్‌కి పంపడానికి బదులు మడిచి తన 
జేబులో దాచుకున్నాడు. పంపినట్లయితే ఇప్పుడు డాంటీ వెంటనే విడుదల కావచ్చును. కాని, 
మహారాజు మరొకసారి సింహాసనానికి వస్తే, దీనివల్లనే డాంటీ భవిష్యత్తు పూర్తిగా 
నాశనమౌతుంది. అప్పుడే యూరప్‌లో రాజకీయాలు చూస్తే, మహారాజు తిరిగివచ్చే సూచనలు 
కనిపిస్తున్నాయి. డాంటీ వ్యవహారం ఇప్పటికే శృతిమించింది. విల్‌ఫర్ట్‌ ఇంక వెనుకంజ 
వెయ్యలేదు. అందువల్ల డాంటీ బందీగానే ఉండిపోయాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 85 


కూపాంధకారంలో (మగ్గిపోతున్న డాంటీకి దేశంలో జరుగుతున్న చరిత్రాత్మక 
సంఘటనలు తెలియడంలేదు. పద్దెనిమిదో లూయీ పరారైనాడు. తరవాత సామ్రాజ్యమే 
కూలిపోయింది. నూరుదినాల ద్వితీయసామ్రాజ్య పరిపాలనలో రెండుమార్లు డాంటీని విడుదల 
చేయించడానికి మారెల్‌ ప్రయత్నించాడు. రెండుమార్లూ విల్‌ఫర్ట్‌ మెత్తని మాటలతో వాగ్గానాలతో 
అతన్ని శాంతపరిచి పంపివేశాడు. చివరికి వాటర్లూ యుద్ధం జరిగింది. నెపోలియన్‌ 
ఓడిపోయాడు. మళ్లీ మారెల్‌ విల్‌ఫర్ట్‌ వద్దకు రాలేదు. మనిషికి సాధ్యమైనదెంతవరకూ ఉంటుందో, 
అంతవరకూ మారెల్‌ డాంటీకోసం చేశాడు. తిరిగి మహారాజు సింహాసనానికి వచ్చాడు. ఇంక 
యత్నించడం అతనికే క్షేమంకాదని ఊరుకున్నాడు. 


పద్దెనిమిదో లూయీ మళ్లీ సింహాసనమెక్కాడు. మార్సేల్స్‌లో దుర్హటనల్ని సహించలేక, 
విల్‌ఫర్ట్‌ టూలన్‌లో (ప్రధాన న్యాయాధికారిగా బదిలీచేయించుకున్నాడు. అక్కడచేరిన 
పదిహేనురోజుల్లో అతనికి రినీతో వివాహమయింది. సెంట్‌ మిరాన్‌ పలుకుబడి ఇప్పుడు 
మరింత పెరిగింది. డాంటీ నూరుదినాల సామ్రాజ్య పాలన కాలంలోనూ, వాటర్లూ యుద్ధం 
తరవాతనూ కూడా ఆ అంధకారకూపంలో భగవంతుని చేతా, మానవులచేతా విస్మరింపబడి 
ఏకాకిగా ఉండిపోయాడు. 


నెపోలియన్‌ తిరిగివచ్చినప్పుడు డాంగ్గర్‌ తనగతి ఏమౌతుందో ముందే 
గ్రహించుకున్నాడు. ముఖ్యంగా డాంటీ వ్యవహారం వల్ల తనకెటువంటి ముప్పువస్తుందోనని 
భయపడ్డాడు. ఎప్పటికప్పుడు డాంటీ తిరిగివచ్చి పగతీర్చుకుంటాడనుకుంటూ ఉండేవాడు. 
అందువల్ల నౌకల్లో ఉద్యోగం విరమించుకోవాలని తనకు కోరికున్నట్లు మారెల్‌తో చెప్పాడు. 
మారెల్‌ సిఫార్స్‌పొంది ఒక స్పానిష్‌ వర్తకునివద్ద గుమాస్తాగా చేరాడు. 


డాంటీ తనకింక అద్దులేడన్నదొక్కటే ఫెర్నాండో (గహించగలిగినది. డాంటీ మాయం 
కావడానికి ఉన్నవీ లేనివీ అనేక హేతువులు కల్పించిచెప్పి, మర్సిదాను మోసపుచ్చడానికే తన 
కాలమంతా వినియోగించాడు. ఒక్కొక్కప్పుడు ఆమెను బలవంతంగా ఎక్కడికైనా తీసుకుపోవాలని 
యోచించేవాడు. ఒక్కొక్కప్పుడు నిరాశతో, వేదనతో ఒంటరిగా విచారిస్తూ ఉండిపోయేవాడు. 
పగతీర్చుకోడానికి డాంటీ వస్తాడేమోనని దారులన్నీ చూసేవాడు. వచ్చినట్లయితే, అతన్ని చంపి 
తాను ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు. కాని, డాంటీ తిరిగిరాలేదు. ఇంతలోనే నెపోలియన్‌ 
ప్రభుత్వం నిర్బంధ సైనిక సమీకరణ ప్రకటించింది. ఫెర్నాండో సిపాయిగా వెళ్లిపోతున్న 
సమయంలో మర్సిదా అతన్ని సమీపించి ఇలా అంది: “బావా. నువ్వొక్కడవే నాకిప్పుడు 
స్నేహితుడవు. నువ్వు యుద్ధం నుంచి తప్పకుండా తిరిగి రావాలి. నన్నీ ప్రపంచంలో ఒంటరిగా 
విడిచి పెట్టకు. లేకపోతే నేనేమౌతాను?” 


86 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


వీడ్కోలు సమయంలో మర్సిదా చెప్పిన ఈ మాటలు ఫెర్నాండోకు ఆశాహేతువైనాయి. 
డాంటీ తిరిగి రాకపోయినట్లయితే మర్సిదా తన అధీనమౌతుంది. ఫెర్నాండో వెళ్లిపోగానే 
మర్సిదా ఒంటరైపోయింది. తరుచు ఒంటరిగా కళ్లనీళ్లు కుక్కుకుంటూ నిర్దనప్రాంతాలలో 
తిరిగేది. ఒక్కొక్కప్పుడు మార్సేల్స్‌ దిశగా చూస్తూ రాతి బొమ్మవలె నిశ్చలంగా నిలబడి 
ఉండిపోయేది. ఒక్కొక్కప్పుడు సముద్రతీరాన కూర్చుని తన దుఃఖంవలెనే అవిరళమైన 
సాగరఘోషను ఆలకిస్తూ ఉండేది. దుఃఖాన్ని ఒక్కసారిగా అంతం చేసుకోడానికి ఆమె ఆత్మహత్య 
చేసుకునేదే. కాని, ఆత్మహత్య కెన్నడూ ప్రయత్నించలేదు. అది ధైర్యం చాలకకాదు; మత 
సాంప్రదాయాలు నిషేధించినందువల్ల. 


ఫెర్నాండో మాదిరిగానే కాడరూస్‌ కూడా సైన్యంలో చేరవలసి వచ్చింది. కాని 
వివాహితుడైనందువల్ల అతన్ని సరిహద్దులు దాటి పంపలేదు. డాంటీ తండ్రికి నెపోలియన్‌ 
పతనంతో ఆశలు కూలిపోయాయి. డాంటీ అరెస్టయిన అయిదుమాసాలకు వృద్దుడు మర్సిదా 
చేతుల్లో మరణించాడు. 


14 


పద్దెనిమిదో లూయీ తిరిగి రాజ్యానికి వచ్చిన ఏడాదికి కారాగారాల తనిఖీ జరిగింది. 
అంధకారకూపంలో ఉన్న డాంటీకి దూరంలో సందడి వినవచ్చింది. అంతదూరంలో ఆ సందడి 
మామూలు మనుష్యులకైతే వినిపించదు. కాని, అంధకారంలో నివాసం అభ్యాసమైన డాంటేీకి, 
ఇప్పుడు గోడపైన సాలెపురుగుకదిలినా, పైకప్పునుంచి నీటిచుక్కలు రాలినా, వినపడుతుంది. 
అవతల, స్వేచ్చగా జీవితాన్ని గడుపుతున్న వారి మధ్య ఏదో కొత్త సందడి బయలుదేరిందని 
అతను ఊహించుకున్నాడు. ఇన్నాళ్లు ఈ గోరీలో గడిపిన తను ఇంక చచ్చిన వారితోనే జత 
అనుకున్నాడు. 


తనిఖీ ఆఫీసరు వచ్చి ఖైదీల్ని చూశాడు. ఖైదీలలో మంద బుద్దులూ, సోమరులూ 
అయినవారిని ఏరి, వారిని అంత కఠినంగా చూడనక్కరలేదని సిఫార్సు చేశాడు. వారి ఆహారం 
ఎలావుందని ప్రశ్నించాడు. ఏవైనా కోరికలుంటే తెలపమన్నాడు. అందరూ దాదాపు ఒకేరీతిగా 
సమాధానమిచ్చారు. ఆహారం దుర్భరంగా ఉంది; విడుదల చెయ్యాలి. ఇంకేమైనా చెప్పవలసింది 
ఉందా అని అడిగాడు. ఖైదీలు లేదని తలలూపారు. ఆజన్మ కారాగారవాస శిక్షితులకు ఇంతకంటె 
కోరదగినదేముంది? తనిఖీ ఆఫీసరు గవర్నరు వంక తిరిగి చిరునవ్వుతో అన్నాడు: “ఈ తనిఖీ 
వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో నాకు బోధపడటంలేదు. ఒక్క ఖైదీని చూస్తేచాలు, అందర్నీ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 87 
చూసినట్లే. అందరు చెప్పేదీ ఒకటే. ఆహారం బాగుండలేదు; తామేపాపం ఎరగరు. ఇంతే. 
ఇంకెవరైనా ఖైదీలున్నారా?” 

“ఉన్నారు. పిచ్చెత్తిన వాళ్ళు కూపాల్లో ఉన్నారు.” 

“అక్కడికి వెడదాం నడవండి” అన్నాడు తనిఖీ ఆఫీసరు, విసుగుదలతో. “చేసే పనేదో 
పూర్తిగా చెయ్యాలి.” 

“ఆగండి” అన్నాడు గవర్నరు. “కూడా ఇద్దర్ని పెట్టుకోవాలి మనం. ఆ ఖైదీలకి 


ప్రాణాలమీద విసుగుపుట్టి, ఒక్కొక్కప్పుడు మరణశిక్షైనా దొరుకుతుందికదా అనే ఉద్దేశంతో, 
దౌర్జన్యానికిదిగుతారు. వాళ్ళు మీమీదే పడవచ్చు. ” 


ఇద్దరు సైనికులొచ్చారు. చీకట్లో అందరూ మెట్లుదిగారు. అక్కడ వాసన దుర్భరంగా 
ఉంది. 


“ఇక్కడొక పెద్ద కుట్రదారుడున్నాడండి. వాడు దేనికీ వెనుతియ్యడు.” 
“ఎన్నాళ్లనుంచి ఉన్నాడు?” 

“ఏడాదినుంచి.” 

“మొట్టమొదటినుంచీ వాణ్ని ఈ కూపంలోనే ఉంచారా?” 


“లేదండి. ఆహారం తీసుకెళ్లే వార్దర్‌ని చంపడానికి ప్రయత్నం చేసిన తరవాతనే వాణ్ని 
ఇక్కడ పడేశాం. వార్డర్‌ ఇక్కడే ఉన్నాడు; వాడు చెప్తాడు.” 

“అవునండి. నన్ను చంపాలని చూశాడండి” అన్నాడు వార్డర్‌ ఏంటోయిన్‌. “వాడు 
రాక్షసుడండి.” 

“అయితే నువ్వు ఫిర్యాదు చేస్తావా?” 

“అక్మర్లేదండి. వాడికి తగినశాస్తి అయింది. ఇంకో ఏడాది తిరక్కముందే వాడికి పూర్తిగా 
పిచ్చెత్తి పోతుందిలెండి.” 


“అది వాడికే మంచిదిలే” అన్నాడు తనిఖీ ఆఫీసరు. “పూర్తిగా పిచ్చెత్తిందంటే, వాడికింక 
బాధనేది ఉండదు.” 


“బాగా చెప్పారు” అన్నాడు గవర్నర్‌. “మీకీ విషయం బాగా తెలుసునండి. ఇక్కడికి 
ఇరవై అడుగుల్లో ఇంకో కూపం ఉంది. అందులో ఒక ముసలి ఫాదరీ ఉన్నాడు. ఒకప్పుడు 
ఇటలీలో ఏదో పార్టీకి నాయకుడని చెప్తారు. ఇక్కడ 1811 నించి ఉంటున్నాడు. 1813 
ఆఖరుకి అతనికి పూర్తిగా మతిస్థిరం తప్పింది. ఆ తరవాత మనిషి గుర్తుపట్టడానికైనా వీల్లేకుండా 


88 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మారిపోయాడు. మొదట తెగ ఏద్చేవాడు; ఇప్పుడు తెగనవ్వుతున్నాడు. అప్పుడు బాగా చిక్కిపోయి 
ఉండేవాడు; ఇప్పుడు బలిశాడు. వీడికంటె ఆఫాదరీని చూడ్డం మంచిది. అతని పిచ్చి చూస్తే 
నవ్వువస్తుంది. విచారం కలగదు.” 


“ఇద్దర్నీ చూస్తాను. ముందు వీణ్ని చూద్దాం.” 


పెద్దతాళాలు చప్పుడైనాయి. తుప్పుపట్టిన తలుపులు గరగరమన్నాయి. ఒకమూల 
టి టా లయ 
కూచున్న డాంటీ ఈ శబ్దం వినగానే తలెత్తాడు. 


గవర్నర్‌ చేతులు కట్టుకుని ఒక కొత్తవ్యక్తికి ఖైదీల్ని చూపడం డాంటీ చూశాడు. ఇద్దరు 
కాగడాలు పట్టుకుని వచ్చారు. ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. దీని అర్ధం డాంటీ ఊహించాడు. 
గవర్నర్‌ కంటె పై ఉద్యోగి వస్తున్నందువల్ల, ఇది మంచి అవకాశమనుకున్నాడు. వెంటనే 
సైనికులిద్దరూ తుపాకు లెత్తి దగ్గరకు వచ్చారు. తనిఖీ ఆఫీసరు ఒకడుగువెనక్కు వేశాడు. 


తాను దౌర్జన్యపరుడని చెప్పి ఉంటారని గ్రహించాడు డాంటీ. నిశ్చలంగా నిలబడ్డాడు. 
ముఖంలోని కాఠిన్యాన్ని మాపుచేసుకోడానికి ప్రయత్నించాడు. చూడవచ్చిన ఆఫీసరు దయ 
సంపాందిచడానికి, వినయం ఉట్టిపడేలాగు తన కథనంతా చెప్పాడు. విన్నవారంతా చకితులైనారు. 
తనిఖీ ఆఫీసరు గవర్నరు వంక తిరిగి “ఇతను నిక్షేపంలా ఉన్నాడు. క్రమంగా రాజభక్తి 
నేర్చుకుంటాడులే. కాని, చాలా భయపడుతున్నట్టున్నాడు. చూడండి. తుపాకులు కనిపించగానే 
వెనుకంజ వేశాడు. పిచ్చి వాడైతే దేన్ని చూసినాసరే జంకడు. ఈ విషయమై నేను చాలాచదివాను.” 
అంటూ ఖైదీవంక తిరిగి అన్నాడు : “నువ్వు కోరేదేమైనా ఉందా?” 


“నేనే నేరం చేశానో తెలుసుకోనివ్వాలనే నా కోరిక. న్యాయమూర్తుల్ని నియమించి 
నాపైన నేరాన్ని విచారించండి. నేను నేరస్థుడినైతే నన్ను కాల్చి చంపండి. నిర్గోషినని రుజువైతే 
విడుదల చెయ్యండి.” 


“నీకు ఆహారం నచ్చుతోందా?” అని అడిగాడు తనిఖీ ఆఫీసరు. 


“బాగానే ఉందనుకుంటాను. కాని, నాకు సరిగ్గా తెలియదండి. నాకు అదంత ముఖ్యమైన 
విషయంకాదు. నాకు ముఖ్యమైనదేమిటంటే న్యాయం విచారించడం. అది నాకే కాదు; న్యాయాన్ని 
నిర్ణయించే శాసనవిధికి, మనల్ని పరిపాలించే మహారాజుకీ కూడా ముఖ్యం. నావంటి 
నిరపరాధులు అన్యాయంగా నిర్భంధించబడకుండా కాపాడ్డం అందరికీ ముఖ్యమైన విషయమే.” 


“వార్డర్‌ని కొట్టాలని చూసినప్పుడు మరొక మాదిరిగా మాట్లాడావ్‌?” అన్నాడు గవర్నరు. 


“నిజమేనండి. అతను నా పట్ల ఎప్పుడూ మంచిగానే ఉన్నాడు. క్షమించమని అతన్ని 
కోరుతున్నాను. కాని, అప్పుడేం చెయ్యను? కోపంతో పిచ్చెత్తిపోయింది. నా మనస్సు నా వశంలో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 89 


లేకపోయింది.” 
“ఇప్పుడు నీ మనస్సు నీ వశంలో ఉందంటావా?” 
“అవునండి. నిర్భంధం నన్ను లొంగదీసింది. చాలాకాలం నుంచి ఇక్కడ ఉంటున్నాను.” 
“ఎంతకాలం? నువ్వ అరెస్టయినదెప్పుడు?” 
“1815 ఫిబ్రవరి 28 మధ్యాహ్నం రెండు గంటలకి అరెస్టయినాను.” 


తనిఖీ ఆఫీసరు లెక్కగట్టాడు. “ఇప్పుడు 1816 జూలై 80. అంటే? నువ్వు నిర్బంధంలో 
ఉన్నది పదిహేడు మాసాలేనా? ఇంతేనా?” 


“ఇంతేనా అంటున్నారా? ఖైదులో పదిహేడు మాసాలు గడపడం అంటే ఎలా ఉంటుందో 
మీకు తెలియదు. అది పదిహేడు సంవత్సరాలో, పదిహేడు యుగాలోననిపిస్తుంది; ముఖ్యంగా 
నావంటివాడికి. పెళ్లి చేసుకోబోతున్నాను. మంచి ఉద్యోగం దొరికింది. ఒక్క క్షణంలో అంతా 
తుడిచి పెట్టుకుపోయి, వెలుగులోనుంచి ఈ అంధకారంలోకి పడిపోడం, భవిష్యత్తు 
నాశనమైపోవడం, ప్రియురాలు ఇంకా ప్రేమతో ఉన్నదో లేదో తెలియక, తండ్రి జీవించి 
ఉన్నాడో లేదో తెలియక, ఇక్కడ ఇలా మగ్గిపోడం ఎటువంటిది? పదిహేడు మాసాల కారాగార 
వాసం ఎంత నీచనేరానికైనా పొందవలసిన శిక్ష కాదు. నన్ను కరుణించండి. మిమ్మల్ని 
ప్రార్థిస్తున్నాను. నేను కోరేదల్లా ఒక్కటే. నా నేరాన్ని విచారించండి. ఇది నిరాకరించరానిది 


కదా!” 


“అవును. దాని సంగతేదో చూస్తాను” అన్నాడు తనిఖీ ఆఫీసరు. గవర్నరు వంకతిరిగి, 
“తిరిగి వెళ్లేటప్పుడు ఇతన్ని గురించిన కాగితాలు రిజిస్టర్‌లో నాకు చూపించండి.” 


డాంటీ మళ్ళీ అన్నాడు :- “నన్ను విడుదలచేసే అధికారం మీకు లేకపోవచ్చును. 
కాని నాప్రార్థనను మీరు అధికారులకు అందచెయ్యగలరు. నేరవిచారణ ఒక్కటే నేను కోరేది. 
నేనే నేరం చేశానో, నాకే శిక్షి విధించారో తెలుసుకోగలుగుతాను. ఇది తెలియకపోడం కంటె 
కూరహింస మరొకటి ఉండదు.” 


“సరే, పైకి దీపం చూపించండి” అన్నాడు తనిఖీ ఆఫీసరు. 


డాంటీ అన్నాడు: “అయ్యా! మీకంఠస్వరాన్ని బట్టి మీకు నా పైన దయకలిగిందని 
ఆశపడుతున్నాను. నేను ఆశపడవచ్చునా? ఒక్కమాట చెప్పండి.” 


“అలా చెప్పడానికి వీల్లేదు. నీ రికార్డు పరిశీలిస్తానని మాత్రం చెప్పగలను. నిన్ను 
అరెస్టు చేయించిన వారెవరు?” 


90 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“విల్‌ఫర్ట్‌. ఆయన్ని చూసి, ఆయనతో సంప్రదించండి.” 
“విల్‌ఫర్ట్‌ మార్సేల్స్‌ విడిచి వెళ్లి ఏడాదయింది. ఇప్పుడు టూలన్‌లో ఉన్నారు.” 


“ఓహో! అదా?” అని గొణుక్కున్నాడు డాంటీ. “నన్ను రక్షించగలవాడొక్కడూ ఇక్కడ 
లేదన్నమాట!” 


“విల్‌ఫర్ట్‌ నీపైన ద్వేషం పెట్టుకోడానికి కారణమేమైనా ఉందా?” 

“ఏమీ లేదండి. ఆయన నాపైన దయతో కూడా ఉన్నారు.” 

“అయితే, ఆయన ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మవచ్చునన్న మాటేనా?” 
“తప్పకుండా.” 

“అయితేసరే. ఏమౌతుందో కనిపెట్టుకుని ఉండు.” 


డాంటీ మోకాళ్లపైన వొంగి, చేతులెత్తి నమస్మరించాడు. తన నీ నరకంలోనుంచి 
ఉద్ధరించడానికి దేవతవలెవచ్చి ఆశపురి గొల్పిన వ్యక్తిని ఆశీర్వదించాలని భగవంతుని 
ప్రార్థించాడు. తలుపులు మూసుకున్నాయి. గది మళ్లీ అంధకారబంధురమయింది. కాని ఆ 
వ్యక్తి చూపిన ఆశ, డాంటీ ఒంటరితనంలో వెలుగునిచ్చింది. 


ఇవతలకి వచ్చిన తరవాత తనిఖీ ఆఫీసరుతో గవర్నర్‌ అన్నాడు : “ముందు ఇతని 
రికార్డు చూస్తారా? లేక ఇంకోఖైదీని చూస్తారా?” 


“ముందు ఖైదీలందర్నీ చూడ్డం పూర్తికావాలి.” 


“ఇప్పుడు మనం చూడబోతున్న ఖైదీ ఇతనిమాదిరిగా ఉండడు. అతని భ్రమలూ, 
యోచనలూ ఇతనిగోడులా ఉండవు. తనకి పెద్ద ధన నిక్షేపం ఉందనుకుంటాడతను. ఖైదులో 
ఉంచిన మొదటి సంవత్సరం, తన్ని విడుదల చేస్తే ప్రభుత్వానికి పదిలక్షల (ప్రాంకులిస్తాననేవాడు. 
రెండో సంవత్సరం ఇరవైలక్షలిస్తాననేవాడు. మూడో సంవత్సరం ముప్పైలక్షలు; ఇలాగే లంచం 
పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పటికి అయిదేళ్లయింది. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే మీతో 
రహస్యంగా మాట్లాడి, ఏభైలక్ష లిస్తానంటాడనుకుంటాను!” 

“ఈ కోటీశ్వరుడి పేరేమిటి?” 

“ఫెరయా.” 

“27 నంబరు?” 


“అవునండి. ఏంటోయిన్‌! తలుపు తియ్యి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 91 


తనిఖీ ఆఫీసరు నలువంకలా కుతూహలంతో చూస్తూ ప్రవేశించాడు. గోడసున్నం 
గిలికి, గదిమధ్యలో పెద్ద సున్న గీసి, సున్న మధ్య కూచున్నాడు ఫెరయా. దుస్తులు బొత్తిగా 
చిరిగిపోయున్నాయి. రేఖాగణితానికి చెందిన రేఖా చిత్రాలేవో గీస్తూ కూచున్నాడు. మహా 
విజ్ఞానశాస్త్రవేత్త వలె ధ్యానమంతా తన పనిపైన లగ్నం చేశాడు. తేమనేలపైన కాగడాల 
వెలుగు పడేవరకూ రేఖాగణితం నుంచి ఫెరయా మేలుకోలేదు. వెలుగు చూసి చటుక్కున లేచి 
నిలబడ్డాడు. ఇంకొంచెం గౌరవంగా కనిపించడానికి, పడకపైనున్న గుడ్డలాగి ఒంటికి 
చుట్టుకున్నాడు. 

తనిఖీ ఆఫీసరు మామూలు పాట మొదలు పెట్టాడు: “నువ్వడగవలసిందేమైనా ఉందా?” 

ఫెరయా ఆశ్చర్యపడినట్లు చూశాడు. “నేనా? నాకు కావలసింది ఏదీ లేదు.” 


“నీకు బోధపడ్డం లేదు. నేను ప్రభుత్వం తరపున వచ్చాను. ఖైదీల్ని చూసి వాళ్లు 
చెప్పేవీ, కోరేవీ తెలుసుకోడం నా కర్తవ్యం.” 


“ఓ! అదైతే వేరు. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలమనే అనుకుందాం. నేను 
ఫెరయా. ఫాదరీని. రోమ్‌ నగరంలో పుట్టాను. కార్డినల్‌ రొస్పిగ్రియాజీ వద్ద ఇరవైయేళ్లు 
కార్యదర్శిగా ఉన్నాను. నన్నెందుకు అరెస్టుచేశారో నాకు తెలియదు. 1811లో అరెస్టు చేశారు. 
అప్పటినుంచీ నన్ను విడుదల చెయ్యాలని ఇటాలియన్‌ ప్రభుత్వాన్నీ (ఫ్రెంచి ప్రభుత్వాన్నీ కూడా 
అడుగుతున్నాను.” 

“ఛంచి ప్రభుత్వాన్నెందుకు అడుగుతున్నావు?” అన్నాడు గవర్నరు. 

“ఎందుకంటే? నన్ను పియాంబినోలో అరెస్టుచేశారు. మిలాన్‌, ఫ్లారెన్స్‌ల మాదిరిగానే 


పియాంబినో కూడా ఫ్రెంచి ప్రభుత్వం కిందికి వచ్చింది కదా!” (నెపోలియన్‌ జయించిన 
ప్రాంతాలివి). 


“అబ్బో! ఏ నాటిమాట నువ్వు చెప్తున్నది?” 
“నేను అరెస్టయిన రోజునున్న పరిస్థితి అది. భగవంతుడిచ్చిన కొడుకుకోసమని 
నెపోలియన్‌ చక్రవర్తి రోమ్‌లో ఒక రాజరికాన్ని సృష్టించారు. నెపోలియన్‌ విజయాలు ఈ 


పాటికి మెకియవెలీ, సీజర్‌ బార్గియాలు కన్నకలల్ని కూడా మించిపోయుండాలి. వాళ్లు 
ఇటలీనంతనీ ఒక్క ప్రభుత్వం కిందికి తేవాలని కలలు కనేవారు.” 


తనిఖీ ఆఫీసరు అన్నాడు : “నే చెప్పేది విను. భగవంతుడు కనికరించబట్టి చక్రవర్తి 
బ్రవ్మోండమైన కార్యక్రమాలకి అడ్డువుల్ల తగిలింది. పావం నీ కలలు 
కూలిపోయాయనుకుంటాను.” 


92 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఇటలీని బలీయమైన రాజ్యంగా చెయ్యాలంటే, దేశాన్ని ఐక్యపరచడం ఒక్కటే మార్గం. 
అప్పుడే ఇటలీకి స్వాతంత్ర్యం, అభ్యున్నతి లభిస్తాయి.” 

“కావచ్చును. కాని, పెద్ద పెద్ద రాజకీయాల్ని గురించి నీ ఉపన్యాసాలు వినడానికి 
రాలేదు. నీ ఆహారం గురించి కాని, మరొక దాన్ని గురించి కాని నువ్వు అడగవలసినదేదైనా 
ఉంటే అడుగు. అది వినడానికి వచ్చాను.” 


“ఆహారం ఎలా వుంటుంది? ఖైదుల్లో ఉన్నట్లే ఉంటుంది. అంటే, బొత్తిగా పాడుగా 
ఉంటుందన్నమాట. వసతిమాట అడిగితే, చూశారుగా, ఎంత తేమగా ఉందో. బొత్తిగా 
అసహ్యంగా ఉంది. కూపం అంటే ఇలా కాక ఇంకెలా ఉంటుంది? కాని, ప్రభుత్వానికి 
తెలవవలనిన కొన్ని ముఖ్య రవాస్యాలున్నాయి. అందువల్లనే మీరొచ్చినందుకు 
చాలాసంతోషిస్తున్నాను - న్యూటన్‌ సిద్ధాంతాల్ని బోల్తాకొట్టించే ఒక లెక్మవేస్తున్నాను; నా ధ్యానం 
పాడు చేసినందుక్కూడా మిమ్మల్ని ఏమీ అనడం లేదు. మీతో ఒకరహస్యం చెప్పాలి. వింటారా?” 

“అబ్బే! అది కుదరదు.” 


“పోనీ, బోలెడుధనం గురించిన రహస్యం అనుకోండి, మాట వరసకి వ ఖైలక్షల ప్రాంకులు 
ప్రభుత్వానికి లభిస్తుందనుకోండి. ఇప్పుడా రహస్యం వింటారా?” 

“ఓయబ్బో!” అంటూ తనిఖీ ఆఫీసరు గవర్నరు వంక తిరిగాడు. “మీరు చెప్పిందినిజమే. 
లెక్కకూడా సరిగ్గాచెప్పారు.” 

తనిఖీ ఆఫీసరు వెళ్లిపోతున్నాడని చూసి ఫెరయా అన్నాడు. “కాని, నామాట వినండి. 
పోనీ మీ ఒక్కరికీ రహస్యంగా చెప్పాలనను. గవర్నరు కూడా వినవచ్చును.” 


గవర్నర్‌ అన్నాడు : “నువ్వు ఏం చెప్తావో మాకు ముందే తెలుసునోయ్‌, నీ ధన 
నిక్షేపాన్ని గురించి ఏకరువు పెడతావు. అంతేనా?” 


పరిహాసం చేస్తున్న గవర్నర్ని ఫెరయా నిశ్చలదృష్టితో చూశాడు. మరెవరైనా అతన్ని 
చూసినట్లయితే, అతను సత్యమే పలుకుతున్నాడని, మతి తప్పిన వాడు కాదని భావించేవారే. 
“అవును. అది కాకపోతే మరి దేన్ని గురించి మాట్లాడతాను?” అన్నాడు. 


తనిఖీ ఆఫీసరన్నాడు ; “దేవుడి దయవల్ల ప్రభుత్వానికి కావలసినంత ధనం ఉంది. ఛ్‌ 
ధనం అక్మర్లేదు. ఆ నిక్షేపాన్నంతనీ నువ్వు విడుదలయ్యే రోజుకి దాచుకో.” 

“కాని, న్యాయానికి విరుద్ధంగా నన్నీ నిర్బంధంలో ఉంచితే, రహస్యాన్ని ఎవ్వరికీ 
చెప్పకుండా నేను చచ్చిపోతే, ఏమౌతుంది? ఈ నిక్షేపమంతా నష్టమైపోతుంది. అంతకంటె 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 93 


దాన్ని ప్రభుత్వం తీసుకోడం మేలు కాదూ? ఇంకా కావలిస్తే అరవైలక్షలిస్తాను. అవును, 
అరవైలక్షలూ ఇచ్చేసి, నేను మిగిలిందే తీసుకుంటాను. నన్ను విడుదల చేస్తేచాలు.” 


“నిజంగా, ఇతను పిచ్చివాడని ముందు చెప్పకపోతే, నిజమే చెపున్నాడనిపిస్తుంది సుమా! 
అంత నమ్మకంగా చెప్తున్నాడు” అన్నాడు తనిఖీ ఆఫీసరు. 


“నేను పిచ్చివాణ్ని కాను. నిజమే చెప్తున్నాను. ఈ ధన నిక్షేపం నిజంగా ఉంది. నేను 
మీకు వ్రాసి ఇస్తాను. నన్నా చోటికి తీసుకువెళ్లండి. మీరు చూస్తుండగానే నేల తవ్విద్దాం. 
అక్కడేమీ కనిపించక, నేను మిమ్మల్ని మోసం చేసిన వాడినైతే, నేను పిచ్చివాడినే అయితే, 
నన్ను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ నిర్బంధంలో ఉంచండి. ఇక్కడే చివరిదాకా ఉంటాను. 
మిమ్మల్ని ఇంకేమీ అడక్కుండా, ఇక్కడే చచ్చిపోయే వరకూ ఉండిపోతాను.” 


గవర్నర్‌ నవ్వాడు ; “ఎక్కడుందీ నిక్షేపం?” 
“ఇక్కడికి మూడువందల మైళ్లదూరంలో.” 


“మంచి ఉద్దేశమే! ఈ ప్రయాణానికి ఒప్పుకుంటే, నీకు పారిపోడానికి చక్కని వీలు 
దొరుకుతుంది.” 


“సరే. నువ్వు చెప్పింది విన్నాం. ఇంక చెప్పు. నీ ఆహారం ఎల్లావుంది?” 


ఫెరయా అన్నాడు : “నేను చెప్పింది సత్యమైతే, మీరు నన్ను విడుదల చేస్తారని ప్రమాణం 
చెయ్యండి. అదెక్కడ పాతి పెట్టి ఉందో మీకు చూపిస్తాను.” 


“నీకు ఆహారం సరిగ్గా ఉందా?” అన్నాడు మళ్లీ తనిఖీ ఆఫీసరు విసుగుతో. 


ఫెరయా అన్నాడు : “మీకు రాగల ప్రమాదమేమీ లేదు. పని పూర్తయేవరకూ నేనిక్కడే 
ఉంటాను.” 


“నా ప్రశ్నకి జవాబు చెప్పవన్నమాట?” 


“మీరూ నా ప్రశ్నకి జవాబు చెప్పడంలేదు. నామాట నమ్మనివాళ్లందరితో పాటు నువ్వూ 
విరగడైపో. నా బంగారం తీసుకోవు. పోనీ! నాకే ఉంటుంది. నాకు స్వేచ్చనివ్వవు. నాకు 
దేవుడే ఇస్తాడులే. వెళ్లు. నీ కింక చెప్పవలసింది లేదు” అన్నాడు ఫెరయా బిగ్గరగా. 


తనిఖీ ఆఫీసరు మెట్లెక్కి వెడుతూ గవర్నర్‌తో అన్నాడు: “ఇతనికి ఒకప్పుడు భాగ్యం 
ఉండి ఉంటుంది.” 


“ఉందని కలగన్నాదేమో! తీరా మేలుకునేసరికి మతిపోయివుంటుంది.” 


“అవును. నిజంగా భాగ్యమే ఉంటే, ఖైదులో ఎందుకుంటాడు?” 


94 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఫెరయా బందీగానే ఉండిపోయాడు. ఎప్పటికంటె మరింత సుఖంగా ఉంటున్నాడని 


పేరుపడ్డాడు. 


డాంటీ విషయంలో తనిఖీ ఆఫీసరు తనమాట నిలబెట్టుకున్నాడు. రిజిస్టరు తెప్పించి 
చూశాడు. అందులో ఇలా వుంది :- ఎడ్మండ్‌ డాంటీ : బోనపార్టిస్ట్‌. దౌర్జన్యపరుడు. ఎల్ఫానించి 
నెపోలియన్‌ తిరిగిరావడానికి తోడ్చడ్డాడు. దిట్టమైన గస్తీతో, రహస్య ప్రదేశంలో నిర్బంధించాలి. 


రిజిస్టర్‌లో మిగతా వాక్యాల దసూరికీ, ఈ వాక్యాల దసూరికీ వ్యత్యాసం కనిపించింది. 
అంటే డాంటీని నిర్బంధంలోకి తీసుకొచ్చిన తరవాత ఇది వ్రాశారన్నమాట. నేరం 
తోసివెయ్యగలిగింది కాదు. అందువల్ల దానికింద తనిఖీ ఆఫీసరు “ఇంకేం చేసేది లేదు.” అని 
వ్రాశాడు. 


ఈ దేవత దర్శనంతో డాంటీకి ఆశ పుట్టింది. నిర్బంధంలో ఉన్నందువల్ల ఇదివరలో 
రోజులలెక్క మరిచిపోయాడు. తనిఖీ ఆఫీసరు వచ్చి తేదీ చెప్పివెళ్లాడు. డాంటీ అది మర్చిపోలేదు. 
గోడపైన సున్నంతో వ్రాశాడు. “1816 జూలై 30” ఆ తరవాత ప్రతిరోజూ ఒక్కొక్క గీత 
గీసేవాడు. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. మాసాలు గడిచాయి. ఇంకా డాంటీ 
నిరీక్షిస్తూనే ఉన్నాడు. పదిహేను రోజుల్లో తనకి ముక్తి వస్తుందని మొదట లెక్కవేసుకున్నాడు. 
తనిఖీ ఆధీనరు ఎంత అ(్రద్ధతో ఉన్నా కనీసం వదిహేను రోజుల్లోనైనా వని 
నెరవేరకపోదనుకున్నాడు. పదిహేను రోజులు గడిచిపోయినప్పుడు, ఆఫీసరు పారిస్‌ వెళ్ళేవరకూ 
ఏమీ చెయ్యలేడుకదా అనుకున్నాడు. కారాగారాల తనిఖీ అంతా పూర్తయితే కాని పారిస్‌ 
వెళ్లడు. అది ఒకటి, రెండు మాసాలు పట్టవచ్చును. అందువల్ల ఈమారు మూడు మాసాలు 
గడువు కట్టాడు. మూడు మాసాలూ గడిచాయి. అప్పుడింకొక యోచన తట్టింది. ఈ మారు 
ఆరు మాసాలు గడువు పెట్టుకున్నాడు. అది కూడా గడిచిపోయిన తరవాత లెక్క చూసుకున్నాడు. 
అతనిప్పటి కి పదిన్నర మాసాలనించి వేచి ఉన్నాడు. ఈ పదిన్నర మాసాల్లోనూ అతని జీవితంలో 
ఎటువంటి మార్పూ లేదు. ఉపశమనం ఇవ్వగల వార్తేదీ అతనికందలేదు. జైలర్‌ని ఎన్నిసార్లడిగినా 
మౌనంగానే ఉన్నాడు. 


డాంటీ తనకి మతి పోలేదుకదా అని అనుమానించాడు. తన ఆశకి ఆధారమైన ఆ 
విషయం కేవలం తన (భ్రమాకల్పన కాదుగదా? దేవతవలె బందిఖానాలోకి వచ్చిన ఆ వ్యక్తి, 
స్వప్నంలో చూసిన రూపం కాదుగదా? 


ఏడాది అనంతరం కొత్త గవర్నరొచ్చాడు. అతనికి ఖైదీలందరి పేర్లూ తెలుసుకోడం 
కష్టం. అందువల్ల ఖైదీల నంబర్లు మాత్రమే తెలుసుకున్నాడు. నిర్భాగ్యుడైన ఆ యువకుని 
పేరు ఎడ్మండ్‌ డాంటీ అన్న విషయం విస్మరించబడింది. అతని నంబరు34. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 95 


15 


లోకంచేత విస్మరించబడి, సాటిమానవుల అనునయ వాక్కులకు ముఖంవాచిన ఖైదీ 
ఏయే బాధలకు గురౌతాడో, అన్నింటినీ డాంటీ అనుభవిస్తున్నాడు. నేరంచెయ్యలేదన్న భావన 
వల్ల కలిగే ఆత్మాహంకారం మొదట అతనికి స్థెర్యమిచ్చింది. కాని క్రమంగా అది 
సడలిపోనారంభించింది. తాను నిజంగా అపరాధికాబోలునని శంకించడం మొదలు పెట్టాడు. 
అప్పుడతన్ని దైన్యం ఆవహించింది. అయినా అతను సర్వాంతర్యామిని ప్రార్థించలేదు. మానవునే 
ప్రార్థించాడు. ఈ కూపంనుంచి మరొకచోటికి మార్చవలసిందని, అదెటువంటి చోటైనాసరే 
మార్చు చేస్తే చాలని, ఆవరణలో నడవనివ్వాలని, చదువుకోడానికి గ్రంధాలనివ్వాలని, 
ప్రార్థించేవాడు. అతని కోరికల్ని అధికారులు మన్నించకపోయినా ప్రాధేయపడ్డం మానేవాడు 
కాదు. కొత్తగా వచ్చిన జైలర్‌తో చనువుగా మాట్లాడేవాడు. కాని కొత్త జైలర్‌ నోరుమెదిపేవాడు 
కాదు. అయితే ఏం? మూగవానితోనైనా సరే మాట్లాడ్డం, అదొక తృప్తిగా ఉండేది. తన కంఠస్వరం 
తానే వినడానికి మాట్లాడేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తనలోతాను మాట్లాడుకోడానికి 
ప్రయత్నించాడు. కాని భయపడిపోయాడు. డాంటీ స్వేచ్చగా తిరిగిన రోజుల్లో ఖైదీల్ని చూశాడు. 
దొంగలు, గజదొంగలు, హంతకులు, లేని ఉల్లాసం తెచ్చి పెట్టుకుని మొరటుకేకలతో గడపడం 
చూశాడు. ఆ విధంగా తనని పదిమంది ఖైదీలతో చేర్చినా కొంత నయంగా ఉండేది. రోజురోజూ 
జైలర్‌ కరుకుచూపులు తప్ప ఇంకొక ముఖమే కనిపించదు. అతని కంటె బానిసలు, హంతకులు, 
దోపిడిదొంగలే సుఖంగా ఉన్నారు. వాళ్లు కలిసి ఉంటారు. ఆకాశం చూడగలరు. వీచే గాలిలో 
తిరగగలరు. తనకి మరొక ఖైదీ తోడుగా ఉండాలని, ఒకనాడు జైలర్‌నికోరాడు. ఎవరినిచ్చినా 
సరే అంగీకారమేనన్నాడు. పిచ్చెత్తిన ఫాదరీ అయినాసరే చాలన్నాడు. జైలర్‌ కర్మశస్వరం మాటున, 
మానవసహజమైన కారుణ్యం ఇంకా పూర్తిగా మణిగిపోలేదు. ఫైకివ్యక్తపరచకపోయినా, జైలర్‌ 
ఈ యువకుని మనోవ్యధనుగుర్తించి లోలోన జాలిపడేవాడు. 34 నంబరు బందీ కోరికను 
గవర్నర్‌కి తెలియపరిచాడు. ఇది బందీల్ని కుట్రకి పురికొల్పడానికో, తోడుతీసుకుని పారిపోడానికో 
పన్నాగమని అనుమానించి, గవర్నర్‌ నిరాకరించాడు. 


మానవుల్ని ప్రార్థించి డాంటీ కడవరకూ చూసి, విఫలుడై, తరవాతనే తన ధ్యానాన్ని 
భగవంతునిపైకి మరల్చాడు. నిత్యం కష్టాలలో కాపురం చేసే నిర్భాగ్యుల ప్రార్థనలు, 
పవిత్రయోచనలు అతని తలపుకు వచ్చి కొంత మనశ్శాంతినిచ్చాయి. చిన్నతనంలో తల్లినేర్పిన 
భగవత్రార్ధనలు జ్ఞప్తికి వచ్చాయి. వానిలో అతనికి నూతనార్థాలు స్ఫురించాయి. ఈ మారు 
పవిత్ర కాంక్షతో, చిత్తశుద్దితో భగవంతుని ప్రార్థించాడు. ఒంటరితనంలో తన స్వరాన్ని తాను 


96 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


వినే భీతి తొలగిపోయింది. గొంతెత్తి భగవంతుని కీర్తించాడు. కీర్తించి డాంటీ ఆనంద 
వివశుడైనాడు. 


అయితే ఎంత ప్రార్థించినా డాంటీ బందీగానే ఉండిపోయాడు. దైవంకూడా 
కనికరించలేదు! తిరిగి క్రమంగా అతన్ని నిసృహ ఆవహించింది. డాంటీ విద్యాహీనుడు. 
గాంభీర్య మెరగడు. గతజీవితంలో కొద్ది సంవత్సరాలే అతనికి వెలుగునీ ఆనందాన్నీ ఇచ్చాయి. 
భవిష్యత్తు అనేది ఉన్నదో లేదో తెలియదు. ఆ స్వల్పకాలపు వెలుగే జీవితమంతకీ గుడ్డి 
వెలుగునిస్తున్నది. పంజరంలో డేగ బంధించబడినట్లు, అతని స్మృతి ఆ అల్పవ్యవధికే 
పరిమితమైపోయింది. ఆ కారణంగా, దుర్విధికుట్రవల్ల భగ్నమైపోయిన ఆ అల్పసౌఖ్యానుభవాన్ని 
జారిపోకుండా పట్టుకున్నాడు. డాంటీ ఎప్పుడూ శారీరకబలంపైన విశ్వాసంతో ఉండేవాడు. 
ఇప్పుడా విశ్వాసం నశించింది-అనేక మందికి నశించినట్లే. కాని ఈ అనుభవంకూడా అతనికి 
ఫలించలేదు. మతానురక్తి పోయి, నిష్టురకోపం అతన్ని ఆవహించింది. జైలర్‌ని అనరాని 
మాటలన్నాడు. వినలేక జైలర్‌ చెవులు మూసుకుని పారిపోయేవాడు. గోడపై తల కొట్టుకునేవాడు. 
క్రోధాన్ని పరిసరాలపై తీర్చుకునేవాడు. 


తనపై నేరంమోపిన ఉత్తరం విల్‌ఫర్ట్‌ చూపించినది జ్ఞప్తికి వచ్చేది. తన అధోగతికి 
హేతువు ఈశ్వరాగ్రహం కాదనీ, మానవుల ద్వేషమేననీ చెప్పుకున్నాడు. బుద్ధికల్పనకెంతవరకూ 
వీలుంటుందో, అంతవరకూ అన్నివిధాల శిక్షల్నీ తలపోసి, తన శత్రువుల్ని మానసికంగా ఆ 
శిక్షలకి గురిచేసేవాడు. తన శత్రువులకి ఈ శిక్షలు చాలవనుకునేవాడు. వాళ్లు చావకూడదు. 
బ్రతికి ఉండే యాతనలన్నీ అనుభవించాలని కోరుకునేవాడు. చావనేది భయపడవలసింది 
కాదని పదేపదే భావించిన అతనికి, క్రమంగా ఆత్మహత్య చేసుకోవాలనే తలపుకూడా వచ్చింది. 


ఆత్మహత్యాభావం అతనికి సంతృప్తినిచ్చింది. అది భూతకాలానికీ భవిష్యత్మాలానికీ 
మధ్య అఖాతంవంటిది. ఈ అఖాతానికి దిగువ మట్టమనేది ఉండదు. సర్వ దుఃఖాలూ కష్టాలూ 
నిద్రలోవలె కళ్లు మూసుకుంటాయి. ఆపైన చైతన్యమే ఉండదు. మనోనేత్రంలో మెదుల్తున్న 
సర్వరూపాలూ చెరిగిపోతాయి. మృత్యుదేవత తన్ని కరుణించడానికి వచ్చి గోడమూల నిలబడి 
ఉన్నదని భావించేవాడు. ఆ దేవతను చూసి గత యాతనాస్మృతులు పికాపికలై పారిపోతున్నట్లు 
తోచింది. ఇప్పుడు డాంటీ గతాన్ని గురించి శాంతచిత్తంతో తలపోయగలుగుతున్నాడు. 
భవిష్యత్తును గురించి తలుచుకుంటే మాత్రం గుండె చెదిరిపోయేది. అందువల్ల ఆ రెండింటి 
మధ్యనూ ఒక విశ్రాంతినిలయాన్ని మనస్సులో స్థాపించుకున్నాడు. 


డాంటీ ఇలా తలపోశాడు: “నేను స్వేచ్చగా ఉన్నరోజుల్లో నా దీర్భ ప్రయాణాలలో, 
ఎన్నిమార్లు ఆకాశంలో మేఘాలావరించడం చూశాను! తరంగాలు శివమెత్తి తాండవించడం, 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 97 


తుపాను చెలరేగి తన రెక్కలతో ఆకాశపుటంచుల్ని తాడించడం ఎన్ని మార్లు చూడలేదు! 
ఒక్కొక్కప్పుడు సముద్రాలలో, ఉవ్వెత్తుగాలేచి మీదికి వచ్చిపడుతున్నట్లు కనిపించే కొండలు, 
గుట్టలు, మృత్యువునీడలవలె కనిపించేవి. హడలిపోయేవాడిని. వాని నుంచి తప్పించుకోడానికి 
సర్వయత్నాలూ చేసేవాడిని. నేనప్పుడు జీవితాన్ని ఆనందంగా గడిపేవాడిని. ఆ ఆనందాన్ని 
కాపాడుకోడంకోసం, ప్రాణాల్ని కాపాడుకునేవాడిని. కాని ఇప్పుడదేమీలేదు. జీవితంపైన కాంక్ష 
జనింపచెయ్యగల ప్రతి అంశమూ నష్టమైపోయింది. జోలపాడుతూ పసిబిడ్డని నిద్రపుచ్చే దాది 
చిరునవ్వు నవ్వినట్లుగా, మృత్యువు నన్నుచూసి నవ్వుతోంది.” 


ఈ యోచనతో యువకుని చంచలభావపరంపర ప్రశాంతమయింది. ఇప్పుడు విధికి 
శిరసొగ్గుతున్నాడు. జీర్ణవస్తంవలె జీవితాన్ని కూడా కోరినప్పుడు విసర్జించవచ్చును. అందువల్ల 
ఇంక ఈ బ్రతుకు నెట్టడం కొంత సులువయింది. 


జీవితాన్ని అంతమొందించుకోడానికి రెండు మార్గాలున్నాయి. వీనిలో సులువైనపద్ధతి 
పై కిటికీ ఊచకి తువ్వాలు కట్టి కంఠానికి ఉరివేసుకుని వేలాడ్డం. రెండో మార్గం, ఆహారం 
తీసుకుంటున్నట్లు నటిస్తూ, ఆమరణాంతం ఉపవాసం చెయ్యడం. మొదటి పద్ధతి 
తలుచుకున్నప్పుడు డాంటీకి ఒళ్లు జలదరించింది. ఇది అతిక్షుద్రమైనదనుకున్నాడు. అందువల్ల 
రెండో మార్గం అవలంబించాలని నిశ్చయానికొచ్చాడు. 


కాని ఈ రీతిగా నాలుగేళ్లు గడిచిపోయాయి. చిట్టచివరికొకనాడు “నేను మరణించి 
తీరాలి” అని నిశ్చయపరుచుకున్నాడు. నిశ్చయం సడలిపోతుందనే భయంతో, ఈ మారు 
ఘోరప్రమాణం తీసుకున్నాడు. ఉదయం, సాయంకాలం జైలర్‌ తెచ్చి ఇచ్చే ఆహారాన్ని 
కిటికీలోనుంచి పారవేసి, తిన్నట్లు నటించాలనుకున్నాడు. ఈ మారు నిజంగానే ఆహారం 
పారవేశాడు. ఆ కిటికీలోనుంచి ఆకాశం కొద్దిగా కనిపిస్తుంది. అటు చూస్తూ రోజూ రెండుమార్లూ 
పారవేసేవాడు. మొదట రెండో ఆలోచన ఉండేదికాదు. తరవాత కొంతసేపు యోచించి అప్పుడు 
పారవేసేవాడు. ఆ పైన చెయ్యివెనకాడేది. పారవేసేటప్పుడు చింత కలిగేది. తరవాత 
పారవెయ్యడానికి మాటిమాటికీ తన ప్రతిజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకోవలసి వచ్చేది. ఇదివరలో 
అసహ్యించుకున్న ఆ ఆహారం నేడు ఆకలిపీడనవల్ల నోరూరిస్తోంది. పళ్లెం చేతపట్టుకుని 
ఒక్కొక్కప్పుడు గంటసేపు దాని వంక చూస్తూ ఉండిపోయేవాడు. దృష్టి దానిపైనే లగ్నమై 
ఉండేది. అప్పుడప్పుడా కూపం పాడుగా లేదనిపించేది. భవిష్యత్తుకూడా అంత నిరాశపడవలసినది 
కాదని భావించే వాడు. అతనింకా యువకుడు. ఇంకా ఏభైయేళ్లయినా జీవించవచ్చును. ఈ 
యేభైయేళ్లలో అనుకోని సంఘటన ఏదైనా సంభవించకూడదా? ఎప్పుడో చెరసాల తలుపులు 
తెరుచుకుని అతనికి స్వాతంత్రాన్నివ్వకపోతాయా? చేత గుప్పెడు రొట్టి తీసుకుని దానివంక 


98 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


తీక్షణంగా చూసేవాడు. అది పెదవులవరకూ వచ్చి ఆగిపోయేది. వెంటనే ప్రతిజ్ఞ మనస్సులో 
తటుక్కున మెరిసేది. తన నిశ్చయాన్ని భగ్నం చేసుకునే దైన్యస్థితిని తల్చుకుని తిరిగి స్థైర్యం 
తెచ్చుకునేవాడు. అకుంఠిత మనోదార్ద్యంతో తన ప్రతిజ్ఞను నెరవేరుస్తున్నాడు. క్రమంగా అతనికి 
సత్తువ తగ్గిపోయింది. ఒకనాడు లేచి నిలబడలేనంత నీరసస్థితికి వచ్చాడు. తెచ్చిన ఆహారాన్ని 
పై కిటికీగుండా పారెయ్యడానికి కూడా ఓపికలేకపోయింది. అతని ఆరోగ్యం చెడిపోయి 
ప్రమాదంలో పడ్డాడని జైలర్‌ భావించాడు. మరణం ఆసన్నమౌతున్నదని డాంటీ ఆశపడ్డాడు. 
ఆ రోజు అలా గడిచిపోయింది. అతనికిమత్తు ఆవరిస్తున్నట్లయింది. చైతన్యం ఉడిగిపోవడం 
అతనికి కొంత సుఖమిచ్చింది. కడుపులో నరాల నులిమిడి తగ్గుతోంది. గొంతుక కాలే దాహం 
తగ్గుతోంది. కళ్లు మూసుకుంటే ఏవో చక్కని కాంతులు దృష్టిలో నాట్యమాడుతున్నాయి. అవి 
మృత్యుద్వారంలోని సంధ్యా కాంతులనుకున్నాడు. 

ఆ రాత్రి తొమ్మిది గంటలవేళ, అకస్మాత్తుగా, దగ్గర గోడకావలివైపున అస్పష్టమైన ఒక 
శబ్దం అతనికి వినవచ్చింది. ఈ కూపంలో అనేక రకాల కీటకాల ధ్వనులు విని నిర్లక్ష్యంగా 
ఊరుకోడం అతని కలవాటే. కాని నిరాహార స్థితివల్ల కాబోలు అతని జ్ఞానేంద్రియాలు ఇప్పుడు 
చురుగ్గా పనిచేస్తున్నాయి. లేదా ఆ శబ్దం పెద్దదై ఉండాలి. లేక ఈ క్లిష్టస్థితిలో మామూలు 
శబ్దాలు అలా వినిపించి ఉండాలి. తలెత్తి చెవిపెట్టి విన్నాడు. గట్టి గోళ్లతోనో, పళ్లతోనో, ఇనప 
పరికరంతోనో రాళ్లపై గీకుతున్నట్లు వినవచ్చింది. 


పూర్తిగా శక్తి నశించిన ఆ యువకునికి వెంటనే స్వేచ్చ అనే భావం తట్టింది. ఖైదీలందరికీ 
కలిగే భావం ఇదేకదా! శ్రవణేంద్రియం చల్లారనున్నప్పుడే ఈ శబ్దం వినవచ్చినందువల్ల కాబోలు, 
డాంటీకి భగవంతుడే హెచ్చరిస్తున్నాడని తోచింది. మృత్యు గహ్వరంప్రవేశిస్తున్న అతన్ని ఈ 
శబ్దం నివారించింది. తనను ప్రేమించే ఏ మిత్రులైనా తనకోసం వస్తున్నారేమో! దాదాపు 
మూడు గంటలసేపు ఈ శబ్దం వినపడింది. తరవాత ఏదో పడినట్లు గభాలున ధ్వని అయింది. 
ఆ పైన శబ్ధం ఆగిపోయింది. తరవాత మళ్ళీ కొన్నిగంటలకి శబ్దం వినవచ్చింది. 


డాంటీకి ఆసక్తి హెచ్చింది. కాలక్షేపానికి ఇది బాగానే ఉంది. ఇంతలో జైలర్‌ హఠాత్తుగా 
ప్రవేశించాడు. నిరాహారదీక్ష అవలంబించిన ఈ నాలుగురోజులూ డాంటీ జైలర్‌తో ఒక్కసారైనా 
మాట్లాడలేదు. సంగతేమిటని జైలర్‌ ప్రశ్నించినప్పుడు సమాధానమివ్వక ముఖం గోడవైపు 
తిప్పుకుని పడుకునేవాడు. కాని ఇవాళ శబ్దం విని జైలర్‌ అనుమానిస్తాడని డాంటీ భయపడ్డాడు. 
ఇదమిద్ధమని తెలియని ఆ ఆశ కూడా అంతరిస్తుందనుకున్నాడు. జైలర్‌ ఆహారం తీసుకువచ్చాడు. 
డాంటీ పడకపై నుంచి లేచాడు. గబగబా అదీ ఇదీ అని విచక్షణ లేకుండా, బడబడ వాగడం 
మొదలు పెట్టాడు. ఆహారం పాడుగా వుందని, నేల తేమగా ఉందని, ఏది మనస్సుకి తట్టితే 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 99 


దాన్ని గురించి వాగాడు. జైలర్‌ని దూషించాడు. నీరసించిన డాంటీ నిమిత్తం ప్రత్యేకం (శ్రద్ధతో 
వేడి రొట్టి తెచ్చిన జైలర్‌కి విసుగెత్తింది.సంధి పట్టుకుందనుకున్నాడు జైలర్‌ ఆహారం అక్కడ 
పదేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోగానే డాంటీ మళ్లీ చెవులు రిక్కించి విన్నాడు. ఈ మారు శబ్దం 
స్పష్టంగా వినపడింది. 

“ఎవరో నా వంటి నిర్భాగ్యుడే” అనుకున్నాడు డాంటీ. “తప్పించుకోడానికి దారి 
చేసుకుంటున్నాడు కాబోలు. పాపం నేనుకూడా దగ్గరుంటే సహాయంచేసేవాణ్ని కదా!” 


కాని ఇంతలోనే అతని ఆశ మూసుకుపోయింది. నిత్యం దుఃఖానికే అలవడిన అతనికి 
ఆనందమనేది నమ్మరానిది. పక్క కూపాన్ని మరమ్మతు చేయిస్తున్నారు కాబోలను కున్నాడు. 
అదయితే అడిగితే తెలుస్తుంది. కాని అడగడం ఎలాగ? ఈ మారు జైలర్‌ వచ్చినప్పుడు తాను 
మౌనంగా ఉండి చూడాలనుకున్నాడు. శబ్దాన్ని జైలర్‌ విన్నప్పుడు అతని ముఖలక్షణాలు గమనిస్తే 
(గహించవచ్చును. కాని దానివల్ల ఆశ భగ్నమైపోతుందే? నీరసించిన ఆ యువకుని యోచనలు 
అతకలేదు. సత్తువ తెచ్చుకోవలసిన అవసరం అతనికి గోచరించింది. మెల్లిగా లేచివెళ్లి దొన్నె 
ఎత్తి పెదవులకు పట్టించి పులుసు తాగేశాడు. ఇప్పుడెంతో తృప్తి కలిగిందతనికి. 


క్రమంగా సత్తువచేరింది. అప్పుడిలా అనుకున్నాడు : “పరిశీలించి చూడాలి కాని 
ఎవ్వరినీ బయటపడనివ్వకూడదు. ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. నేను గోడలపైన తట్టుతాను. 
కూలీలే మరమ్మతు చేస్తున్నట్లయితే, విని ఒక్కసారి ఆగినా, వెంటనే మళ్లీ పని మొదలు పెడతారు. 
ఖైదీయే తవ్వుతున్నట్లయితే భయపడతాడు. కనుక్కుంటారని భయపడి, మళ్లీరాత్రివరకూ పని 
మొదలు పెట్టడు. అప్పటికి అందరూ నిద్రపోతారనే భావంతో మళ్లీ తవ్వుతాడు.” 


ఎడ్మండ్‌ మళ్లీ లేచాడు. ఒక మూలకు వెళ్లి చిన్న బెడ్డతీశాడు. శబ్దం ఎక్కడ ఎక్కువగా 
వినవస్తోందో చూసి, గోడపైన అక్కడ బెడ్డతో తట్టాడు. వెంటనే అవతలశబ్దం నిలిచిపోయింది. 
డాంటీ చెవులు రిక్కించి అతి జాగ్రత్తగా విన్నాడు. గంటయినా మళ్లీ ఆ శబ్దం వినపడలేదు. 
రెండుగంటలైనా వినపడలేదు. డాంటీకి ఆశపుట్టింది. రొట్టిముక్క కొంత కొరికి తిన్నాడు. 
కొద్దిగా నీరు తాగాడు. తన పూర్వపు బలమంతా తిరిగి కోలుకున్నట్లయింది. 


ఆ రోజంతా ఏశబ్దం లేకుండా గడిచిపోయింది. రాత్రి పడింది. అయినా శబ్దం లేదు. 
అమితానందంతో డాంటీ అనుకున్నాడు “ఖైదీయే!” 


రాత్రంతా శబ్దం వినపడలేదు. రాత్రి ఒక్కక్షణంకూడా డాంటీకి కంటి పైన కునుకులేదు. 
మర్నాడు ఉదయం జైలర్‌ ఆహారం తీసుకొచ్చాడు. డాంటీ గబగబా తినేశాడు. శబ్దం వినవస్తుందని 
ఆశతో కూచున్నాడు. గోడపై తట్టినది ఇంకొక ఖైదీయేనని గ్రహించలేకపోయిన ఆ ఖైదీ 
అవివేకానికి డాంటీ చికాకు పడ్డాడు. 


100 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మూడు రోజులు - డెబ్బెరెండు గంటలు, గడిచిపోయాయి. డాంటీ నిమిషనిమిషమూ 
లెక్క పెడుతున్నాడు. చివరికొకనాడు సాయంకాలం, జైలర్‌ ఆహారమిచ్చి వెళ్లిపోయిన తరువాత, 
డాంటీ చెవిని గోడ కానించి ఆలకిస్తున్నప్పుడు, తలకు చిన్న అదురు దెబ్బతగిలినట్లయింది. 
డాంటీ వెనక్కు ఒక అడుగు వేశాడు. రెండుసార్లు అటూ ఇటూ పచారుచేశాడు. మళ్ళీ చెవి 
గోడకానించి విన్నాడు. ఇంక సందేహం లేదు. అవతలవైపు ఎవరో ఏదో చేస్తున్నారు. అయితే 
ఈ మారు శబ్దం అస్పష్టంగా ఉంది. 


ఇది కనిపెట్టినప్పుడు డాంటీకి చెప్పరాని ధైర్యం కలిగింది. రెండో ఖైదీకి సహాయపడాలని 
నిశ్చయించుకున్నాడు. గోడపై ధ్వని వస్తున్నచోటికి దాపునే ఉన్న పడక ఎత్తాడు. తేమగా ఉన్న 
సిమెంటును గోకెయ్యడానికి వీలైన పరికరంకోసం చుట్టూ గాలించాడు. సిమెంటు గోకేస్తే ఒక 
రాయి తీసెయ్యటానికి ప్రయత్నించవచ్చును. పదునైన పరికరం ఏదీ కనిపించలేదు. పై కిటికీ 
ఊచలున్నాయి. కాని వాటిని కదల్చడం కూడా అసంభవ మని అతనికి తెలుసును. గదిలో 
ఉన్నవి పడక, కర్ర కుర్చీ, ముక్కాలిపీట, ఒక లోటా, ఒక కూజా. పడక కింద చట్రానికి 
ఇనుపబద్దలున్నాయి. కాని అవి [స్మూలతో కర్రలోకి గట్టిగా బిగించబడినాయి. (స్మూ[డైవర్‌ 
ఉంటే కాని అవి రావు. కుర్చీ, పీట పనికిరావు. ఇదివరలో లోటాకి పట్టుకోడానికి చెవి 
ఉండేది. అది కాస్తా తీసేశారు. ఇంక మిగిలినది ఒక్కటే. కూజాని బద్దలు కొట్టాలి. ఒక 
పెంకుతో పని ప్రారంభించాలి. కూజానెత్తి గట్టిగా నేలకేసి కొట్టాడు. ముక్క ముక్కలైంది. 
ముక్కల్లో పదునైనవీ, గట్టివీ రెండు మూడు పెంకు లేరాడు. మళ్ళీ పడక వేసి ఆ ముక్కల్ని 
దానికింద దాచాడు. 


రాత్రిపడిన తరువాత పడక ఎత్తేసి, డాంటీ ఒక పెంకుతో గోడగీకడం మొదలుపెట్టాడు. 
కాని చీకటిలో అట్టే పని సాగలేదు. అదీకాక పెంకులు పదునుపోయి మొద్దుబారాయి. గట్టిరాయి 
కాబోలు పెంకులకు తగిలింది. అంతటితో పని ఆపుచేసి పడకని యధాస్థానంలో చేర్చి, పగటి 
వెలుగుకోసం పరీక్షించాడు. ఆశతో పాటు అతనికి అపారమైన ఓరిమికూడా వచ్చింది. 


తెల్లవారింది, జైలర్‌ వచ్చాడు. నీళ్లు తాగుతున్నప్పుడు చెయ్యి జారి కూజా బద్దలైందని 
డాంటీ చెప్పాడు. తిట్టుకుంటూ కొత్త కూజా తీసుకురావడానికి జైలర్‌ వెళ్లాడు. అయితే పాత 
కూజా పెంకులు ఎత్తి పారెయ్యలేదు. త్వరలోనే తిరిగి వచ్చి కొత్తది ఇచ్చి, ఈ మారు జాగ్రత్తగా 
ఉండాలని హెచ్చరించి వెళ్లిపోయాడు. తలుపుల గరగర ఈమారు గుండెల్లో మంట రెచ్చగొట్టే 
బదులు, ఆనందాన్ని రేకెత్తించింది. కొంతసేపైన తరువాత పడక ఎత్తేశాడు. 


కిటికీలోనుంచి వచ్చిన గుడ్డివెలుగులో చూశాడు. ఇంత వరకూ తాను చెక్కినది ఒక్క 
రాతిపైనని చూశాడు. చుట్టూ ఉన్న సిమెంటు తవ్వనే లేదు. తేమవల్ల ఇక్కడ సిమెంటు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 101 


మెత్తబడింది. దాన్ని ఇప్పుడిట్టే చెక్కేశాడు. అరగంటలో గుప్పెడు సిమెంటు తీశాడు. ఇన్నాళ్లుగా 
ఈ పనికి పూనుకోనందుకు డాంటీ తన్ను తాను నిందించుకున్నాడు. ఆశా నిరాశల్లోనూ, 
ప్రార్థనలోనూ తన కాలాన్నింతవరకూ వ్యర్థపరిచాడు. ఇంతవరకూ ఈ కూపంలో గడిపిన 
ఇన్నేళ్లలోనూ ఎంత పని సాధించగలిగి ఉండేవాడు! ఈ యోచనలతో అతనిలో కొత్త ఉత్సాహం, 
పట్టుదల కలిగాయి. మూడు రోజులు అతి జాగ్రత్తగా కృషిచేసి రాతిచుట్టూ సిమెంటు చెక్కేశాడు. 
ఈ గోడలో గతుకురాళ్లు పేర్చబడి ఉన్నాయి. మధ్యమధ్యమాత్రం చెక్కబడిన రాళ్లున్నాయి. 
ఇప్పుడు సిమెంటు పోయి బైటపడినది చెక్కబడిన రాయి. దీన్ని కదలించి ఊడ బెరకాలని 
డాంటీ ప్రయత్నించాడు. ముందు గోళ్లుపయోగించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. 
నెరదల్లో కూజా పెంకులు పెట్టి ఎత్తడానికి చూశాడు. కాని పెంకులు ముక్కలైనాయి. గంటసేపు 
వృధాయత్నాలు చేసి చివరకి డాంటీ లేచినిలబడ్డాడు. ముఖాన చెమట తుడుచుకున్నాడు. 
అప్పుడతనికొక ఉపాయం తట్టింది. చిరునవ్వు నవ్వాడు. 


జైలర్‌ ఎప్పుడూ ఒక రేకుపళ్లెంలో పులుసు తీసుకొస్తాడు. ఈ పళ్లానికి ఇనపకాడ 
ఉంది. ఇప్పుడది తీసుకోవాలనుకున్నాడు డాంటీ. ఆ ఇనుపకాడకోసం తన జీవితంలో పదేళ్లు 
వెచ్చించడానికి కూడా వెనుదియ్యడు. జైలర్‌ రేకుపళ్లెంలో పులుసు తీసుకొచ్చి ఒక మూకుడులో 
పోసేవాడు. ఆహారం తీసుకోగానే డాంటీ మూకుడు కడిగిఉంచేవాడు. ఆరోజు సాయత్రం 
మూకుడు తీసి, ముక్కాలిపీటకీ ద్వారానికి మధ్యదారిలో ఉంచాడు. జైలర్‌ తలుపుతోసుకువచ్చి 
మూకుడు తొక్కాడు. అది పగిలిపోయింది. పులుసు పొయ్యడానికి ఇంకొక పాత్రకోసం జైలర్‌ 
చుట్టూ చూశాడు. ఏదీ కనిపించలేదు. 


“ఆ పళ్లెం ఇక్కడెందుకుంచకూడదు? రేపుపొద్దున్న వచ్చినప్పుడు తీసుకుపోదువుగాని” 
అన్నాడు డాంటీ. 


ఇంకోమూకుడు తీసుకురావడానికి సంకోచిస్తున్న జైలర్‌కి ఇది నచ్చింది. పళ్ళాన్ని 
అక్కడ వొదిలేసి వెళ్లిపోయాడు. డాంటీ ఆనందంతో వాణికిపోయాడు. గబగబా పులుసూ 
మాంసం కాజేశాడు. జైలర్‌ మళ్లీ మనస్సు మార్చుకుని రావచ్చుననే ఉద్దేశంతో సరిగ్గా ఒక 
గంటసేపు చూశాడు. తరువాత పక్క ఎత్తేశాడు. చెక్కినచోట రాతికింద పళ్ళెం కాడ గుచ్చి 
ఎత్తడానికి ప్రయత్నించాడు. రాయి కొద్దిగా కదిలింది. గంటసేపు ఇలా కష్టపడిన తరువాత 
రాయి ఊడివచ్చింది. అడుగున్నర మేర కంత ఏర్పడింది. 


చెక్కిన మట్టి అంతా జాగ్రత్తగాపోగుచేసి ఒక మూలకి తీసుకెళ్ళాడు. అక్కడొకచోట 
కూజాపెంకుతో చిన్న గొయ్యి తవ్వి సిమెంటుపొడి అందులో పోసి మళ్లీ పైన మట్టిని సమానంగా 
మెత్తేశాడు. తరువాత మళ్ళీ కంత దగ్గరకొచ్చి తవ్వడం మొదలెట్టాడు. 


102 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మర్నాడు ఉదయం రాతిని కంతలో పెట్టి మూసేసి, పక్కవేసి పడుకున్నాడు. జైలర్‌ 
వచ్చి రొట్టె ఇచ్చాడు. 
“అయితే ఇంకో మూకుడు తేలేదన్నమాట” అన్నాడు డాంటీ. 


“లేదు?” అన్నాడు జైలర్‌. “నువ్వు కూజా బద్దలుకొట్టావు. మూకుడు దారిలో పెట్టావు. 
దాన్ని నేను తొక్కాను. ఈ పళ్లెం నువ్వుంచుకో, అందులోనే ఆహారం పెడుతూ ఉంటాను. దీన్ని 
బద్దలుకొట్టలేవు. ” డాంటీ మనస్సులో భగవంతునికి నమస్మరించాడు. జీవితంలో ఎన్నడూ ఏ 
వ్యక్తిపట్ల కాని, భగవంతునిపట్ల కాని కలగని కృతజ్ఞతా భావం డాంటీకి ఇప్పుడీ రేకుముక్క 
పట్ల కలిగింది. అయితే ఇప్పుడొకటి తెలసివచ్చిందతనికి. తన పని మొదలెట్టిన తరువాత 
అవతలవైపున ఆ ఖైదీ తన పని నిలిపేశాడు. అంతమాత్రానికి తను మాననవసరం లేదనుకున్నాడు 
డాంటీ. పొరుగు ఖైదీ తనవద్దకు రాకపోతే, తనే అతని వద్దకు వెళ్ళాలి. రోజంతా క్షణం 
విశ్రాంతి తీసుకోకుండా డాంటీ కృషిచేశాడు. సాయంత్రానికి పదిరాళ్లు, సిమెంటు తీసేశాడు. 


మళ్లీ జైలర్‌ వచ్చే సమయానికి వొంగిన పళ్లెంకాడ చేతనైనంతవరకు వంకర తీసి 
మామూలు చోట ఉంచాడు. జైలర్‌ ఆహార మిచ్చి వెళ్ళిపోయాడు. జైలర్‌ వెళ్ళిన తరువాత 
డాంటీ (శ్రద్ధగా చెవి ఒగ్గి విన్నాడు. నిజంగా పొరుగునున్న ఖైదీ తన పని మానేశాడా? 
తెలుసుకోవాలనుకున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. డాంటీ నిశ్వాసం విడిచాడు. తనని తన 
పొరుగు ఖైదీ నమ్మడంలేదు. అయినా డాంటీ నిరుత్సాహపడలేదు. రెండు మూడు గంటలు 
శ్రమపడి తవ్విన తరవాత ఏదో అడ్డు తగిలినట్లయింది. చేతో తడిమి, తట్టి చూశాడు. అది 
ఒక దూలం. సరిగ్గా డాంటీ తవ్విన కన్నాన్ని కమ్ముతోంది. ఇప్పుడింక దూలానికి పైనకాని 
కిందకాని తవ్వాలి. డాంటీ ఇటువంటి ఆటంకం వస్తుందనుకోలేదు. 

“అయ్యయ్యో! చివరికిదేనా! ఈశ్వరుడు నా ప్రార్థన ఆలకించాడనుకున్నానే! నా స్వేచ్చని 
అంతం చేశాడు. మృత్యువులో సర్వం విస్మరించాలనుకుంటే, అది నిరాకరించి నాకు మళ్ళీ 
ప్రాణం పోశాడు. అయ్యో! భగవంతుడా. నాపైన దయరాదా? నన్నిలా నిసృహలో 
మగ్గిపోనిస్తావా?” అని నిరాశ చెందాడు డాంటే. 


కాని ఇంతలోనే నేల కిందనుంచి కాబోలు ఒక స్వరం వినవచ్చింది. అది గోడ మందాన్ని 
దాటి రావడంవల్ల, ఎవరో గోరీలోనుంచి మాట్లాడుతున్నట్లుంది. “ఇటువంటి సమయంలో 
నిస్ప లహ చెందేవారెవరు?” అన్నదాస్వరం. 

డాంటీ మోకాళ్లపై కూచో బడ్డాడు. ఒళ్లంతా గగుర్పొడిచింది. “మనిషి గొంతుక” అని 
గొణిగాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 103 


జైలర్‌ గొంతుక తప్ప మరొకని మాటలు డాంటీ విని నాలుగైదేళ్లు కావస్తోంది. జైలర్‌ 
కూడా మనిషనే భావమే అతనికి లేదు. వొణుకుతున్న కంఠంతో ఇలా అన్నాడు: “మీరెవరు? 
మీగొంతుక వింటే భయం వేసింది. కాని చెప్పండి, మీరెవరు?” 


“మీరెవరో చెప్పండి” అన్నదా కొత్త గొంతుక. 

“నిర్భాగ్యుడైన ఖైదీని. నాపేరు ఎడ్మండ్‌ డాంటీ. నావికుణ్ని.” 

“ఎన్నాళ్లనించి ఉంటున్నావు?” 

“1815 ఫిబ్రవరి 28 నించి.” 

“నీ నేరమేమిటి?” 

“చక్రవర్తి తిరిగి రావడానికి తోడ్చడ్డానని.” 

“ఏమిటి? చక్రవర్తి తిరిగి రావడానికా? అంటే? చక్రవర్తి కాదా ఇప్పుడు 
పరిపాలిస్తున్నది?” 

“ఆయన 1814 లో ఫాంటెన్‌ బ్లూలో రాజ్యాన్ని త్యజించాడు. ఆయన్ని దేశంనించి 


బహిష్కరించి ఎల్బాద్వీపానికి పంపారు. ఇదంతా మీకు తెలియనే తెలియదా? మీరెన్నాళ్లనించి 
ఇక్కడుంటున్నారు?” 


“1811 నించి.” 
డాంటీ కంపించిపోయాడు. తనకంటె ఇతను నాలుగేళ్లు ఎక్కువ అనుభవిస్తున్నాడు! 


ఈమారు అవతల వ్యక్తి గబగబా అన్నాడు : “సరే మీపని ఆపుచేసి చెప్పండి. మీరు 
తవ్విన కన్నం నేలకెంతెత్తునుంది?” 


“సరిగ్గా నేల మట్టాన ఉంది, పడకచాటున.” 
“మీగది దాటితే అవతల ఏముంది?” 
“వరండా.” 

“ఆపైన?” 

“వరండా మధ్య ఆవరణలోకి దారితీస్తుంది.” 


“అయ్యో!” అన్నదా గొంతుక. “చివరికి మోసపోయాను. దిక్సూచి లేకపోడంవల్లనే 
దారి తప్పాను. ఒక చిన్న వంకరగీత వల్ల పదిహేనడుగులు తవ్వినది వ్యర్థమైపోయింది. మీరు 
తవ్వుతున్న ఆగోడే ఖైదు చివరి గోడనుకున్నాను.” 


104 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“చివరిగోడయితే, అది సముద్రంలోకి దారి తీస్తుందే!” 


“నాకు కావలసింది అదే. సముద్రంలోకి దూకి ఇఫ్‌కోటకి దగ్గిర్లో ఉన్న ఏ చిన్న 
ద్వీపానికో ప్రాన్స్‌ తీరానికో ఈదుకుపోవచ్చుననుకున్నాను. ఆ తరవాత క్షేమంగా వెళ్లిపోయేవాడిని. 
కాని ఇప్పుడదంతా నష్టమైపోయింది. సరే జరిగిందేదో జరిగింది. మీరు తవ్విన గొయ్యి 
పూడ్చెయ్యండి. నేను మళ్లీ చెప్పేవరకు పని మానెయ్యండి.” 

“మీరెవరో చెప్పలేదు.” 

“నేనా? నేను ఇరవైయేడో నంబరు.” 


“అంటే మీరు నన్ను నమ్మడంలేదన్నమాట.” అన్నాడు డాంటీ బిగ్గరగా. తన్నివిడిచిపెట్టి 
పొరుగుఖైదీ వెళ్లిపోతున్నాడనుకున్నాడు. ఇలా అన్నాడు : “నేనీ విషయాన్ని ఆ కిరాతకులకు 
చెప్పి రహస్యం బైట పెట్టడంకంటె నా ప్రాణాలైనా సరే విడిచిపెడతాను. మనం ఇద్దరం కలుసుకునే 
ఈ అవకాశాన్ని విడిచి పెట్టకండి. ప్రాధేయపడుతున్నాను. నామాట నమ్మండి. మీ గొంతుక 
వినిపిస్తే చాలు. ఆ భాగ్యం కూడా లేకుండా చెయ్యకండి. నాకింక ఓపిక పోయింది. తల 
గోడకేసి కొట్టుకుని చచ్చిపోతాను. తరవాత మీ వల్లనే చచ్చిపోయానని మీరు బాధపడవలసి 
వస్తుంది.” 

“నీకెన్నేళ్లు? నీ గొంతుక వింటే చిన్నవాడవనిపిస్తోంది.” 


“నాకు తెలియదు. నేనిక్కడికి వచ్చింది మొదలు రోజులు లెక్కపెట్టలేదు. నాకు 
తెలిసినదల్లా ఏమిటంటే, నాకు పందొమ్మిదేళ్లున్నప్పుడు, 1815 ఫిబ్రవరి 28న నన్నిక్కడికి 
తెచ్చారు.” 

“అంటే ఇంకా ఇరవై ఆరేళ్లు నిండలేదన్నమాట. సరే అయితే రా. నీ వయస్సులో 
ఉన్నవాళ్లు సామాన్యంగా మోసంచెయ్యరు. నాతో మాట్లాడ్డం, నన్ను నువ్వు ప్రార్థించడం మంచిదే 
అయింది. అసలింకొక ఉపాయం ఆలోచించాను. దాంతో నీకు దూరమైపోయేవాణ్నే. కాని నీ 
చిన్న వయస్సువల్ల నాకు నమ్మకం కలిగింది. నేనొచ్చి నిన్ను కలుసుకుంటానులే.” 


“అయితే నన్ను విడిచిపెట్టరన్నమాటేనా? మీరొస్తారుగా? లేకపోతే నేనేరానా? ఇద్దరం 
కలిసి తప్పించుకుని పారిపోదాం. తప్పించుకోలేకపోతే, ఇద్దరం కూచుని మాట్లాడుకోవచ్చు. 
మీకైవరిపైన అపేక్ష ఉందో వారిని గురించి మీరు, నాకెవరిమీద ప్రేమ ఉందో వాళ్లని గురించి 
నేను చెప్పుకో వచ్చును. మీరపేక్షించేవాళ్లైవరైనా ఉన్నారా.” 


“నే నీ ప్రపంచంలో ఒంటరిని.” 


“అయితే మీరు ఆదరించడానికి నేనుంటాను. మీకూ నా వయసే ఉంటే మనం 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 105 


సహోదరుల మౌదాం. వృద్దులైతే, మీకు నేను కొడుకువలె ఉంటాను. నాకొక తండ్రి ఉన్నాడు. 
ఆయన ఇంకా బతికుంటే ఇప్పుడు 70 ఏళ్లుంటాయి. మర్చిదా అనే ఒక అమ్మాయి ఉంది. 
ఆమెని నేను ప్రేమించాను. నా తండ్రి నన్ను మరిచిపోడు. అది నాకు గట్టిగా తెలుసును. కాని 
ఆమె - ఇంకా నన్ను గురించి అసలు తలుచుకుంటుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. 
నేను నా తండ్రిని ప్రేమించినట్లుగా మిమ్మల్ని కూడా (ప్రేమించగలను.” 


“సరే బాగానే ఉంది. రేపు చూద్దాం” అన్నాడు గోడ అవతల ఖైదీ. 


డాంటీ ఇంకేమీ అడగలేదు. లేచి కన్నంలో రాళ్ళు పేర్చాడు. పడక గోడవాటున 
చేర్చాడు. పడుకుని ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇంక ఒంటరిగా ఉండనక్షర్లేదు. అసలు 
తప్పించుకోవచ్చునేమో! ఇంక తనకింతకంటె కీడు కలిగేదిలేదు. ఉంటే బందీగా ఉండిపోతాడు. 
బందీగా ఉన్నా ఇప్పుడు తనకి తోడొకడున్నాడు. నిర్బంధంలో తోడుండడం సగం బాధలు 
తొలగిపోయినట్లే. 


రోజంతా డాంటీ అటూ ఇటూ పచారుచేశాడు. హృదయం తేలికపడింది. తనకి 
తెలియకపోయినా, తను చూడకపోయినా తానింత గాఢంగా (ప్రేమిస్తున్న ఈ కొత్తవ్యక్తి తనకి 
దూరమైపోడు కదా అని రెండు మూడుసార్లు అనుమానం, భీతి కలిగాయి. అలా జరిగినట్లయితే 
ఏం చెయ్యాలని ముందే ఆలోచించాడు. జైలర్‌ వచ్చి పడకెత్తి కన్నం చూసినట్లయితే, అమాంతం 
ఒక రాయెత్తి వాడి బుర్ర బద్దలు కొట్టిచంపాలనుకున్నాడు. అప్పుడు తనకి మరణ శిక్షవిధిస్తారు. 
అందులో సందేహంలేదు. ఈ శబ్దమే వినిపించి ఉండకపోతే చచ్చిపోవాలనే కదా తను 
ప్రయత్నించినది! దానికి ఇప్పుడూ సిద్ధమే. 


మామూలుగానే సాయంత్రం జైలర్‌వచ్చాడు. డాంటీ ఆ సమయానికి పక్కమీద పడుకుని 
జాగ్రత్తపడ్డాడు. జైలర్‌ వంక కొంత అనుమానంతో, అదోరకంగా చూశాడు డాంటీ. జైలర్‌ 
అడిగాడు: “ఏం? మళ్లీ నీకు మతిస్థిరం తప్పుతోందా?” 


డాంటీ జవాబివ్వలేదు. నోరెత్తితే తన ఆవేగం బైటపడుతుందని భయపడ్డాడు. జైలర్‌ 
తల పంకిస్తూ వెళ్లిపోయాడు. 

రాత్రిపడింది. అంతటా నిశ్వబ్దం అలుముకుంది. చీకటి వ్యాపించింది. తన మిత్రుడొచ్చి 
మాట్లాడతాడనుకున్నాడు డాంటీ. కాని డాంటీకి ఆశాభంగ మయింది. అతనికే శబ్దం వినరాలేదు. 
రాత్రి గడిచిపోయింది. మరునాడు పొద్దున్న జైలర్‌ వచ్చి వెళ్లిన తరవాత, డాంటీ తన పడక 
ఎత్తబోతున్న సమయంలో గోడపైన మూడుసార్లు తట్టిన శబ్దం వినపడింది. డాంటీ మోకాళ్లపై 
వొంగి కూచుని “మీరేనా? నేనిక్కడున్నాను” అన్నాడు. 


106 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“జైలర్‌ వెళ్లిపోయాడా?” అని అడిగింది అవతల కంఠం. 

“వెళ్లిపోయాడు. మళ్ళీ సాయంత్రం వరకూ రాడు. మనకి పన్నెండు గంటలసేపు 
స్వేచ్చ.” 

“అయితే నేను రావచ్చున్నమాట?” 

“రావచ్చు. రండి. ఆలస్యం చెయ్యకండి.” 


డాంటీ చేతూలానినచోట కొంత మేరమన్ను ఊడింది. లేచి నిలబడ్డాడు. అతను చేసిన 
రంధ్రానికి కిందుగా రాళ్లు ఊడివడ్డాయి. అక్కడింకొక రంధ్రం ఏర్పడింది. ఆ 
చీకటిసొరంగంలోనుంచి మొదట ఒకతల, తరవాత భుజాలు, క్రమంగా మనిషి ఇవతలకొచ్చాడు. 


16 


ఇన్ని రోజులుగా వేచి ఉన్న డాంటీ కొత్తమిత్రుని చూసీ చూడగానే గాఢాలింగనం 
చేసుకున్నాడు. ఆ చీకటికూపంలో రవ్వంత వెలుగు నిస్తున్న కిటికీ వద్దకు తీసుకువెళ్లి అతన్ని 
చూశాడు. 


కొత్తవ్యక్తి పొట్టిగా ఉన్నాడు. వయస్సువల్ల కాక, కష్టాల వల్ల అతని తల నెరిసి 
ముగ్గుబుట్టయింది. ఒత్తైన కనుబొమల కింద చిన్న కళ్లు తీక్షణంగా మెరుస్తున్నాయి. గడ్డం 
పొడుగ్గా పెరిగి ఉంది. అతని చప్పిదవడలు, ముఖంమీది ముడతలు శారీరక బలం కంటె 
మేధస్సునే అధికంగా వినియోగించే వ్యక్తి అని స్పష్టపరుస్తున్నాయి. నుదుట చెమటోడుతున్నది. 
ధరించిన వస్తాలు బొత్తిగా పేలికలై వేలాడుతున్నాయి. అరవైఅయిదేళ్లున్నట్లు కనిపించాడు. 
కాని అతనిలో కనిపించే చురుకునిబట్టి వయస్సు తక్కువుంటుందనుకోవాలి. కారాగారవాసం 
వల్ల వయస్సు మీరినట్లు కనిపించవచ్చును. కపటమెరుగని యువకుని సన్నిధిలో కరుడుగట్టిన 
వృద్ధుని హృదయం ద్రవించింది. 


“ముందు ఈకన్నం జైలర్‌కి కనిపించకుండా ఎలా ముయ్యాలో చూద్దాం! రా” అన్నాడు. 
కన్నంవద్ద వెళ్లి బరువైన రాతి నెత్తి కన్నం మూశాడు. “ఈ రాయి తియ్యడంలో నువ్వు అజాగ్రత్తగా 
పనిచేశావు. నీ దగ్గర పరికరా లేవీ లేవనుకుంటాను.” 


డాంటీ ఆశ్చర్యపడ్డాడు. “మీవద్ద ఏమైనా ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. 
“ఉన్నాయి. నేనే తయారుచేశాను. ఆకురాయితప్ప, అవసరమైన మిగతా పరికరాలన్నీ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 107 


ఉన్నాయి. ఇదిగో చూడు, ఇది ఉలి.” అని చెప్తూ వృద్దుడు క(ర్రపిడిలో అమర్చబడిన ఇనుప 
ముక్కొకటి చూపించాడు. 


“దీన్నెలా తయారుచేశారు?” 


“నా పడకచట్రానికున్న ఒక ఇనపరేకుతో. దీంతోనే నేనొచ్చిన దారి అంతా తవ్వాను. 
అంటే దాదాపు ఏభై అడుగుల పొడుగుదారి.” 


“అంటే, ఇక్కడికి రావడానికి ఏభై అడుగుల పొడుగున దారి తవ్వారా?” 


“అవును. నీ గదికీ నా గదికీ మధ్యదూరం ఏభై అడుగులు. నీకు చెప్పానుగా. దారి 
చివరిగోడకి వెడుతుందనుకున్నాను. ఆ గోడ తవ్వి సముద్రంలోకి దూకాలనుకున్నాను. వరండా 
కింద అడ్డంగా తవ్వవలసింది, కాని వరండా పొడుగునా కింద సొరంగం తవ్వానన్నమాట. 
ఇప్పుడా ప్రయాసంతా వృధాయైపోయింది. ఈ వరండా మధ్య ఆవరణలోకి దారితీస్తుంది. 
అక్కడనేకమంది సైనికులుంటారు.” 


“నిజమే” అన్నాడు డాంటీ. “కాని వరండా నా గదికి ఒకపక్కనే ఉంది. పోతే ఇంకా 
మూడు పక్కలున్నాయిగా!” 


“ఉన్నాయనుకో, ఈపెడ కొండ ఉంది. ఈ కొండ తొలవాలంటే, సరైన పనిముట్లు 
ఉండి, పదిమంది పనిచేస్తే, పదేళ్లు పట్టుతుంది. ఆ పెడ బహుశా గవర్నర్‌ భవనానికి పునాది 
వున్నట్టుంది. అక్కడ తవ్వితే సైనికుల చేతిలో పడతాం. ఇంక మిగిలిన పక్క - ఆగు, చూద్దాం, 
ఈ గోడ అవతల ఏముందో కనిపెట్టాలి.” 


ఆ గోడలోనే కిటికీ ఉంది. ఉందన్నమాటే కాని అది బొత్తిగా చిన్నది. వెలుగే సరిగ్గా 
రాదు. ఊచలు గట్టివి. వాటిని ఊడపెరికే ఆశ లేదు. వృద్దుడు ముక్కాలిపీటను కిటికీ కిందికి 


లాగాడు. 
“ఎక్కు” అన్నాడు డాంటీతో. 


డాంటీ పీట ఎక్కాడు. గోడకి వీపానించి చేతులు చాచాడు. వృద్దుడు సులువుగా 
డాంటీ భుజాలమీదెక్కాడు. పైకప్పు నెత్తికి తగలడం వల్ల వొంగాడు. కిటికీ ఊచలవద్ద తలపెట్టి 
చూశాడు. చూసి చటుక్కున తల పెడకువొంచాడు. “ఓ! అంతేననుకున్నాను” అన్నాడు. డాంటీ 
భుజాలమీదనుంచి కిందికి దూకాడు. “ఈ నాలుగో గోడపక్క పహరావాళ్లు తిరిగే దారి ఉంది. 
తుపాకి పట్టుకుని ఒక సిపాయి పచారు చేస్తున్నాడు. నన్ను చూస్తాడని భయపడి దిగేశాను. నీ 
గదినించి తప్పించుకోడం అసాధ్యం.” 


“ఇంక మరేం చెయ్యాలి?” అన్నాడు డాంటీ. 


108 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఇంక మరేంచెయ్యాలి? ఈశ్వరేచ్చ ఇలా వుంది.” అన్నాడు వృద్దుడు. అతని ముఖాన 
విషాదచ్చాయలావరించాయి. 


చిరకాలం పెంచుకున్న ఆశలు భగ్నమైనప్పుడు, వేదాంత ధోరణిలో కర్మకు తలొగ్గిన 
వృద్ధుని చూసి డాంటీ ఆశ్చర్య పడ్డాడు. వృద్ధునిపట్ల అతని భక్తి ఇనుమడించింది. 


“మీరెవరో చెప్పరా?” అని అడిగాడు డాంటే. 


నూతనవ్యక్తి విషాదభావంతో చిరునవ్వు నవ్వి అన్నాడు : “నా పేరు ఫెరయా. 1811 
నించి ఇక్కడ ఖైదీగా ఉంటున్నాను. మూడేళ్లు ఫెనెస్‌ ట్రైల్‌ కోటలో నిర్బంధించారు. 1811 లో 
పీడ్మాంట్‌నించి నన్ను ఇక్కడికి మార్చారు. అప్పుడు నెపోలియన్‌కి దేవుడు ఒక కొడుకుని 
ప్రసాదించాడు. ఆ పసివాడిని రోమ్‌ మహారాజుగా చేశారని విన్నాను. కాని నువ్వు చెప్పినట్లు 
జరుగుతుందని నేను అనుమానించనైనా లేదు. నాలుగేళ్ల తరవాత ఈ బృహద్రథం భగ్నమై 
పోతుందనుకోలేదు. ఇప్పుడు ఫ్రాన్స్‌ని పరిపాలిస్తున్న దెవరు? రెండో నెపోలియన్‌ పాలిస్తున్నాడా?” 


“కాదు. పద్దెనిమిదో లూయీ” 


“లూయీ! పదహారో లూయీ సోదరుడా? ఈశ్వర విలాసం విచిత్రమైనది. అది ఊహ 
కతీతం. మహోత్మృష్టస్థితికి తెచ్చిన వ్యక్తిని తిరిగి అధోగతిపాలు చెయ్యడంలో అర్థమేమిటి? 
అవమానంపాలైన వానిని ఉన్నతస్థితికి తేవడమెందుకు? ఇంగ్లండ్‌లో అలాగే జరిగింది. మొదటి 
చార్లెస్‌ తరవాత క్రామ్వెల్‌. క్రామ్వెల్‌ తరవాత రెండో ఛార్లెస్‌. రెండో జేమ్స్‌ తరవాత ఆరెంజ్‌ 
రాకుమారుడు. తరవాత ప్రజలకి కొన్ని హక్కులు, ఒక రాజ్యాంగయంత్రం - స్వేచ్చ! అవును. 
ఎలాటి రోజులేనా వస్తాయి! అన్నీ చూడగలం.” వృద్భని నేత్రాలు 
తళతళలాడుతున్నాయి. సర్వజ్ఞానసంపన్నునివలె డాంటీతో అన్నాడు. “నువ్వింకా యువకుడవ్‌. 
నువ్వదంతా చూడగలవ్‌. 


“చూడగలను - ఎప్పటికైనా ఈ చెర వొదిల్తే.” 


“అవును. మనం నిర్భంధితులం. అప్పుడప్పుడామాట మరిచి పోతుంటాను. నా కల్పన 
ఈ చెరసాల గోడల్ని దాటిపోతుంది. కాబట్టి నేను స్వేచ్చగా ఉన్నానని పొరపడుతుంటాను.” 


“మిమ్మల్నెందుకు బంధించారు?” అని అడిగాడు డాంటీ. 


“దేన్ని సాధించాలని నెపోలియన్‌ 1811లో కలల కన్నాడో, దానికోసం నేను 1807 
లో కలలు కన్నందుకు. ముక్క ముక్కలై అంతః కలహాలతో మగ్గిపోతున్న ఇటలీదేశాన్నంతనీ 
బలీయమైన ఏకైక రాజ్యంగా నిర్మించాలని మెకియవెలీ మాదిరిగా కోరినందుకు. రాజ 
లాంఛనాలు ధరించిన ఒక మూర్చుని మహారాజు కాగలదని భ్రమించాను. అతను నా లక్ష్యాన్ని 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 109 


అర్థంచేసుకున్నట్లు నటించి నన్ను మోసగించాడు. నా పట్ల ద్రోహంచేశాడు. ఆరో అలెగ్జాండర్‌, 
ఏడో క్లైమెంట్‌లు దేనికోసం కృషిచేశారో, దాన్ని నేను సాధించాలనుకున్నాను. అదింక ఎన్నడూ 
సాధ్యపడదు. నెపోలియన్‌ కూడా దాన్ని సాధించలేకపోయాడు. ఇటలీని దుష్టగ్రహం ఏదో 
ఆవహించింది.” వృద్ధుని శిరస్సు వాంగిపోయింది. 


ఇటువంటి వాటికోసం మనిషి ప్రాణహాని కూడా లక్ష్యపెట్టకుండా ఎలా కృషిచేస్తాడో 
డాంటీకి అర్ధంకాలేదు. ఒక ఫాదరీని గురించి జైలర్‌ చెప్పినది నిజమే కాబోలనిపించిందతనికి. 
“ఆరోగ్యం చెడిపోయిన ఫాదరీ అంటే మీరేనా?” అని అడిగాడు. 


“అంటే, మతిసిరం తప్పడం అని కాదూనువ్వడుగుతున్నది?” 
థి 
“అలా అడగలేకపోయాను” అన్నాడు డాంటీ నవ్వుతూ. 


“అవును” అన్నాడు ఫెరయానవ్వుతూ. కాని ఈ నవ్వులో జీవంలేదు. “చాలాకాలంగా 
నన్ను పిచ్చివాడని అనుకుంటున్నారు. అలా నటిస్తే జైలర్లు మన గొడవకి మనల్ని వొదిలేస్తారు. 
చిన్న పిల్లలుంటే చక్కగా కాలక్షేపం చెయ్యవచ్చును - ఇక్కడ లేరనుకో.” 

“అంటే ఇంక తప్పించుకు పారిపోవాలనే ఉద్దేశం మీరు మానుకున్నట్టేనా?” 


“పారిపోడం అసాధ్యం. అసాధ్యమైన దానిని సాధించదలుచుకోడం, దైవవిధిని 
ప్రతికూలించడానికి యత్నించడమన్న మాట.” 


“కాని ఇంత నిరుత్సాహపడ్డం ఎందుకు? ఇంకొక దారి కనిపెట్టలేరా?” 


“ఇంతవరకూ నేను చేసిన కృషి నీకు తెలియకపోబట్టి నువ్వలా అడుగుతున్నావు. 
అసలీ పనిముట్లు తయారు చెయ్యడానికి నాకు నాలుగేళ్లు పట్టిందని నీకు తెలుసునా? ఉక్కులా 
ఉన్న రాళ్లని గీకి, దొలిచి, దారి చెయ్యడానికి రెండేళ్లు పట్టిందని తెలుసునా? కదపడం 
అసాధ్యమనుకున్న రాళ్లని కొద్ది కొద్దిచొప్పున కదిల్చి, ఊడపెరికాను. రోజులకు రోజులు రాత్రులకు 
రాత్రులు శ్రమపడ్డాను. రాతికంటె గట్టిగా బిగిసిన సిమెంటుని రాత్రంతా పనిచేసి ఒక్క అంగుళం 
మేర తియ్యగలిగినా సంతోషించాను. తవ్విపోసిన రాళ్లనీ మట్టినీ దాచటానికి ఒకచోట మెట్లకింద 
చీకటి చోటులోకి దారి తవ్వవలసివచ్చింది. ఇప్పుడా చోటు నిండిపోయింది. ఇంక అక్కడ 
గుప్పెడు మన్ను కూడా పట్టదు. ఈ పైన తవ్వితే అదెక్కడ దాచాలో తెలియదు. చిట్టచివరికి 
ఇన్నేళ్ల పరిశ్రమకీ ఫలితం లభించబోతున్న దనుకున్న సమయానికి భగవంతుడు నా ఆశలన్నిటినీ 
ఒక్క వేటుతో పటాపంచలు చేశాడు. ఇంక నేనునా స్వేచ్చకోసం పాట్లు పడలేను. ఆ ఆశ 
శాశ్వతంగా భగ్నం కావడమే భగవదిచ్చ అనిపిస్తోంది.” 


ఫెరయా డాంటీ పడకపైన కూచున్నాడు. డాంటీ నిలబడే ఉన్నాడు. ఇంతకు ముందు 


110 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


డాంటీ తప్పించుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. మూడేళ్లు కష్టపడి నేలకింద ఏభై అడుగుల 
పొడుగున సొరంగం దొలిచినట్లయితే, తీరా సముద్రతీరాన ఒక కొండ అంచుపైకి దారి 
తియ్యవచ్చును. అక్కడనించి ఏఖై అరవై అడుగులు నీటిలోకి దూకాలి. దూకడంలో ఏ రాతిపైనైనా 
పడితే, ఎముకలు పిండికావలసిందే. అలా కాక సముద్రంలోకే దూకినా, ఈలోగా గస్తీ సిపాయిల 
తుపాకికాల్పులనుంచి తప్పించుకోవాలి. అదీ తప్పించుకున్నా సముద్రంలో మూడు మైళ్లు 
ఈదితే గాని కాలానడానికి చోటు దొరకదు. ఇటువంటి ప్రయత్నం మృత్యువుకే దారితీస్తుందని 
డాంటీ అభిప్రాయం. అందువల్లనే డాంటీ ఎన్నడూ ఇటువంటి సాహసానికి దిగాలని 
యోచించనేలేదు. కాని ఈ వృద్ధుని సాహసం, పట్టుదల చూసేసరికి, డాంటీకి అంతులేని 
ఉత్సాహం కలిగింది. అతనికి కొత్త బలం, పుష్టి వచ్చినట్లయింది. ఒక వ్యక్తి అంత కృషి 
చెయ్యగలిగినప్పుడు, తనింకెంతైనా చెయ్యగలడనిపించింది. ఫెరయా ఏభై అడుగుల సొరంగం 
తవ్వాడు. తను నూరడుగుల సొరంగం తవ్వగలడు. ఫెరయా మూడేళ్లు పాటుపడ్డాడు. తను 
కనీసం ఆరేళ్ళలోనైనా చెయ్యగలడు. ఇఫ్‌కోటను దాటి సముద్రంలో ఈదాలనుకున్నాడు ఫెరయా. 
సముద్రమంటే భీతిలేని తనవంటి నావికుడు ఈ సాహసానికి వెనుతియ్యడమా? డాంటీకి 
కావలసినదల్లా ప్రోత్సాహం; తార్మాణం. ఇంకొక మనిషి ఎవరు చేసేదైనా సరే, తాను 
చేసితీరగలడు. యువకుడు కొంతసేపు ఆలోచించాడు. చివరికన్నాడు: “మీరు దేనికోసం 
పాటుపడుతున్నారో, అది నేను కనిపెట్టాను.” 


ఫెరయా ఉలిక్కిపడ్డాడు. 

“ఏం కనిపెట్టావ్‌?” 

“మీరు తొలిచిన దిక్కుగానే మరికొంత దూరం తొలిచినట్లయితే, అది పహరా ఉన్నచోటికి 
దారితీస్తుంది.” 

“అవును.” 

“అక్కడివరకూ - అంటే పదిహేనడుగులు - దొలిచి, ఆ చివర, భూమిపైకి 
దారిచేసుకోవచ్చును. అక్కడ గస్తీ సిపాయిని చంపేసి పారిపోవచ్చును. ఇలా చెయ్యాలంటే 


ధైర్యం అవసరం. చురుకుతనం కావాలి. మొదటిది మీకుంది. రెండోది నాకుంది. ఓపికసంగతి 
చెప్పనక్కర్లేదు. అది మీకెంతైనా ఉందని మీరు నిరూపించారు. నాక్కూడా ఉందని నిరూపిస్తాను.” 


“ఒకసారి ఆగు” అన్నాడు ఫెరయా. “నీకింకా అర్థంకాలేదు నా సాహసం ఎటువంటిదో. 
నా బలాన్ని దేనికుపయోగించగలనో ఇంకా నువ్వేం చూడలేదు. స్వేచ్చకోసం ప్రయత్నించడం 
దైవకార్యమే అనుకున్నాను. నేనే దోషం ఎరగను. అందువల్ల శాశ్వతనిర్భంధం నా ప్రారబ్ధంలో 
రాసి పెట్టలేదనుకున్నాను. ఇంతవరకూ ప్రాణంలేని వస్తువులే నాకు నిరోధాలైనాయి. ఇప్పుడు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 111 


మనుష్యులతో ప్రమేయం పెట్టుకోమంటున్నావు. గోడలు తవ్వి దాటగలను. కాని మానవుల్ని 
నా దారినుంచి తొలగించలేను. ప్రాణిని నాశనం చెయ్యలేను.” 


“స్వేచ్చ లభించేచోట, ఇటువంటి సంకోచాలతో వెనుదీస్తారా?” 


ఫెరయా అన్నాడు : “అయితే ఇది చెప్పు. ముక్కాలి పీటతో జైలర్‌ బుర్ర బద్దలు కొట్టి, 
నువ్వు వాడి దుస్తులు తొడుక్కుని పారిపోడాని కెందుకు ప్రయత్నించలేదు?” 


“అసలా ఆలోచనే నాకు తట్టలేదు.” 


“అలా కాదు. అటువంటి నేరం చెయ్యడానికి నీ అంతరాత్మ ఒప్పుకోలేదు. సక్రమమైన 
చిన్న చిన్న విషయాల్లో నీతి తప్పవద్దని మనలో (ప్రకృతి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. పెద్ద 
పులి చిన్న జంతువుల్ని చంపి నెత్తురోడ్చగలుగుతున్నదంటే, అది దాని ప్రకృతి ఆజ్ఞల్ని 
నిర్వర్తిస్తోందన్నమాట. కాని మానవుడు నెత్తురోడ్చడానికి జంకుతాడు. హత్య చెయ్యకుండా 
మానవుని నివారించేది అతని సమాజనీతి కాదు, సహజ ప్రకృతి.” 


డాంటీ మనస్సు వికలమయింది. ఫెరయా చెప్పినదంతా సంస్మారజనితమైన 
ఛాందసశంకా ఫలితమే. కాని అవేభావాలు డాంటీ మనస్సునుకూడా ఇదివరలో అతనికి 
తెలియకనే అతన్ని కలవరపెట్టాయి. 


ఫెరయా అన్నాడు : “కారాగారంలో ఉన్న ఈ దీర్ణకాలంలో తప్పించుకోడానికి 
సామాన్యంగా అందరికీ తెలిసిన మార్గాల్ని గురించి అనేక పర్యాయాలు యోచించాను. 
సావధానంగా ఆలోచించి, ఉపాయం పన్ని అతి జాగ్రత్తగా పనికుపక్రమించినవాళ్లు తప్పించుకో 
గలిగారు. ప్రమాదవశం వల్ల అవకాశం లభించి, తప్పించుకున్నవాళ్ళున్నారు. రెండో మార్గమే 
ఉత్తమమని నా ఉద్దేశం. మనం ఆ అవకాశం కోసం నిరీక్షించాలి. అది లభించినప్పుడు 
వినియోగపరుచుకోగలగాలి.” 


డాంటీ నిశ్వాసం విడిచి అన్నాడు : “మీరు నిరీక్షించగలిగారు. ఇన్నాళ్లూమీరు చేసిన 
పనివల్ల మీధ్యానం దీనిపైనే లగ్నమయింది. ఈ కాలక్షేపం లేనప్పుడు మీకు ఆశ అనేది ఉంది.” 


“కాని నాకింకా ఇతర కర్తవ్యాలు చాలా ఉన్నాయి. నేను చదివాను. వ్రాశాను.” 
“అంటే మీకు కాగితాలు, కలం, సిరా ఇచ్చారా?” 


“ఇవ్వలేదు. నేనే తయారుచేశాను. నువ్వు నాగదికి వచ్చినప్పుడు నేను వ్రాసినది 
చూపిస్తాను. నా జీవితమంతా వినియోగించి రోమ్‌, వెనిస్‌, ఫ్లారెన్స్‌ నగరాల్లో పరిశోధన 
జరిపి, నాలో నేను చర్చించుకుని, ఒక (గంథం వ్రాశాను. చివరికా (గ్రంథాన్ని ఇఫ్‌కోటలో ఈ 
నాలుగు గోడలమధ్యా ముగించవలసి వస్తుందని నా జన్మలో అనుకోలేదు. ఇటలీలో ఏకైక 


112 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


రాజరిక సంస్థాపనావకాశాల్ని గురించి వ్రాసినదా గ్రంథం. చాలా పెద్ద పుస్తకమౌతుంది.” 
“అది మీరు రాశారా?” 


“అవును. నా రెండు చొక్కాలమీద రాశాను. నేనొక పదార్థం కనిపెట్టాను. దాన్ని 
గుడ్డమీద వాడినట్లయితే, గుడ్డచక్కగా చదునై, వ్రాయడానికి వీలుగా చిక్కనౌతుంది.” 


“అటువంటి గ్రంధం రాయాలంటే పుస్తకాలు చదవాలికదా? మీకిచ్చారా?” 


“రోమ్‌లో నా స్వంతగ్రంధాలయంలో అయిదు వేల (గంధాలున్నాయి. వాటిని చదివి 
చదివి ఒక అభిప్రాయానికొచ్చాను. మానవునికి తెలిసిన జ్ఞానాన్ని సంపూర్తిగా కాకపోయినా, 
కనీసం ప్రతిమానవుడూ తెలుసుకోవలసినదానినంతనీ, నూటయేఖై పుస్తకాల్లో చదవచ్చును. 
అటువంటి నూటయేఖై పుస్తకాల్ని ఎంచి, అన్నిటినీ ఒక్కొక్కసారి కాదు, అనేక సార్లు చదివాను. 
అలా మొత్తం మూడేళ్లు చదివాను. నేను అరెస్టయ్యేరోజుకి ఆ పుస్తకాలన్నీ నాకు దాదాపు 
కంఠస్థమైనాయి. ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాను కాబట్టి, కొంత ప్రయత్నం చేస్తే అదంతా 
జ్ఞప్తికొస్తుంది. ధ్యుసిడైడిస్‌, గ్లెనోఫన్‌, ప్లూటార్క్‌ షేక్స్‌పియర్‌, స్పినోజా, మెకియవెలీ మొదలైనవారి 
రచనల్ని చదివి వినిపించగలను. ఇప్పుడు ముఖ్యమైనవాళ్ల పేర్లుమాత్రమే చెప్పాను.” 

“మీకు చాలా భాషలు తెలుసన్నమాట?” 


“నేను ఆధునికభాషలైదు, - జర్మన్‌, (్రైంచ్‌, ఇటాలియన్‌, ఇంగ్లీష్‌, స్పానిష్‌ - 
మాట్లాడగలను. పురాతన గ్రీక్‌భాష తెలుసు కాబట్టి, కొన్ని తప్పులో ఆధునిక గ్రీక్‌ భాష 
మాట్లాడగలను. అయినా ఇప్పుడా భాష చదువుతున్నాను. నాకు పరిచయమున్న పదసంచయాన్ని 
జ్ఞప్తికి తెచ్చుకుని, వివిధరీతుల ప్రయోగాల్ని ప్రయత్నిస్తాను. దాదాపు వెయ్యిపదాలు తెలుసును. 
నిఘంటువుల్లో లక్షలకొద్దీ పదాలుంటాయి. కాని నా భావాల్ని ప్రకటించడానికి నాకు ఆ 
వెయ్యి పదాలూ చాలు.” 

డాంటీ చకితుడైనాడు. ఈ వింతవ్యక్తిలో మానవాతీతమైనవి అద్భుత 
ప్రజ్ఞలున్నాయనుకున్నాడు. 

“మీకు కలాలివ్వలేదుకదా, ఇంత ఉద్ధంధాన్నెలా రాశారు?” అని అడిగాడు. 

“అప్పుడప్పుడు మనకి పెట్టే చేపల ముళ్లుతీసి కలాలు తయారుచేశాను.” 


లృిరా? » 


“నా గదిలో ఇదివరకు పొయ్యి పెట్టేవారనుకుంటాను. పొగపోయే గొట్టం ఒకటుంది. 
అదంతా మసి దట్టంగా పట్టి ఉంది. ఆ మసి తీసి, నాకిచ్చే ద్రాక్షసారాయంతో కలిపితే, చక్కగా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 113 


వాస్తుంది. పాఠాంతరాలుకాని ముఖ్యమైన గమనికలుగాని ఉంటే, నా వేలు గీసి నెత్తుటితో 


వ్రాశాను” 
“ఇదంతా నా కెప్పుడు చూపిస్తారు?” 


“ఇప్పుడే! రా.” అన్నాడు ఫెరయా. మెల్లిగా సొరంగం (ప్రవేశించాడు. డాంటీ అతనివెంట 
ప్రవేశించాడు. 


17 


సొరంగమార్గంలో దేకివెళ్లి ఇద్దరూ రెండో చివరి గది ప్రవేశించారు. గది అంతా 
రాతిపలకలతో కప్పి ఉంది. ఫెరయా తన గదిగోడ కన్నాన్ని ఒక రాతిపలకతో కప్పాడు. ఆ 
మూల బొత్తిగా చీకటిగా ఉంది. డాంటీ సొరంగంలో దేకి, గదిలోకి వచ్చి లేచినిలిచాడు. గది 
చుట్టూ కలయచూశాడు. 


ఫెరయా అన్నాడు : “ఇప్పుడు పన్నెండుంబావు మాత్రమే అయింది. మనకింకా చాలా 
వ్యవధి ఉంది.” 


ఏ గడియారం చూసి ఫెరయా కాలనిర్ణయం చేశాడో డాంటీకి తెలియలేదు. గది 
అంతటా చూశాడు. 


ఫెరయా చెప్పాడు : “అదుగో, అటు చూడు, నా కిటికీలో నుంచి కిరణాలు వస్తున్నాయి. 
ఈ గోడమీద గీతలు చూడు. భూమి ద్వివిధగమనానికనుగుణంగా గీయబడిన ఈ గీతల్ని 
బట్టి, గడియారం కంటె మేలుగా కాలనిర్ణయం చెయ్యగలను. గడియారమైతే మాటి మాటికీ 
మరమ్మతుల బాధ ఉంటుంది. కాని సూర్యుడూ, భూమీ ఎప్పుడూ క్రమంతప్పవు.” 


డాంటీకి ఇది అర్థంకాలేదు. కాని మిత్రుడు చెప్పిన ప్రతి మాటలోనూ, అతనికి 
విజ్ఞానశాగ్తంలోని అద్భుత విశేషాలేవో లీలగా గోచరించాయి. 


“మీరు సేకరించిన వస్తువుల్ని చూడాలని కుతూహలంగా ఉంది.” 


ఫెరయా చిమ్నీ గొట్టం దగ్గర కెళ్లాడు. కింద పొయ్యిలో రాతిపలక నెత్తాడు. ఆ రాతి 
కింద చిన్న గొయ్యొకటి ఉంది. ఇందులోనే ఫెరయా తన వస్తుసామగ్రిని దాచాడు. 


“ముందేది చూస్తావు?” 


“ఇటాలియన్‌ రాజ్యనిర్మాణం గురించి మీరు రాసిన (గంధం చూపించండి.” 


114 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చాప చుట్టగా చుట్టిన నాలుగైదు గుడ్డలు పైకి తీశాడు ఫెరయా. వాటి మీద వరస 
అంకెలున్నాయి. గుడ్డలనిండా చిన్న అక్షరాలతో ఫెరయా రాశాడు. 


“మాశావా! ఇవే రాసినవన్నీ. వారంరోజులకిందట అరవై ఎనిమిదో పుటలో గ్రంధాన్ని 
ముగించాను. నా రెండు చొక్కాలూ, కొన్ని జేబురుమాళ్లూ ఇందుకోసం వాడాను. ఏ నాటికైనా 
నాకు స్వేచ్చ లభించినట్లయితే, ఈ (గంధాన్ని ప్రచురించే ధైర్యం కల ముద్రాపకుడు ఎవరైనా 
ఇటలీలో ఉన్నట్లయితే, నేను కీర్తి సంపాదించానన్నమాటే.” 


“అవును” అన్నాడు డాంటీ. “తప్పకుండా మీకు శాశ్వతమైన కీర్తివస్తుంది. మీ కలా 
లేవీ?” 


“ఇవిగో” అన్నాడు ఫెరయా. ఆరుంగుళాల పొడుగున్న కర్రముక్క ఒకటి డాంటీ 
కిచ్చాడు. అది సన్నగా పెన్సిల్‌ మాదిరిగా ఉంది. చివర చేపముల్లు గుచ్చబడి ఉంది. ఇంకా 
సిరాతడి ఆరలేదు. ముల్లు చివర చక్కగా రెండుగా చీల్చబడి ఉంది. ఏ పరికరాల సహాయంతో 
ఫెరయా దీన్ని తయారుచేశాడో డాంటీకి బోధపడలేదు. 


“నాచాకుతో చీల్చాను. కొవ్వొత్తి దీపాలు పెట్టే ఇనపగొట్టంతో ఈ చాకునీ, కత్తినీ 
తయారుచేశాను.” అని చెప్పాడు ఫెరయా. 


చాకు చాలా పదునుగా ఉంది. కత్తికి రెండుపక్కలా పదునుంది. చివర మొనతేలింది. 
డాంటీ ఈ పరికరాల్ని అటు తిప్పి ఇటు తిప్పి అతి జాగ్రత్తగా పరిశీలించాడు. ఇదివరలో 
దక్షిణ సముద్రాలలో ప్రయాణం చేసివచ్చిన నావికులు, అనాగరిక జాతుల వద్దనుంచి తెచ్చిన 
పరికరాల్ని ఎంత శ్రద్ధగా పరిశీలించేవాడో, వీటిని కూడా అంత (శ్రద్దగా డాంటీ పరిశీలించాడు. 


“అయితే ఇంకొకటి నాకు బోధపడటంలేదు.” అన్నాడు డాంటీ. “ఈ పనులన్నీ 
చెయ్యడానికి ఆ కాస్త వెలుగే సరిపోయిందా మీకు?” 

“రాత్రులు కూడా పనిచేస్తాను.” అన్నాడు ఫెరయా. “ఇంద్రియాల దౌర్భల్యాన్ని 
కమ్ముకోడానికి గాను భగవంతుడు మనిషికి తెలివినిచ్చాడు. నేను దీపాన్ని కూడా తయారుచేశాను. 
నాకిచ్చే మాంసంలో కొవ్వునంతా విడతీస్తాను. దాన్ని కరిగించి నూని తయారుచేస్తాను. ఇదిగో 
ఇది నా కొవ్వొత్తి” 

“దీన్నెలా వెలిగిస్తారు?” 

“రెండు చెకుముకిరాళ్లు, చిన్న గుడ్డముక్క ఉన్నాయి.” 


సామగ్రినంతనీ ముక్కాలిపీటమీద ఉంచాడు డాంటీ. ఈ వ్యక్తి అద్భుత మనోబలం, 
దీక్ష ప్రజ్ఞ డాంటీని ముగ్ధపరిచాయి. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 115 


“ఇంతే కాదు” అన్నాడు ఫెరయా. “ఉన్న సంపదనంతా ఒకేచోట దాచకూడదు. ఇదిప్పుడు 
మూసేద్దాం.” 

ఇద్దరూ కలిసి సామగ్రి గోతిలో దాచి, గోతిపైన రాతిపలక మూసేశారు. ఆనవాలు 
కనిపించకుండా దాని చుట్టూ ఫెరయా దుమ్ముచిలకరించాడు. తరవాత తన పడకవద్దకువెళ్లి 
దాన్ని పక్కకి జరిపాడు. అక్కడొక రాతిపలకకింద మరొక గొయ్యి ఉంది. ఇది పెద్దది. ఇందులో 
నిచ్చెనలా పేనినతాడు, పాతిక ముప్పై అడుగుల పొడుగున్న దొకటుంది. డాంటీ దాన్ని 


పరీక్షించాడు. తాడు చాలా బలంగా ఉంది. 
“ఈ తాడు దేంతో అల్లారు?” 


“నేను ఫెనెస్‌టైల్‌లో నిర్బంధంలో ఉన్న మూడేళ్లలో చొక్కాలు చింపి. పడకమెత్తలోభాగాన్ని 
దొలిచి, ఆ సరుకుతో తయారుచేశాను. నన్నిక్కడికి తెచ్చినప్పుడు దీన్ని దాచి తెచ్చాను. ఇక్కడి 
కొచ్చిన తరవాత ఈ పని పూర్తిచేశాను.” 


“మరి మీ పడక మెత్తని ఎవ్వరూ చూడలేదా?” 


“లేదు. దాన్ని ఈ సూదితో కుట్టేశాను.” అని ఫెరయా తన చిరిగిన కోటులోనించి 
మరొక చేపముల్లు తీసి చూపించాడు. అది సన్నగా పొడుగ్గా ఉంది. దాని చివర దారం 
వేలాడుతోంది. 


“ఇదివరలో ఈ కిటికీలో నుంచి తప్పించుకోవాలనుకున్నాను. ఇది నీ కిటికీకంటె 
పెద్దది. మెల్లిగా ఊచలు పీకి ఈతాడు నిచ్చెన సహాయంతో పారిపోవాలనుకున్నాను. కాని ఆ 
కిటికీలోనించి వెడితే పెద్ద ఆవరణలోకి దారితీస్తుంది. అందువల్ల ఇది ప్రమాదమైన పని 
అనుకుని విరమించుకున్నాను. అయినా ఈ తాడు నిచ్చెన దాచి ఉంచాను.” 


డాంటీ తాడు నిచ్చెన పరీక్షిస్తున్నట్లు నటిస్తూ, మరొక విషయం గురించి ఆలోచించడం 
మొదలెట్టాడు. ఇంత ప్రజ్ఞావంతుడు, ఉపాయం తెలిసినవాడు తన దురదృష్టానికి మూలమైన 
కారణాన్ని తనకి చెప్పలేదా? ఆ కారణమేదో తనకెంత యోచించినా తెలియడంలేదు. 

“ఏమిటాలోచిస్తున్నావ్‌?” అన్నాడు ఫెరయా. తనపట్ల ప్రశంస ప్రకటించడానికి 
మాటలుకూడా రాక, మౌనంగా ఉన్నాడనుకున్నాడు. 

“మీకున్న అపారజ్ఞానసంపదవల్ల ఇటువంటివి సాధించగలిగారు. మీకే స్వేచ్చ ఉంటే, 
ఏం చేస్తారని ఆలోచిస్తున్నాను.” 

“ఏం చేస్తాను? ఏమీ చెయ్యనేమో! అల్బవిషయాల పైన నా బుద్ధిని వ్యర్థపుచ్చే వాడినేమో. 
పొందిక లేకుండా నలువంకలకీ దారితీసే నాలోని ప్రజ్ఞావిశేషాలు, నిర్బంధంవల్ల 


116 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఏకోన్నుఖమైనాయి. స్థానం పరిమితమైనందువల్ల పరస్పరం సంఘర్షణ చెందాయి. మేఘాల 

సంఘర్షణవల్ల విద్యుచ్చక్తి, విద్యుచ్చక్తివల్ల మెరుపు, మెరుపువల్ల వెలుగు పుడతాయి.” 
“నిజంగా నాకు తెలిసినది శూన్యం!” అన్నాడు డాంటీ, తన అజ్ఞానానికి చింతిస్తూ, 

“మీరు చెప్పేమాటల్లో సగం నాకు అర్థం తెలియనివి. ఇంత జ్ఞానాన్ని ఆర్జించిన మీరు చాలా 


అదృష్టవంతులు.” 


ఫెరయా నవ్వాడు: “కాని నువ్వు రెండు విషయాల్ని గురించి యోచిస్తున్నావు. నాకు 
ఒక్కటే చెప్పావు.” 


“అవును. మీరు మీ జీవితాన్ని గురించి నాకు చెప్పారు. నా జీవితం గురించి మీకు 
తెలియదు.” 


“నీ జీవితం ఎంతోయ్‌! ఇంకా ఏం గడిచింది? చెప్పుకోవలసిన ఘట్టాలుండడానికి 
అవకాశమే లేదు.” 


“కావచ్చును. అయినా, ఆ కాస్తలోనే ఘోరదుర్హటన ఇమిడి ఉంది. ఈ దురదృష్టం 
రాసిపెట్టడానికి నేనే పాపం చెయ్యలేదు. దీనికి కారకులైన దుష్టులెవరో తెలియదు. అది 
తెలిస్తే భగవంతుని నిందించవలసినపని ఉండదు. అప్పుడప్పుడు భగవంతుని దూషించాను 
కూడా.” 


“అంటే నీ పైన మోపబడిన అపరాధం నువ్వు చెయ్యలేదనే అంటావా?” 


“నేనే అపరాధం చెయ్యలేదు. నా తండ్రితోడు; నా ప్రియురాలు మర్చిదాతోడు, నేనేమీ 
ఎరగను. నా జన్మలో నేను వారిద్దరినే ప్రాణపదంగా ప్రేమించాను.” 


తరవాత డాంటీ మెల్లిగా తన కథంతా చెప్పాడు. మార్సేల్స్‌ చేరడం, అక్కడ తండ్రినీ, 
మర్సిదానీ చూడ్డం, పెళ్లి ప్రధానపు విందు జరగడం, చివరకి తన అరెస్టు, విల్‌ఫర్ట్‌ పరీక్ష తన 
నిర్బంధం, అన్నీ విపులంగా చెప్పాడు. కథ ఇక్కడితో ఆఖరయింది. ఇంతకంటె డాంటీకి 
తెలియదు. 


ఫెరయా అన్నాడు : “క్లుద్రమైన మనస్సుకి దురాలోచనలు కలిగినప్పుడు తప్ప, 
సర్వసామాన్యంగా మానవస్వభావం పాపం జోలికిపోదన్నది నిత్యం సత్యమే. అయినా మన 
నాగరికతలో రకరకాల కోరికలు, దురభ్యాసాలు, అసహజమైన వాంఛలు బయలుదేరాయి. 
అవి మానవుని సహజటప్రకృతి లక్షణాలను మాపు చేసి పెడదారులు పట్టిస్తాయి. అందువల్ల పై 
సత్యాన్ని ఇప్పటికీ విశ్వసించవచ్చును. నిజమైన నేరస్థుడెవరో తెలుసుకోవాలంటే, ముందుగా 
ఆ నేరం వల్ల ఎవరు లబ్ది పొందగలరో కనిపెట్టు. నువ్వు కనిపించకుండా పోయినట్లయితే లబ్ది 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 117 


ఎవరికి కలుగుతుందో చెప్పు.” 
“దేవుడి దయవల్ల ఎవరికీ లబ్ది కలిగే వీలులేదు. నేనంత గొప్పవాడిని కాను.” 


“అలా చెప్పకు. అలా అంటున్నావంటే, నీలో హేతుజ్ఞానం, మానవవిజ్ఞానం 
లోపించాయన్నమాట. కొద్ది గొప్ప తేడాలు తప్ప, అంతటా ప్రకృతి ఒకటేనోయ్‌. వారసులకడ్డు 
నిలిచే మహారాజుల మొదలు, ఎంత చిన్న ఉద్యోగంలో ఉన్నా ఇంకొక నిర్భాగ్యుడికి 
అవకాశమివ్వని కొద్ది మనుష్యులవరకూ, అందరూ ఒకేస్థితిలో ఉంటారు. నువ్వు ఫరావో నౌక 
కెప్టెన్‌ కావలసిన వాడవు. సుందరయువతినొకామెను వివాహం చేసుకోడానికి సిద్దంగా 
ఉన్నవాడవు. అంతే కదా?” 


“అవును.” 

“నువ్వు ఫరావో కెప్టెన్‌గా నియమించబడకుండా ఉండాలని కోరుకున్నవారెవరూ లేరా? 
మర్చిదాని నువ్వు వివాహం చేసుకోకుండా నివారించాలని కోరుకున్నవారెవరైనా ఉన్నారా? 
ముందుగా మొదటిప్రశ్నకి జవాబియ్యి. ఏ సమస్యల్ని పరిష్మరించాలన్నాా క్రమబద్ధంగా 
ఆలోచించాలి.” 

“ఎవరూ లేరు. నౌకలో అందరికీ నాపట్ల ఇష్టమే. కెప్టెన్‌గా ఒకరినెంచే హక్కు నావికులకే 
ఉన్నట్లయితే, నన్నే ఎంచేవారు. ఒక్క వ్యక్తికి మాత్రం నాపైన క్రోధం ఉంది. అతనితో ఒక 
తగవొచ్చింది. ద్వంద్వయుద్దానికి రమ్మన్నాను. కాని నిరాకరించాడు.” 

“అతనిపేరు?” 

“డాంగ్లర్‌. ఓడలో సరుకుపై అజమాయిషీ చేసే ఉద్యోగి.” 

“నిన్ను కెప్టెన్‌గా నియమించి ఉన్నట్లయితే, అతన్ని ఆ ఉద్యోగంలో ఉండనిచ్చేవాడివా?” 

“అది నా చేతిలో ఉంటే, ఉండనిచ్చేవాణ్డి కాను. అతని పద్దుల్లో తప్పు లెక్కలున్నాయి. శ 


“సరే, ఇది చెప్పు. కెప్టెన్‌ లక్లేర్‌తో ఆఖరిసారి నువ్వు మాట్లాడినప్పుడు అక్కడెవరైనా 
ఉన్నారా? లేక మీరు మాట్లాడినదెవరైనా విని ఉంటారా?” 

“ఆ! అవును. తలుపుతీసి వుంది. ఇప్పుడు తల్చుకుంటే జ్ఞాపకం వస్తోంది. గ్రాండ్‌ 
మార్షల్‌ కివ్వాలని చెప్తూ కెప్టెన్‌ లక్షేర్‌ నాచేతికి బంగీ ఇచ్చినప్పుడు, సరిగ్గా ఆ సమయంలోనే, 
డాంగ్లర్‌ ఆ దారిని వెళ్లాడు.” 

“అల్లా చెప్పు” అన్నాడు ఫెరయా. “ఇప్పుడు మనం సరైన దారిలో పడ్డాం. నువ్వు 
ఎల్బాద్వీపంలో దిగినప్పుడు నీతో కూడా ఎవరినైనా తీసుకువెళ్ళావా?” 


118 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఎవరినీ తీసుకువెళ్లలేదు.” 

“అప్పుడక్కడ నీకొక ఉత్తరం ఇచ్చారు కదూ?” 
“అవును. గ్రాండ్‌ మార్షల్‌ ఇచ్చారు.” 
“దాన్నేం చేశావప్పుడు?” 

“దాన్ని నా జేబు పుస్తకంలో దాచాను.” 


“అది అప్పుడు నీ జేబులోనే ఉందన్నమాట. అంతేనా? కాని రాజోద్యోగులిచ్చిన పెద్ద 
ఉత్తరాన్ని నీ జేబులో పట్టేటంత పుస్తకంలో ఎలా దాచావు?” 


“అవును. మీరు చెప్పింది నిజమే. అసలు నేను ద్వీపంలో దిగినప్పుడు ఆ పుస్తకాన్ని 
ఓడలోనే ఉంచేశాను.” 


“అంటే, నువ్వు మళ్ళీ తిరిగి ఓడెక్కిన తరవాతనే ఆ ఉత్తరాన్ని ఆ పుస్తకంలో దాచావా?” 

“లేదు.” 

“మరైతే ఓడెక్కగానే ఆ ఉత్తరాన్నేంచేశావు?” 

“చేతిలో పట్టుకున్నాను.” 

“అయితే నీ చేతిలో ఒక ఉత్తరం ఉన్నట్లు, ఓడలో డాంగ్లర్‌తో సహా నావికులందరూ 
చూశారన్నమాట?” 


“మూశారు. 9 


“సరే, సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. నీ పైన నేరం మోపిన ఉత్తరంలో వాక్యాలేమిటో 
Ey రూ bar 


సరిగా నాకు చెప్పగలవా?” 


డాంటీ కొంచెంసేపు ఆలోచించాడు. “ఆ. జ్ఞాపకం ఉంది. అందులో ఇలా వుంది: 
“మహారాజుయొక్క హితంకోరిన ఒక మి(తుడు, రాజశాసనాధికారి నీ కింది విధంగా 
హెచ్చరిస్తున్నాడు: స్మిర్నానుంచి బయలుదేరి, నేపుల్స్‌, ఫెరాజో రేవులగుండా ప్రయాణంచేసి, 
ఇవాళ ఉదయమే మార్సేల్స్‌ చేరిన ఫరావో నౌకలో మేట్‌గా పనిచేస్తున్న ఎడ్మండ్‌ డాంటీ అనే 
ఒక యువకుడు, నేపుల్స్‌ రాజు (నెపోలియన్‌ బావమరిది) వద్ద నుంచి నెపోలియన్‌కు ఒక 
ఉత్తరం ఇచ్చి, పారిస్‌లో బోనపార్టిస్ట్‌ కమిటీకి ఇవ్వడానికి నెపోలియన్‌ వద్ద నుంచి ఒక 
ఉత్తరం తీసుకువెడుతున్నాడు. ఆ యువకుని అరెస్టుచేసినట్లయితే, రుజువు దొరుకుతుంది. 
నెపోలియన్‌ ఉత్తరం అతనివద్ద కాని, అతని తండ్రి ఇంటిలో కాని, ఫరావో నౌకలో అతని 
గదిలో కాని దొరుకుతుంది.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 110 


ఫెరయా భుజా లెగరేశాడు. “ఏముంది? వెలుగులా విచ్చిపోయింది అసలు విషయం. 
డాంగ్రర్‌ దస్తూరీ మామూలుగా ఎలా ఉంటుంది. ?” 


“చక్కని కలిపిరాత.” 

“ఈ ఆకాశరామన్న ఉత్తరంలో దస్తూరీ వంకర టింకరగా ఉందా?” 

“అబ్బే. పెద్ద పెద్ద అక్షరాలున్నాయి.” 

“ఆగు” అన్నాడు ఫెరయా. తన కలంతీసి సిరాలోముంచి, చిక్కపరచిన ఒక 
గుడ్డముక్కమీద ఎడమ చేత్తో పై వాక్యాలనే వ్రాశాడు. 

డాంటీ చూసి ఉలికిపడ్డాడు. భీతితో ఫెరయావంక చూశాడు. 

“అబ్బ! ఏమి చిత్రంగా ఉంది! ఆ ఉత్తరంలో దస్తూరీ సరిగ్గా ఈ పోలికనే ఉంది.” 
అన్నాడు. 

“ఎందువల్లనంటే, దాన్ని ఎడమచేతో రాసినందువల్ల. కుడిచేతి దస్తూరీల్లో పోలిక 
లుండకపోయినా, కుడిచేతో రాయడం అలవాటున్న వాళ్లు ఎడమచేతో రాసినట్లయితే, దాదాపు 


అన్నీ ఒకే పోలిక నుంటాయి. సరే. ఇంక రెండో అంశం చూద్దాం. నువ్వు మర్చ్సిదాని వివాహం 
చేసుకోకుండా వారించాలని కోరేవారెవరైనా ఉండి ఉంటారా?” 


“ఉన్నాడు. ఆమెను ప్రేమించిన కాటలన్‌ యువకుడొకడున్నాడు. అతని పేరు ఫెర్నాండో.” 
“అతనీ ఉత్తరం రాయగలడా?” 


“రాయలేడు. నన్ను పొడిచెయ్యగలవాడే కాని, రాయగలవాడు కాడు. అంతే కాదు. ఆ 
ఉత్తరంలో ఉన్న సంగతులేవీ అతనికి తెలియవు.” 


“నువ్వీ సంగతులేవీ ఎవ్వరికీ చెప్పలేదా? నీ ప్రియురాలికి కూడా చెప్పలేదా?” 
“లేదు. మర్చిదాకిగూడా చెప్పలేదు.” 

“అయితే డాంగ్లర్‌ రాశాడన్నమాట.” 

“అవును. ఇప్పుడింక నాకు సందేహం లేదు” అన్నాడు డాంటీ. 

“ఆగు. ఫెర్నాండోని డాంగ్లర్‌కి తెలుసా?” 


“లేదు-కాని. అవును. ఇప్పుడు జ్ఞప్తికొస్తోంది. ప్రధానపు విందుకి ముందురోజు 
సాయంకాలం ఇద్ధరూ కలిసి రిజర్వ్‌ హోటల్లో కూచుని ఉండగా చూశాను. డాంగ్లర్‌ 
స్నేహభావంతో అతన్ని పరిహాసం చేస్తున్నాడు. ఫెర్నాండో ముఖం పాలిపోయి ఉంది.” 


120 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“వాళ్లిద్దరే ఉన్నారా?” 
Mo 


“లేదు. మూడోవాడుకూడా ఉన్నాడు. మా పొరుగునుండే దర్జీ. అతని పేరు కాడరూస్‌. 
అతన్ని నాకు బాగా తెలుసు. కాని అతనప్పుడు బాగా మత్తుగా తాగి ఉన్నాడు. అరె! ఇప్పుడు 
తల్చుకుంటే జ్ఞాపకం వస్తోంది-” అన్నాడు డాంటీ. కళ్లు పెద్దవి చేసిచూస్తున్నాడు. చేతో కణత 
నొక్కుకున్నాడు. “వాళ్ల మేజామీద అప్పుడు కలం, సిరా, కాగితంకూడా ఉన్నాయి. దురంతకులు! 
ఘాతకులు!” 


“ఇంకేమైనా బోధపడవలసినవున్నాయా?” అన్నాడు ఫెరయా నవ్వుతూ. 


“ఉన్నాయి. మీరు అన్ని విషయాల ఆంతర్యం గ్రహించగలరు. నన్ను ఒక్కసారే ఎందుకు 
పరీక్ష చేశారు? నాపైన బహిరంగ విచారణిందుకు జరపలేదు? శిక్ష విధించకుండా నన్నీ 
నిర్బంధంలో ఎందుకు పడేశారు?” 


“అది కనుక్కోడం కొంచెం కష్టమైనపని. న్యాయనిర్ణయవిధానం అయోమయం. 
అనూహ్యంగా ఉంటుంది. నీ మిత్రులిద్దర్ని గురించీ కనిపెట్టినది ఏమంత కష్టం కాదు. అది 
చిటికలో పని. ఎవరైనా కనిపెట్టగలరు. కాని ఈ విషయంలో, సమాచారం పొల్లుపోకుండా, 
పొరపాటు లేకుండా చెప్పాలి. నిన్నెవరు పరీక్ష చేసినది?” 


“రెండో రాజశాసనోద్యోగి.” 
“అతను వృద్దుడా, యువకుడా?” 
“యువకుడు. ఇరవైఏడు, ఇరవై ఎనిమిదేళ్లుంటాయి.” 


“సరే. అంటే అవినీతి అంటలేదన్నమాట ఇంకా. కాని ఉన్నతికోసం దురాశాపరుడై 
ఉండవచ్చు. నీ పట్ల ఎలా ప్రవర్తించాడు?” 


“కఠినంగా లేడు. సానుభూతితో ఉన్నాడు.” 

“అతనికి విషయమంతా పూర్తిగా చెప్పావా?” 

“పూర్తిగా చెప్పేశాను.” 

“నిన్ను పరీక్షచేస్తున్నప్పుడు అతని ముఖంలో భావాలు మారాయా?” 


“ఆ. నాపైన నేరంమోపిన ఆ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు, నా దురదృష్టం చూసి 
చాలా కలవరపడినట్లు కనిపించాడు.” 


“నీ దురదృష్టం వల్లనే అతను కలవరపడ్డాడని నీకు గట్టిగా నమ్మకమేనా?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 121 


“ఆ. నమ్మకమే. నాపట్ల దయకలగిందని రుజువుకూడా చూపించాడు. ఉత్తరాన్ని అక్కదే 
నిప్పులోపడేసి కాల్చేశాడు.” 

“ఏది, ఆకాశరామన్న ఉత్తరాన్నా?” 

“కాదు. అసలు ఉత్తరాన్నే, నేను చూస్తుండగానే దాన్ని కాల్చేశాడు. కాల్చి, నాతో 
అన్నాడు: ఇదిగో, నీ పై దోషం ఆరోపించే ఈ ఒక్క ఆధారాన్నీ నాశనంచేస్తున్నాను. చూడు” 
అన్నాడు.” 

“ఓ! ఇటువంటి ప్రవర్తన అద్భుతం. కాని సహజం మాత్రం కాదు. ఆ ఉత్తరంపైన 
ఎవరి చిరునామా ఉంది?” 


“నయర్‌టైర్‌. 13 కాక్‌ హెరాన్‌ వీధి, పారిస్‌.” 


“ఈ ఉత్తరాన్ని కాల్చెయ్యడంలో, ఈ అధికారికి స్వార్థమేదైనా ఉంటుందని నీకు శంక 
కలగలేదా?” 


“స్వార్థం ఉండవచ్చు. ఎందుకంటే ఆ ఉత్తరం సంగతి ఎవ్వరికీ చెప్పవద్దని నా దగ్గిర 
రెండుమూడు సార్లు వాగ్దానం తీసుకున్నాడు. అయితే అది నాకోసమేనని చెప్పాడు. చిరునామాలో 
ఉన్న పేరు ఎక్కడా మళ్ళీ ఉచ్చరించనైనావద్దని చెప్పి, నా చేత ప్రమాణం చేయించాడు.” 


“నయర్‌టైర్‌!” అన్నాడు ఫెరయా. “నయర్‌టైర్‌! నాకు ఒక నయర్‌బైర్‌ని గురించి 
తెలుసును. అతను ఇట్రురియా మహారాణి ఆస్థానంలో ఉండేవాడు. ఇంకొక నయర్ష్‌టైర్‌ ఉన్నాడు. 
అతను (ఫ్రెంచి విప్లవకాలంలో గిరాండిస్ట్‌, నిన్ను పరీక్షించిన వ్యక్తిపేరు?” 

“విల్‌ఫర్ట్‌.” 

ఫెరయా ఫకాలున నవ్వాడు. “అదుగో ఆ సూర్యకిరణాన్ని చూడగలవా? విను. 


విషయమంతా స్పష్టంగా తెలిసిపోయింది. పాపం! విల్‌ఫర్ట్‌ నీపట్ల చాలా దయతో మాట్లాడాడు 
కాదూ? నయర్‌టైర్‌ పేరెక్కడా ఎత్తవద్దని నీ చేత ప్రమాణం చేయించాడు కాదూ?” 


“అవును. » 


“అయ్యో! గుడ్డివాడా! ఈ నయర్‌టైర్‌ ఎవరో నీకు కొంచెమైనా తెలియదా? నయర్‌టైర్‌, 
విల్‌ఫర్ట్‌ తండ్రి.” 


డాంటీకి నెత్తిమీదపిడుగు పడినట్లయింది. తల పగిలిపోతుందని భయపడుతున్నట్లు, 
గట్టిగా రెండుచేతులోనూ తలపట్టుకుని, లేచినిలబడ్డాడు. 


“అతని తండ్రా? అతని తండ్రా?” అని అరిచాడు. 


122 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“అవును. అతని తండ్రి.” 


యువకుని మనస్సులో పెద్ద మెరుపు మెరిసినట్లయింది. ఇంతవరకూ అయోమయంగా 
ఉన్నవిషయం తేటతెల్లమయింది. 


పరీక్షచేసే సమయంలో విల్‌ఫర్ట్‌ ముఖంలోని మార్పులు, అతను చేసిన నటనలు, 
కాల్చి వేసిన ఉత్తరం, తనచేత చేయించిన ప్రమాణం, బతిమాలిన అతని మాటలు, తన్ని 
హడలగొట్టవలసినది పోయి అనునయించడం, అంతా స్పష్టంగా అతని కళ్లకు కట్టినట్లయింది. 
మత్తుతో తూలాడు. బిగ్గరగా అన్నాడు : “అబ్బ! ఆలోచించాలి. ఇదంతా ఆలోచించాలి. ఒక్కణ్నీ 
ఆలోచించాలి.” 


డాంటీ తన గదికి వెళ్లి పడకమీద వాలిపోయాడు. సాయంకాలం జైలర్‌ వచ్చేసరికి 
అల్లాగే పడుకుని ఉన్నాడు. నిశ్చల ప్రతిమవలె నిశ్చేష్టుడై కనుపాపకదల్బక అలా ఉండిపోయాడు. 
చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి తిరుగులేని ఒక నిశ్చయానికొచ్చాడు. ఘోరప్రతిజ్ఞ 
తీసుకున్నాడు. 

చివరికొక గొంతుక వినిపించి, అతని ధ్యానం భగ్నమయింది. జైలర్‌ వెళ్ళిపోగానే 
ఫెరయా మెల్లిగా వచ్చి పిలిచాడు. తనతో కలిసి ఆహారం తీసుకోమని డాంటీని ఆహ్వానించాడు. 


హాని చెయ్యలేనివాడనీ, పిచ్చిధోరణి వల్ల వినోదం మాత్రమే చేకూర్చు కలవాడనీ పేరు 
సంపాదించిన ఫెరయాకి, జైలు అధికారులు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నారు. ఆదివారాలు 
తెల్లరొట్టి, ద్రాక్షసారాయం ఇస్తారు. ఇవి రుచి చూపించడానికి ఫెరయా డాంటీని పిలిచాడు. 


డాంటీ మాట్లాడకుండా లేచి అతన్ని అనుసరించాడు. 


“నీకు అదంతా చెప్పి నీ మనస్సుకి కల్లోలం తెచ్చిపెట్టాను. కాని ఏం చెయ్యను? 
ఇప్పుడు నీ హృదయంలో పగ తీర్చుకోవాలనే ఊహ బయలుదేరింది.” 


“ఇతర విషయాలు మాట్లాడదాం” అన్నాడు డాంటీ. 


ఫెరయా అతనివంక చూశాడు. విషాదసూచకంగా తల పంకించాడు. ఏవేవో ఇతర 
విషయాల్ని గురించి మాట్లాడ్డం మొదలు పెట్టాడు. 


వృద్ధుని ప్రసంగంలో డాంటీ కొత్తగా నేర్చుకున్న సమాచారం ఎంతో ఉంది. డాంటీ 
మనస్సు మరుపులో పడింది. వృద్దుడు తన కష్టాల్ని గురించి ఏమీ చెప్పలేదు. డాంటీ 
ప్రశంసాపూర్వకంగా వింటున్నాడు. వృద్దుడు చెప్పే విషయాలలో కొన్ని డాంటీ అనుభవానికి 
సన్నిహితంగా ఉన్నాయి. మిగతావి డాంటీకి బొత్తిగా అర్థంకాలేదు. ఇదివరలో ఎన్నడూ 
యోచించని విషయాల్ని గురించి ఫెరయా తెలియచెప్పాడు. కొత్త కొత్త భావాలు డాంటీ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 123 


మనస్సులో ఉత్పన్నమైనాయి. తనకంటె విద్యపొందిన మరొక వ్యక్తే ఉంటే, ఫెరయా ప్రసంగిస్తున్న 
విషయాల్ని ఎంతో ఆసక్తితో వినేవాడని అనుకున్నాడు డాంటీ. 


“మీకు తెలిసినదానిలో కొద్దిగానైనా మీరు నాకు బోధించాలి.” అన్నాడు డాంటీ. 
“నాతో సాన్నిధ్యం మీకు విసుగు కలిగించే వరకూ నాకు చెప్పండి. ముందు ఏం నేర్చుతారు. 
వెంటనే మొదలు పెట్టాలని నాకు తొందరగా ఉంది. నేర్చుకోవాలన్న తృష్ణ అమితంగా పుట్టింది.” 

“నువ్వు సర్వం నేర్చుకోవాలి” అన్నాడు ఫెరయా. 

ఆ రోజు సాయంత్రమే ఖైదీలిద్దరూ కూచుని విద్యాబోధకి ఒక కార్యక్రమం 
నిర్ణయించుకున్నారు. మరునాడు కార్యక్రమం ఆరంభమయింది. డాంటీ ధారణాశక్తి అపారం. 
సూక్ష్మగ్రాహి. గణితశాస్త్రంలో చాలా చురుకు చూపించాడు. రసగ్రహణ పారీణత కూడా 
అతనికధికం. అంకగణితం, రేఖాగణితాలలో కూడా అతనికి ఉత్సాహం పురిగొల్పే అర్థాలు, 
లక్ష్యాలు గోచరించాయి. అతనికింతకు ముందే ఇటాలియన్‌ భాష తెలుసును. నౌకాప్రయాణాలలో 
కొద్దిగా రామేక్‌ భాషనేర్పాడు. ఈ రెండు భాషల సహాయంతో మిగతా భాషల స్వరూపాన్ని 
ఊహించుకోనారంభించాడు. ఆరుమాసాల్లో స్పానిష్స్‌ ఇంగ్లీష్‌ జర్మన్‌ భాషల్ని మాట్లాడగలిగాడు. 
ఏడాది పూర్తయేసరికి, మనిషే పూర్తిగా మారిపోయాడు. ఫెరయా మాత్రం రోజు రోజుకీ 
నిరుత్సాహపడుతునట్లు డాంటీ కనిపెట్టాడు. ఏదో ఒక్క విషయం అతన్ని నిత్యం పీడిస్తున్నట్లు 
తోచింది. ఒక్కొక్కప్పుడు దీర్ణయోచనానిమగ్చుడై ఉండేవాడు. దీర్ణనిశ్వాసం విడిచేవాడు. ఉన్నట్టుండి 
హఠాత్తుగా ఉద్రేకం అతన్ని ఆవహించేది. గబగబా గదిలోపచారు చేసేవాడు. 


ఒకనాడిలా పచారుచేస్తూ, చటుక్కున ఆగిపోయాడు: 
“అబ్బబ్బ! అక్కడ పహారావాడే లేకపోతే, ఎంత బాగుండేది!” అన్నాడు. 


“మీరు తలుచుకున్నట్లయితే అక్కడ పహరావాడుండడు.” అన్నాడు డాంటీ, మిత్రుని 
అభిప్రాయాన్ని కనిపెట్టి. 


“కాని హత్య అంటే నాకు తీరని భయమని చెప్పలేదా నీకు?” 

“కాని ఈ హత్య జరిగినట్లయితే, అది ఆత్మరక్షణకోసం చేసినదే అవుతుంది.” 
“అయినా తేడా లేదు. రెండూ ఒకటే.” 

“అయినా మీరు దాన్ని గురించే నిత్యం ఆలోచిస్తున్నారే?” 

“నిత్యం ఆలోచిస్తున్నాను!” అని గొణిగాడు ఫెరయా. 


“దాని కొకమార్గం గురించి మీరు ఆలోచించారా?” 


124 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఆ! ఆలోచించాను. మూగి, చెవిటి అయిన పహరాని అక్కడ పెట్టినట్లయితే బాగానే 
ఉండును.” 


“సరే అయితే. వాడు మూగవాడైపోతాడు; చెవిటివాడై పోతాడు.” అన్నాడు డాంటీ. 
ఈ మారు డాంటీ ధృథస్వరాన్ని విని, ఫెరయా చకితుడైనాడు. 


“అబ్బెబ్బె, అదికుదరదు” అన్నాడు ఫెరయా కంగారుగా. 

డాంటి ఇంకా మాట్లాడేవాడే. కాని ఫెరయా బుర్ర అడ్డంగా తిప్పేశాడు. ఇంక 
మాట్లాడ్డానిక్మూడా ఒప్పుకోలేదు. 

మూడు మాసాలు గడిచాయి. చివరి కొకనాడు ఫెరయా అడిగాడు: 

“ఎడ్మండ్‌! నీకు తగినంత బలం ఉందా?” 

డాంటీ ఉలితీసుకున్నాడు. దాన్ని నాడంలావంచి, మళ్ళీ వంకర తీసి చూపించాడు. 

“మార్గాంతరం లేకపోతే తప్ప, పహరావాడిని చంపనని నాకు మాటిస్తావా?” 

“నా పరువునంతా పణంపెట్టి ప్రమాణంచేస్తాను.” 

“అయితే ఇంక మనం అనుకున్న పని నెరవేరుద్దాం.” 

“నెరవేర్చడానికెన్నాళ్లు పట్టుతుంది?” 


“కనీసం ఏడాది పట్టుతుంది. కాని వెంటనే పని మొదలెడదాం. ఇదిగో నేను చెప్పే 
కార్యక్రమం ఇది.” అంటూ ఫెరయా, తమ రెండుగదులు, సొరంగాల ఉనికిని గీసి చూపించాడు. 
సొరంగంమధ్యలో ఒకచోట వరండాకి దారి తవ్వడం, అక్కడ నించి భూమిపైకి తవ్వడం, 
అక్కడొక రాతిపలక అడ్డుగా ఉంచడం తన ఉపాయమని చెప్పాడు. తరుణం చూసి అది 
తీసేస్తే పహరావాడు అందులో పడతాడు. అప్పుడతన్ని నోట్లో గుడ్డలు కుక్కి కట్టి పడేసి, ఇద్దరూ 
కలిసి వరండాచివరకెళ్లి, పైనున్న ఒక కిటికీగుండా తాటినిచ్చెన సహాయంతో అవతలి గోడదాటి, 
తప్పించుకోవాలి. 


డాంటీ సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాడు. అతని కళ్లు తళతళ మెరిశాయి. ఉపాయం 
సులువైనది. తప్పకుండా నెరవేరి తీరుతుంది. 


ఆ రోజునే ఇద్దరూ తవ్వడం ఆరంభించారు. జైలర్‌ వచ్చే వేళకి పని ఆపుచేసి ఎవరిగదికి 
వాళ్లు వెళ్లారు. ఎంత దూరాన ఉన్నా జైలర్‌ అడుగుల చప్పుడు ఇద్దరికీ పరిచయమైనందువల్ల, 
ఎన్నడూ ఇద్దరిగుట్టూ బైటపడలేదు. అదనుకి ఎవరిగదిలో వారుండేవారు. తవ్వగా వచ్చిన 
మట్టిని కొద్ది కొద్ది చొప్పున ఇద్దరూ వారి కిటికీలలో నుంచి విసిరేవారు. అతి జాగ్రత్తతో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 125 


రాయిముక్షైనా మిగలకుండా నలగ్గొట్టేవారు. కొంతమట్టి గాలికి లేచిపోయెది. 


ఏడాదిపైగా గడిచిపోయినా పని సాగుతూనే ఉంది. ఇద్దరూ ఉపయోగించిన పరికరాలు 
చిన్న ఉలి, కత్తి, కర్రముక్క మాత్రం. ఈ పని చేస్తూనే ఫెరయా డాంటీకి విద్యాబోధ సాగిస్తూ 
వచ్చాడు. ఒక్కభాషలో కాక అనేకభాషల్లో అతనితో మాట్లాడేవాడు. దేశాల చరిత్రలు, 
మహాపురుషుల జీవిత విశేషాలు ఏకరువుపెట్టేవాడు. 


పదిహేను మాసాలకి వరండాకింద సొరంగం తవ్వడం పూర్తయింది. ఇప్పుడు వారికి 
పైన పహరావాడు ఇటూ అటూ తిరుగుతున్న అడుగుల చప్పుడు స్పష్టంగా వినపడుతోంది. 
కాని తప్పించుకోడానికి వీలైనరోజుకోసం ఇద్దరూ నిరీక్షిస్తున్నారు. పట్టుబడకుండా 
తప్పించుకోవాలంటే, ఆకాశమంతా మేఘాలు కమ్మి, కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటిరాత్రి 
వచ్చేవరకూ చూడాలనుకున్నారు. కాని ఈ లోగా వారికి భయంవేసింది. ప్రమాదవశం వల్ల 
పహరాసిపాయి తిరుగుతున్నప్పుడు ముందే నేల సల్లిపడిపోతే? అందుకని పునాదుల్లో 
తవ్వుతుండగా దొరికిన ఒక చిన్న కర్రదూలాన్ని తీసుకొచ్చి బోటు పెట్టారు. 


ఒకనాడు డాంటీ ఈ దూలాన్ని వరండాకింద సొరంగంలో బోటు పెడుతున్నాడు. 
ఫెరయా డాంటీ గదిలో కూచుని, తాడునిచ్చెన వేలాడతియ్యడానికి మేకాకటి తయారుచేస్తున్నాడు. 
ఆ సమయంలో డాంటీకి ఆర్తనాదం వినవచ్చింది. డాంటీ గబగబా దేకుతూ తన గదికి 
వెళ్లాడు. ఫెరయా గది మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని ముఖం తెల్లగుడ్డపేలికవలె 
పాలిపోయింది. నుదుట చెమట ధారలుకట్టింది. పిడికిళ్లు బిగిసి ఉన్నాయి. 


ఫెరయాను చూసి డాంటీ నిశ్చేష్టుడైనాడు. చేతిలో ఉలిజారిపడింది. 
“ఏమయింది?” అన్నాడు. 


“అయ్యో! నా పనైపోయింది. ఇలా విను. నాకొక భయంకరమైన వ్యాధిపుట్టింది. 
నాకు తెలుసును. అది ముంచుకువస్తోంది. దాని కొక్కటే మందుంది. నా గదిలో పడక కాళ్లదిక్కున 
కిందచూడు. అక్కడొక గొయ్యిలో చిన్నసీసా ఉంది. అందులో సగానికి ఎర్రనిజషధం ఉంది. 
అది తీసుకొచ్చి నా కియ్యి-ఉహు. అలాకాదు. వొద్దు. తీరా ఇది తెలిసిపోవచ్చు. నాకింకా 
సత్తువ పూర్తిగా పోకముందే, నన్ను నా గదిలో చేర్చు. వ్యాధి ప్రకోపించినప్పుడు ఏమౌతుందో 
ఎవరికి తెలుసు?” 


డాంటీ వృద్ధుని మెల్లిగా నడిపించుకు వెళ్లాడు. ఫెరయా గది చేరగానే అతన్ని పడకమీద 
చేర్చాడు. 


వృద్ధుడు నిలువెల్లా ఒణికిపోతున్నాడు. మెల్లిగా డాంటీతో ఇలా చెప్పాడు: “ఇదొక 


126 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


రకం మూర్చ. ఇది వచ్చినప్పుడు నరాలన్నీ బిగుసుకుపోతాయి. ఒళ్లంతా కొయ్యబారిపోతుంది. 
నోటమాట రాకపోవచ్చు. నోటి చివర నురుగు రావచ్చు. అప్పుడప్పుడు పెద్ద కేకలు పెట్టవచ్చు. 
నా కేకలు ఎవరికీ వినపడకుండా జాగ్రత్తతీసుకో. ఇది చాలా ముఖ్యం. లేకపోతే అధికారులొచ్చి 
గది మార్చగలరు. అలా జరిగితే ఇంక మనం కలుసుకోడం అనేది ఉండదు. ఒంటిలో కదిలిక 
లేకుండా ఆగిపోయిన తరవాత, ఒళ్లు చల్లబడినప్పుడు-ఆ తరవాతనే సుమా-నోరు పగలతెరిచి 
ఎనిమిది లేక పది చుక్కలు ఆ బెషధంనా గొంతుకలో పొయ్యి. అప్పుడు నేను తేరుకోవచ్చు.” 


“తేరుకోవచ్చు!” అన్నాడు డాంటీ. 
ఇంతలో ఫెరయా “చచ్చిపోతున్నాను. అబ్బ! రా. రా. సాయం-” అన్నాడు. 


మూర్చ అకస్మాత్తుగా వచ్చిపడింది. ముఖం నల్లబడింది. కళ్లు పెద్దవైనాయి. మూతి 
వంకర తిరిగింది. ఫెరయా మెలికలు తిరుగుతున్నాడు. నోట నురుగు వస్తోంది. దుప్పటి కప్పి 
కేకలు పైకి వినబడకుండా కాపాడుతున్నాడు డాంటీ. ఈ విధంగా రెండు గంటలసేపు గడిచింది. 
తరవాత ఫెరయా శరీరం బిగుసుకుపోయింది. మృత్యు వాసన్నమైనట్లు కనిపించింది. అప్పుడు 
డాంటీ అతని నోటిని తెరిచి పదిచుక్కలు మందుపోసి చూశాడు. 

గంటసేపు గడిచింది కాని వృద్ధునిలో చలనమైనా లేదు. మందు పొయ్యడంలో 
ఆలస్యమయిందని డాంటీ భయపడ్డాడు. చిట్టచివరికి వృద్ధుని పాలిపోయిన ముఖంలో రంగు 
విరిసింది. వెళ్లబెట్టినట్లుండిపోయిన కనుపాపలు కదల నారంభించాయి. దీర్గనిశ్వాసం విడిచి 
మెల్లిగా కదిలాడు. 


“అమ్మయ్య. బతికాం” అన్నాడు డాంటీ. 
అయితే రోగి ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. ఆందోళనతో ద్వారంవంక చేసంజ్ఞచేశాడు. 


డాంటీ విన్నాడు. జైలర్‌ అడుగులచప్పుడు వినవచ్చింది. అప్పుడే ఏడుగంటలయింది 
కాని, డాంటీ అది గమనించలేదు. గభాల్నలేచి సొరంగంలో దూరి రాతిపలక కప్పి తనగది 
చేరాడు. 


జైలర్‌ డాంటీ గదికి వచ్చాడు. ఖైదీ మామూలుగా పడకపైనే కూర్చుని ఉన్నాడు. 
జైలర్‌ వెళ్ళిపోయాడో లేదో, ఆహారాన్ని ముట్టుకోకుండా వెంటనే సారంగంగుండా వృద్ధునిగదికి 
వెళ్లాడు. వృద్దునికి చైతన్యం వచ్చింది. కాని పడకమీద పడుకునే ఉన్నాడు. 


డాంటీ తిరిగి రాగానే ఫెరయా అన్నాడు : “నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు డాంటీ. 
పారిపోడానికి అంతా సిద్ధంగా ఉంది. నువ్వు పారిపోతావనుకున్నాను.” 


“మీరు లేకుండానా?” అన్నాడు డాంటీ. “నేనటువంటిపని చెయ్యగలననుకున్నారా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 127 


మీరు?” 


“కాని నేను మోసపోయాను. నా కిప్పుడు రవంతైనా సత్తువలేదు. బొత్తిగా 
కుంగిపోయాను.” 


“ధైర్యం తెచ్చుకోండి. మీకు తిరిగి సత్తువ చేరుకుంటుంది.” 


ఫెరయా అన్నాడు: “కిందటి పర్యాయం మూర్చవచ్చినప్పుడు అరగంటసేవుంది. అది 
పోగానే నాకు ఆకలి వేసింది. ఒకరి సహాయం అవసరం లేకుండా నేనే లేవగలిగాను. ఇవాళ 
కుడిచెయ్యి, కుడికాలూ కదల్బ లేకుండా ఉన్నాడు. యోచనాశక్తి తగ్గింది. అంతా అయోమయంగా 
ఉంది. అంటే మెదడు పాడయిందన్నమాట. మూడోసారి ఈ మూర్భవచ్చిందంటే ఒళ్ళంతా 
పక్షవాతమైనా వ్యాపిస్తుంది. చచ్చిపోవడమైనా సంభవిస్తుంది.” 

“అబ్బెబ్బే అల్లాకాదు. ధైర్యం తెచ్చుకోండి. మీరు మరణించరు. మూడోసారి 
మూర్భవచ్చినా, అప్పటికి మీరు స్వేచ్చగా ఉంటారు. ఇప్పటి మాదిరిగానే అప్పుడూ తగ్గిపోతుంది. 
అప్పుడు చికిత్సకి అన్ని అవకాశాలూ ఉంటాయి. మీ ఆరోగ్యం చక్కబడుతుంది.” 

వృద్దుడన్నాడు నాయనా! నిన్ను నువ్వు మోసపుచ్చుకోకు. ఇప్పుడొచ్చిన మూర్చనన్ను 
శాశ్వతంగా చెరసాలలో నిర్బంధించింది. తప్పించుకోవాలంటే నడవగలగాలికదా!” 

“అయితే వారం రోజులు చూద్దాం. నెల చూద్దాం. అప్పటికి మీకు తిరిగి బలం 
వస్తుంది. ఇప్పుడంతా సిద్ధంగా ఉంది. ఎప్పుడు పారిపోవాలో నిర్ణయించడం ఇంక మన 
చేతిలో పని. మీకు బలం చేరి, ఈదగలరని తోచినప్పుడు, ఆ రోజునే తప్పించుకోవచ్చును.” 


“నేనింక ఈదగలగడం అనేది ఉండదు. పక్షవాతంవల్ల ఈ చెయ్యి పడిపోయింది. ఒక 
రోజుపాటికి కాదు. ఇదింక ఎప్పుడూ ఇలాగే ఉండిపోతుంది. నువ్వే చూడు ఈ చేతినెత్తి.” 


యువకుడు వృద్ధుని చెయ్యి పైకెత్తి విడిచి పెట్టాడు. అది తామరకాడలాగ 
జారిపడిపోయింది. 


“ఇప్పుడేనా నమ్మకం కలిగిందా ఎడ్మండ్‌? నామాట విను. నేచెప్తున్నది నిజం. ఇదిలా 
సంభవిస్తుందని నేను ముందే అనుకున్నాను. ఇది మావంశంలో వారసత్వం వల్ల వచ్చింది. 
నాతండ్రి మూడో పర్యాయం మూర్చలో చనిపోయారు. నా తాత కూడా అంతే. నా కీ జెషధం 
ఇచ్చిన వైద్యుడు నాకూ అదేగతి అని ఎప్పుడో చెప్పాడు.” 


డాంటీ ఏడ్పుగొంతుకతో అన్నాడు : “వైద్యుడు పొరబడ్డాడు. అయినా మీకు పక్షవాతం 
వస్తే మాత్రమేం? నేను మిమ్మల్ని భుజంపైన వేసుకుని ఈదగలను.” 


128 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“నాయనా! ఎందుకు భ్రమలో పడతావ్‌? నామాట విను. నాకు మృత్యువొచ్చి ముక్తి 
నిచ్చేవరకూ నేనిక్కడే ఉంటాను. నువ్వు పారిపో. వెంటనే తప్పించుకో. నువ్వింకా యువకుడవ్‌. 
నీకు బలముంది. నీలో చురుకుతనముంది. నన్ను గురించి వ్యధపడకు. స్తీ వాగ్గానాన్ని 
ఉపసంహరించుకోనిస్తున్నాను. నామాటవిను.” 


“అదే తప్పని సరైతే, నేనూ ఉండిపోతాను.” అంటూ డాంటీ లేచి వృద్దునికి తన చేతి 
నందించాడు. “దేవునిపైన ప్రమాణంచేసి చెప్తున్నాను. మీ అవసానం వరకూ నేను మిమ్మల్ని 
విడిచివెళ్లను.” 


ఫెరయా తలెత్తి యువకునివంక చూశాడు. భక్తిభావం, ఉదాత్తగుణం, నిరాడంబరత, 
అవ్యాజప్రేమ యువకుని ముఖంలో ఉట్టి పడుతున్నాయి. 


వృద్దుడన్నాడు : “సరే. నీ ప్రమాణాన్ని అంగీకరిస్తున్నాను.” యువకునికి తన చెయ్యి 
అందించి అన్నాడు : “నీ ఉదారగుణానికి బహుశా నీకు ప్రతిఫలం లభించవచ్చును. ఇప్పుడింక 
నేను తప్పించుకోలేదు. నువ్వు తప్పించుకోనంటున్నావు. అందువల్ల వరండా కింద సొరంగాన్ని 
పూద్చి పెట్టు. గస్తీ సిపాయి అక్కడ గొయ్యి ఉన్నట్లు కనిపెట్టి అధికారులికి ఫిర్యాదు చేశాడంటే, 
మనగుట్టు బయటపడిపోతుంది. మనల్ని ఇంక కలుసుకోకుండా చేస్తారు. అవసరమైతే రాత్రంతా 
పనిచెయ్యి. రేపు జైలర్‌ వచ్చి వెళ్లేవరకూ ఇక్కడికి మళ్లీ రాకు. రేపు వచ్చినతరవాత నీకు 
ముఖ్యమైన సంగతొకటి చెప్పాలి.” 


18 


మరుసటి ఉదయం డాంటీ మిత్రుని గదికి వెళ్లాడు. ఫెరయా కోలుకుని, ప్రశాంతంగా 
కూచుని ఉన్నాడు. వెలుగు కెదురుగా ఒక కాగితపు ముక్కని ఎడమచేత్తో పట్టుకుని చూస్తున్నాడు. 
అతని కుడిచెయ్యి స్వాధీనంలో లేదు. కాగితం ముక్క వంకర తిరగడంలేదు. మాట్లాడకుండా 
ఫెరయా ఆ కాగితాన్ని డాంటీకి అందించాడు. 


“దీన్ని జాగ్రత్తగా చూడు” అన్నాడు ఫెరయా చిరునవ్వుతో. “ఈ కాగితపుముక్కే నాకున్న 
భాగ్యమంతా. ఇవాళ నుంచి ఈ భాగ్యంలో సగం నీకు చెందుతుంది.” 
డాంటీ ముఖాన చెమట పట్టింది. ఫెరయా ఉన్మత్తుడనే వదంతికి ఆధారమైన ఈ ధన 


నిక్షేపాన్ని గురించి, ఈ రోజువరకూ మాట్లాడకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని 
డాంటీ ఎన్నడూ ఎత్తలేదు. ఫెరయాకూడా ఈ ప్రసక్తి తేలేదు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 120 


ఫెరయా మౌనాన్నిబట్టి అతనికి మతి స్థిరం కోలుకుందనుకున్నాడు డాంటీ. కాని ఈ 
మూర్భ తరవాత ఇప్పుడీ మాటలు ఫెరయా నోటివెంట రావడంతో, తిరిగి అతనికి మతి 
స్థిరంపోయి, భ్రమలో పడుతున్నాడని డాంటీ భయపడ్డాడు. 


“ధనమా?” అన్నాడు డాంటీ తడబడుతూ. 


“అవును” అన్నాడు ఫెరయా. “ఎడ్మండ్‌! ర్స్‌ హృదయం విశాలమైనది. నువ్వేమని 
భావిస్తున్నావో నాకు తెలుసును. కాని దాన్ని అనుభవించే అదృష్టం నాకు లేకపోయింది. 
కాబట్టి నువ్వు అనుభవిద్వువు కాని. నా మాట ఎవరూ వినిపించుకోరు. ఎవరూ 
నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే, నాకు మతిలే దనుకున్నారు. కాని నాకు మతిపోలేదని 
తెలిసిన నువ్వు నా మాట వినాలి. తరవాత నీ యిష్టం, నమ్మితే నమ్ము.” 


“మూర్చవల్ల మీ సత్తువంతా పోయింది. ముందు కొంచెం విశ్రాంతి తీసుకోండి. 
మీరు కోరినట్లయితే కధంతా రేపు వింటాను. కాని ఇవాళ మీ ఒంటిని గురించి శ్రద్ద తీసుకోండి. 
అదీకాక ఈ భాగ్యం అంత జరూరైన విషయమా?” డాంటీ చిరునవ్వు అణుచుకోలేక పోయాడు. 


“జరూరే ఎడ్మండ్‌” అన్నాడు వృద్దుడు. “ఏమో ఎవరికి తెలుసును? రేపే, రేపు కాకపోతే 
ఎల్లుండే, నాకు మూడో మూర్చ రావచ్చు. అప్పుడంతా ఆఖరైపోదా? అదిమాత్రం నిజం. 
ముమ్మాటికీ నిజం. పది కుటుంబాలకి అదృష్టం తెచ్చి పెట్టగల ఈ భాగ్యం, నన్ను పీడిస్తున్న 
ఈ దుష్టులకు చెందకుండా పోయిందని తరచు సంతోషిస్తూ ఉంటాను. కాని నా ఈ రహస్యం 
వల్ల నీకెంత సౌఖ్యం చేకూరుతుందో తలుచుకుంటే, ఒక్క క్షణం కూడా జాప్యం చెయ్యలేను. 
గుప్తంగా భద్రపరచబడిన ఈ ధన నిక్షేపం నీవంటి వారసుని చేతపడకుండా పోతుందని 
భయపడుతున్నాను.” డాంటీ ముఖం పెడకుతిప్పి, దీర నిశ్వాసం విడిచాడు. ఫెరయా అన్నాడు 
పరీ అపనమ్మకాన్ని నువ్వు విడిచి పెట్టలేకపోతున్నావు కదూ, ఎడ్మండ్‌? నా మాటలవల్ల నీ 
కింకా నమ్మకం కలగలేదుకదూ? నీకు రుజువులవసరం. అందుకే ఈ కాగితం చదువ. దీన్ని 
నేనింతవరకెవరికీ చూపించలేదు.” 


వృద్దుని (భ్రమా పరికల్పనకు దోహద మివ్వరాదనే భావంతో డాంటీ “రేపు చూద్దాంలెండి” 
అన్నాడు. 

“సరే రేపటి వరకూ మనం దాన్నిగురించి మాట్లాడవద్దు. కాని ఈ కాగితాన్ని మాత్రం 
ఇప్పుడు చదువు.” 


ఇంక అతనికి కోపం తెప్పించ కూడదనుకున్నాడు డాంటీ. కాగితం ముక్క తీసుకుని 
చూశాడు. సగం కాలిపోయి ఉంది. దానిలో ఇలా ఉంది. 


130 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అతడే సర్వానికీ వార........ 
ఏప్రిల్‌ 25, 149......... 
డాంటీ తలెత్తి చూశాడు. “ఏం?” అన్నాడు ఫెరయా. 


“కాని ఈ వాక్యాలన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. కాగితం చాలావరకు కాలిపోయి నట్టుంది. 
బొత్తిగా తెలియడం లేదు.” 


“మొట్టమొదటి సారిగా చదువుతున్నావు కాబట్టి నీకు తెలియడంలేదు. కాని దీర్హరాత్రులు 
తదేకంగా ఆ వాక్యాల వంకనే చూస్తూ ధ్యానించిన నాకు బోధపడుతుంది. అందులో ప్రతి 
పదాన్నీ తిరిగి తిరిగి యోచించి వాక్యనిర్మాణాన్ని ఊహించాను. ఆ వాక్యాల భావాలు నాకు 
అవగతమే.” 


“అంటే వీటిలోని అంతరార్జాన్ని మీరు కనిపెట్టారా?” 


“కనిపెట్టానని నాకు గట్టిగా నమ్మకమే. కాని నీ అంతట నువ్వే నిర్ణయించుకో. ముందుగా 
ఈ కాగితానికి సంబంధించిన చరిత్ర విను.” 


“ఆగండి” అన్నాడు డాంటీ. “అడుగుల సవ్వడి వినపడుతోంది. ఎవరో వస్తున్నారు. 
నేను వెళ్ళిపోవాలి.” కధా, వృద్ధుని వివరణా, వినకుండా తప్పించుకో గలిగినందుకు సంతోషిస్తూ 
డాంటీ సొరంగంగుండా నాగుపామువలె పాకి వెళ్ళిపోయాడు. ఆ కథ వింటే తన మిత్రుని 
మనోవైకల్యం స్థిరపడి పోతుందని డాంటీ భయపడ్డాడు. ఫెరయా తత్తరపడి రాతిపలకను 
యథాస్థానంలోకి కాలితో గెంటాడు. 


'ఫెరయా అనారోగ్య సమాచారాన్ని జైలర్‌ వల్ల విని, అదెంత ప్రమాదమైనదో స్వయంగా 
చూసి తెలుసుకోవాలని గవర్నర్‌ వచ్చాడు. 


'ఫెరయా కాలూ, చెయ్యో పడిపోయినట్లు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. గవర్నర్‌కి 
జాలి కలిగి ఇంతకంటె మంచి గదికి మారుస్తాడని ఫెరయా భయపడ్డాడు. దానివల్ల తన 
మిత్రునినుంచి వేరైపోవలసి వస్తుంది. కాని అలా జరగలేదు. ఈ ఉన్మత్తుడు ఏదో స్వల్ప 
అనారోగ్యంవల్ల బాధపడుతున్నాడని భావించి గవర్నర్‌ వెళ్లిపోయాడు. 


ఇంతసేపూ డాంటీ పడకపై విశ్రమించి యోచిస్తున్నాడు. ఈ నిధినిగురించి ఫెరయా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 131 


మోసగించబడ్డాడా? లేక ఫెరయాను గురించి అందరూ మోసపోతున్నారా? ఆ రోజంతా 
డాంటీ తన గదిలోనే ఉన్నాడు. ఫెరయా మతి లేనివాడని రూఢికాగల దుర్ముహూర్తాన్ని దూరం 
చెయ్యడానికి ప్రయత్నంచేశాడు. ఒక కాలూ, ఒక చెయ్యో స్వాధీనం తప్పిన వృద్దుడు, శరీరాన్ని 
దాదాపు ఈడ్చుకుంటూ వస్తున్న సవ్వడి విని డాంటీ కంపించిపోయాడు. చివరికి అతను 
వృద్ధుని సహాయానికి వెళ్లక తప్పిందికాదు. నిస్సహాయంగా వృద్ధుడు డాంటీ గదిలోకి 
(ప్రవేశించలేడు. 


డాంటీని చూసి వృద్దుడన్నాడు: “ఇదిగో నేనే వచ్చాను చూశావా? ఏమయినా సరే 
నిన్ను విడిచిపెట్టకుండా వెన్నాడుతున్నాను. నేనిచ్చేదాన్ని అంగీకరించకుండా తప్పించుకోవాలని 
చూస్తున్నావు. కాని నువ్వు తప్పించుకోలేవు. ఇదిగో విను.” 


ఎడ్మండ్‌ వృద్ధుని తన పడకపైకి చేర్చాడు. అతనిపక్కనే ముక్కాలిపీటమీద కూచున్నాడు. 


ఫెరయా మెల్లిగా చెప్పాడు : “స్పాడా వంశస్థులలో తుది రాజకుమారుడు కార్డినల్‌ 
స్పాడావద్ద నేను కార్యదర్శిగా పని చేశాను. అది నీకు తెలుసుగా. నేను నా జీవితంలో సౌఖ్యం, 
ఆనందం అనుభవించానంటే, దానికి కార్డినల్‌ స్పాడా చలవే కారణం. అతని కుటుంబానికి 
అపారభాగ్యముందని పేరున్నప్పటికీ, అతనంత భాగ్యవంతుడు కాడు. అయినా విలాసంగా 
జీవితం గడుపుతాడని పేరుపడ్డాడు. అతని విశాల రాజభవనం నాకు స్వర్గప్రాయంగా ఉండేది. 
అతని సోదరుని బిడ్డలిద్దరికీ నేను విద్య బోధించేవాడిని. ఇద్దరూ చనిపోయారు. అతడు 
ప్రపంచంలో ఒంటరైపోయినప్పుడు, పదేళ్లు నాకు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా, నేనతని 
కోరికల్ని పొల్లుపోకుండా తీర్చేవాడిని. కార్డినల్‌ ఇంటిలో నాకు తెలియని రహస్యాలనేవి 
ఉండేవికావు. కార్డినల్‌ స్పాడా నిత్యం పూర్వ గ్రంధాలను పరిశీలిస్తూ ఉండేవాడు. ఈ నిరర్ధకమైన 
పరిశ్రమనుంచి అతన్ని నివారించడానికి ఒకరోజున ప్రయత్నించాను. వెతికి వెతికి నిరుత్సాహంతో 
చింతామనస్సుడై కూచుని ఆలోచించేవాడు. ఇది తగదని నేను చెప్పినప్పుడు, విషాదభావంతో 
నావంక చూసి, రోమ్‌ చరిత్ర గ్రంధమొకటి నాచేతికిచ్చి, ఒక ప్రకరణం చూపించాడు. క్రైస్తవమత 
సర్వాధికారి (పోప్‌) ఆరో అలెగ్జాండర్‌ జీవిత చరిత్రలో ఇరవైయో ప్రకరణంలో ఈ విధంగా 
వ్రాసి ఉంది. ఆ వాక్యాలను నేనెన్నడూ మరిచిపోలేదు: 


“రొమానాయుద్దాలు ముగిశాయి. విజయం సాధించిన సీజర్‌ బార్గియాకు ఇప్పుడు 
ఇటలీదేశాన్ని ఏకంగా కొనెయ్యడానికి ధనం కావలసివచ్చింది. పరాజయాలెన్ని కలిగినా లొంగని 
ఫ్రెంచి రాజు పన్నెండో లూయీతో వ్యవహారాలు పరిష్మరించుకోడానికి పోప్‌కికూడా ధనం 
అవసరమయింది. అందువల్ల నిరుపేద దేశమైన ఇటలీలో దుర్హటమైనప్పటికీ ద్రవ్యార్దన కేదో 
ఒక ఎత్తువెయ్యడం అవసరమయింది. పోప్‌కి ఒక ఆలోచన తట్టింది. ఇద్దర్ని కార్డినల్స్‌గా 


132 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నియమిస్తే సరి.” 


“ఆ తరవాత కధ టూకీగా చెప్తాను విను. రోమ్‌లోకెల్ల ధనాధ్యులైన ఇద్దరు ఉత్తమవంశ 
సంజాతుల్ని కార్డినల్స్‌గా నియమించినందువల్ల పోప్‌కి రెండు విధాల ప్రయోజనం కలిగింది. 
పదవులివ్వడానికి ఇద్దరివద్దనుంచీ ధనం తీసుకున్నాడు. ఆయిద్దరూ అప్పుడేయే పదవుల్లో ఉన్నారో 
ఆ పదవుల్నీ కార్యాలయాల్నీ అమ్మి బోలెడు ధనంసేకరించారు. ఇదికాక మూడో ప్రయోజనం 
ఒకటుంది. అది తరవాత చెప్తాను. ముందుగా సీజర్‌ బార్గియా, పోప్‌ కలిసి ఇద్దరు ధనాధ్యుల్ని 
చూశారు. (కైెస్తవమఠంలో నాలుగు ముఖ్యోద్యోగాలు ఆక్రమించిన జీన్‌ రాస్పిగ్రియాజీ ఒకడు. 
రోమన్లలోకెల్ల భాగ్యవంతుడు, ఉత్తమ పురుషుడూ అయిన సీజర్‌ స్పాడా ఒకడు. పోప్‌ ఇవ్వచూపిన 
పదవుల విలువ వారిద్దరికీ తెలుసును. ఇద్దరూ ఆశాపరులే. ఇద్దరూ కార్డినల్‌ పదవులకోసం 
అపారంగా ధనాన్ని ధారపోశారు. ఈ యిద్దరి పాత ఉద్యోగాలకోసం ఎనమండుగురు కొత్త 
వ్యక్తులు కూడా ధనం ధారపోశారు. పోప్‌కీ, సీజర్‌ బార్గియాకీ మొత్తం ఎనిమిది లక్షల క్రౌన్లు 


లభించాయి.” 


“ఆ తరవాత ఏమి జరిగిందంటే : రాస్పిగ్రియాజీ, స్పాడాలకు కార్డినల్‌ పదవులిచ్చి 
బుజ్జగించాడు పోప్‌. లేనిపోని బుణాలనిమిత్తం ఆస్తుల్ని కట్టబెట్టనిచ్చి, ఇద్దర్నీ రోమ్‌లో నివాసం 
ఏర్పరుచుకోనిచ్చాడు. తరవాత సీజర్‌ బార్గియాతో కలిసి ఆ యిద్దర్నీ విందుకు ఆహ్వానించాడు.” 


“పోప్‌కి చెందిన ఒక చక్కని భవనంలో విందు ఏర్పాటయింది. ఈ భవనానికున్న కీర్తి 
ఇద్దరికీ తెలుసును. కాని రాస్పిగ్రియాజీ పదవీ వ్యామోహంలో పడి అంధుడైనాడు. స్పాడా 
మాత్రం వివేకంతో ప్రవర్తించాడు. అతను ప్రాణంగా చూసుకునే తమ్ముని కొడుకొకడున్నాడు. 
అతని పేరు గైడో స్పాడా. సైన్యంలో కెప్టెన్‌గా ఉండేవాడు. పోప్‌ విందులో ఏం 
జరుగబోతుందోనని ముందే భయపడి, స్పాడా విందుకి వెళ్లేముందు తనకోసం వేచి 
ఉండవలసిందని గైడోకు కబురు పంపాడు. కాని అతను కనపడలేదని వార్తాహరుడు చెప్పాడు. 
స్పాడా రెండుగంటల వేళకి విందుకి బయలుదేరాడు. పోప్‌ అతనికోసం నిరీక్షిస్తున్నాడు. స్పాడా 
అక్కడికి వెళ్లగానే అతని కళ్లబడిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడైనాడు. గైడో, సీజర్‌ బార్గియావద్ద 
నిలబడి ఉత్సాహంతో ప్రసంగిస్తున్నాడు. బార్గియా ఆ యువకునిపట్ల అతి మక్కువ నటిస్తున్నాడు. 
స్పాడా ముఖం పాలిపోవడం బార్గియా కనిపెట్టాడు. తాననుకున్నంతా జరగబోతోందని స్పాదా 
(గ్రహించాడు. అందరూ విందుకు కూచున్నారు. గంటలో స్పాడా, గైడో మరిణించారు. 
కుక్కగొడుగులు తిన్నందువల్ల ఇద్దరూ చనిపోయినట్లు వైద్యుడు నిర్ణయం చేశాడు. స్పాడా 
పోప్‌ భవనంవద్దనే మృతి చెందాడు. గైడో ఇంటివరకూ వెళ్లి ద్వారం వద్ద పడిపోయాడు. 
అతని భార్య సమీపించే సరికే అతని ప్రాణాలు పోయినాయి. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 133 


“వెంటనే మృతుల పత్రాలు వెతకాలనే మిషతో, పోప్‌, సీజర్‌ బార్గియాలు 
వారసత్వహీనులైన వారి సంపదని వశంచేసుకోడానికి బయలుదేరారు. కాని స్పాడా రాసిపెట్టిన 
వీలునామా ఒక్కటే వారికి దొరికింది. అందులో తన ధనమూ [గ్రంధాలయమూ గైడోకి చెందాలని 
రాశాడు. ఇంతే. పోప్‌, సీజర్‌ కలిసి స్పాడా భవనమంతా గాలించారు. కాని వెయ్యి క్రౌన్లు, 
కొద్ది నగలుతప్ప ఇంకేమీ దొరకలేదు. గైడో ప్రాణాలు విడుస్తూ ఒక్క మాట చెప్పగలిగాడు. 
వీలునామా ఉంది జాగ్రత్తపెట్టు, అని. తండ్రీకొడుకులు (సీజర్‌ బార్గియా, పోప్‌ కుమారుడే) 
ఎంత వెతికినా స్పాడా సంపద దొరకలేదు. రెండుభవనాలు, ద్రాక్షతోట మాత్రం గైడో భార్యకు 


మిగిలాయి.” 


“కొన్ని మాసాలు గడిచేసరికి పోప్‌ పొరపాటున విషం మింగిచనిపోయాడు. తరువాత 
సీజర్‌ బార్గియా రోమ్‌నగరం విడిచి వెళ్లిపోయాడు. ఒకరాత్రి సంఘర్షణలో అతను హతుడైనాడు. 
స్పాడా వంశస్థుల స్థితి అయోమయంగా ఉండిపోయింది. హత్యల గురించిన వదంతులు 
దేశమంతటా వ్యాపించాయి. తండ్రిని మించిన కొడుకు సీజర్‌ బార్గియాయే కార్డినల్స్‌ ఇద్దరి 
సంపదనూ కొల్లగొట్టాడని అంతా అనుకోనారంభించారు. రాస్పిగ్లియాజీ అజాగ్రత్తవల్ల అతని 
సంపదంతా పోయింది.” 

ఇక్కడ ఫెరయా అకస్మాత్తుగా ఆగాడు. “ఇప్పటివరకూ కధ, పిచ్చివాడు చెప్పినట్లు 
లేదుకదా?” అని అడిగాడు. 

“లేదు లేదు” అన్నాడు డాంటీ. “రసవత్తరమైన చరిత్ర ఘట్టాన్ని చదువుతున్నట్లుంది. 
ఆపైన ఏం జరిగిందో చెప్పండి.” 


“స్పాడా వంశస్థులలో ఆఖరి రాకుమారుడు కౌంట్‌ స్పాడాని గురించి ఇప్పుడు చెప్తాను. 
నేను అతనివద్ద కార్యదర్శిగా పనిచేశాను. అతనెప్పుడూ తన పదవికి తగిన ధనంలేదని 
నిస్బృహచెందేవాడు. క్రైస్తవ కీర్తనల గ్రంధం ఒకటి పారంపర్యా వస్తున్నది. కార్డినల్‌ స్పాడా 
వీలునామాలో ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పబడింది. ఆ వంశానికి చెందిన పత్రాలన్నిటినీ 
నేను పరిశీలించనారంభించాను. కాని వానిలో ఏమీకనిపించలేదు. తరవాత బార్గియా ఆర్జించిన 
ధనాన్ని గురించి పరిశోధనచేశాను. స్పాడా భాగ్యం అతనివద్ద చేరిందో లేదో పరిశీలించాను. 
కాని రాస్పిగ్లియాజీ సంపదొక్కటే అతనికి లభించినట్లు తేలింది. అప్పుడు నాకర్థమయింది. 
కార్డినల్‌ స్పాడా సంపద బార్గియా వశంకాలేదు. స్పాడా వంశస్థులు అనుభవించడం లేదు. 
ఎక్కడో ఏ పాతరలోనో దాగి ఉందని గ్రహించాను.” 


“కొన్నాళ్లకి కౌంట్‌ స్పాడా మృతిచెందాడు. తన వంశపత్రాల్ని అయిదువేల (గ్రంధాల్ని 
మత (గ్రంథాన్ని, వెయ్యి క్రౌన్ల రొక్కాన్ని నాకిచ్చిపోయాడు. ఏటేటా తన స్మృత్యర్థం ప్రార్థనలు 


134 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


జరిపించాలని నాకు కర్తవ్యం విధించాడు. తన వంశ చరిత్రను వ్రాయాలని కోరాడు. అతను 
కోరినవన్నీ నిర్వర్తించాను.” 


“దాంటీ, తొందరపడకు. నా కధ ఆఖరు కావచ్చింది. నేను అరెస్టు కాకముందు, 
1807లో, కౌంట్‌ స్పాడా చనిపోయిన పదిహేను రోజులికి, సరిగ్గా డిసెంబర్‌ 25వ తేదీని, 
స్పాడా వంశ పత్రాల్ని మళ్లీ తిరగవేస్తున్నాను. తేదీ ఇంత స్పష్టంగా ఎందుకు జ్ఞాపకముందో 
నీకు ఇప్పుడే తెలుస్తుంది. ఆ పత్రాల్ని అప్పటికి నేను వెయ్యిసార్లయినా చదివి ఉంటాను. 
భుక్తాయాసంవల్ల మధ్యాహ్నం మూడుగంటల వేళకి నాకు నిద్రపట్టింది. తిరిగి మేలుకునేసరికి 
గడియారం ఆరుగంటలు కొట్టుతోంది. గది అంతా చీకటిగా ఉంది. పరిచారకుల్ని దీపం 
తీసుకురమ్మని కేక వేశాను. ఎవ్వరూ పలకలేదు. నేనే లేచి దీపం వెలిగించాలనుకున్నాను. 
పక్కనే ఉన్న ఒక దీపం చేత తీసుకున్నాను. ద్వారంవద్దనున్న దీపం సహాయంతో దీన్ని 
వెలిగించడానికి కాగితం ముక్కకోసం తడిమాను. ప్రమాదవశం వల్ల అమూల్యమైన ఏ 
కాగితాన్నైనా కాల్చివేస్తానన్న భయంతో, చెయ్యి వెనక్కి లాక్కున్నాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. 
దగ్గర మేజాపైన మత గ్రంధంలో పసుపుపచ్చని కాగితం ఒకటుంది. స్పాడా వంశీకులా 
కాగితాన్ని అలాగే ఉంచేశారు. అది పుటల్ని గుర్తుపెట్టుకోడానిక ఉపయోగపడుతోంది. మెల్లిగా 
వెతికి ఆ కాగితం తీశాను. చింపి ఒక ముక్క తీసుకుని ద్వారం వద్దకెళ్ళి అక్కడ దీపానికి 
ముట్టించాను. వెంటనే ఇంద్రజాల మహిమ వల్లనన్నట్లు, ఆ పచ్చకాగితం మీద పసుపుపచ్చని 
అక్షరాలు కనిపించడం మొదలుపెట్టాయి. హడలిపోయాను. వెంటనే కాగితాన్ని నలిపి మంట 
ఆర్చేశాను. త్వరత్వరగా దీపం వెలిగించాను. దీపపు వెలుగులో, నలిపిన కాగితాన్ని విప్పి 
చూశాను. అప్పుడు నా మనోభావాల్ని వర్ణించడం నా తరం కాదు. అతివేడిమి తగిలినప్పుడు 
మాత్రమే కనిపించే, రహస్యమైన ఒక రకం సిరాలో వ్రాసినవి ఆ అక్షరాలు. దాదాపు మూడో 
వంతు కాగితం కాలిపోయింది. మిగిలినదే ఇవాళ ఉదయం నువ్వు చదివినది. ఇప్పుడు మళ్ళీ 
చదువు ఆ కాగితాన్ని పోయిన వాక్యభాగాల్ని నేను పూరించి, అర్థం చెప్తాను.” 


ఫెరయా పచ్చకాగితాన్ని డాంటీ చేతికిచ్చాడు. డాంటీ అత్యంత కుతూహలంతో ఇలా 
పైకి చదివాడు : 


“ఇవాళ, అనగా 1498 ఏప్రిల్‌ 25వ తేదీని, పోప్‌ ఆరో..... 

కెప్రరా, కార్డినల్‌ బెంటివాగ్రియో విషప్ర...... 

నావద్ద తీసుకున్న ధనంతో తృప్తిచెందక, నా సంపదనంత..... 

భయంతో ఈ క్రింది వివరాలను ఈ లేఖద్వారా నా సోదరుని కుమారుడు గైడో an 
బంగారు వెండి అచ్చుల్ని, ద్రవ్యాన్ని నగల్నిి....... 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 135 


మాంట్‌ క్రిస్థో ద్వీపంలోని కొండ గుహల్లో......... 
ఇద్దరం కలిసేవెళ్లి అక్కడ దాచివచ్చినందువల్ల......... 
విలువ ఇరవై లక్షల రోమన్‌ క్రౌన్లు........ 

లోనికి చొచ్చుకువెళ్లినచోట చివర దిగి, తూర్పు....... 
ఇరవయ్యో రాతినెత్తి.................. 

రెండోద్వారం దాటి వెళ్లిన తరవాత చివరిమూల .......... 
నిధినంతనీ సంక్రమింపచేస్తున్నాను. 


“95 ఏప్రిల్‌ 14......... 7 
డాంటీ చదవడం పూర్తిచేశాక ఫెరయా మరొక కాగితమిచ్చి చదువమన్నాడు. అందులో 


ఇలా ఉంది. 
gee అలెగ్జాండరు నన్ను విందుకి ఆహ్వానించారు. 
ఇది వరలో కార్డినల్‌ 

woe యోగం వల్ల చనిపోయిన సంగతి నాకు తెలుసును. 

కార్డినల్‌ పదవి ఇచ్చినందుకు 
కం. న్స్‌ కొల్లగొట్టే దురుద్దేశంతో, విందులో 

నాకు విషం పెట్టగలరనే 
త స్పాడాకు తెలియపరుస్తున్నాను. నాకున్న 
వ. విలువైన ఇతర సామగ్రిని 


ఆ నిధి 
పట మక ఉంటుంది. ఆ ద్వీపంతీరాన సముద్రజలం 
ais దిక్కుగా నడిచివెళ్లి 
మున గుహలో ప్రవేశించాలి. ఈ గుహలో రెండు 


చోట్ల ద్వారాలున్నాయి. 


136 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


seus ను నిధి దాచబడింది. నాకు ఏకైక వారసుడైన 
గైడో స్పాడాకు ఈ 


ఫెరయా యువకునింక ఆత్రుతతో చూశాడు. “ఇప్పుడీ రెండు ముక్కల్నీ దగ్గర చేర్చి 
చదువు. అప్పుడు నీ ఇష్టం వచ్చిన అభిప్రాయానికి రావచ్చును” అన్నాడు. 


డాంటీ అలాగే రెండు ముక్కల్నీ చేర్చి ఈ మారు చదివాడు. అది ఇలా ఉంది : 


“ఇవాళ, అనగా 1498 ఏప్రిల్‌ 25వ తేదీని, పోప్‌ ఆరో అలెగ్జాండర్‌ నన్ను విందుకి 
ఆహ్వానించారు. ఇదివరలో కార్డినల్‌ కెప్రరా, కార్డినల్‌ బెంటి వాగ్లియో విషప్రయోగం వల్ల 
చనిపోయిన సంగతి నాకు తెలుసును. కార్డినల్‌ పదవినిచ్చినందుకు నా వద్ద తీసుకున్న ధనంతో 
తృప్తిచెందక, నా సంపదనంతనీ కొల్లగొట్టే దురుద్దేశంతో, విందులో నాకు విషం పెట్టగలరనే 
భయంతో ఈ క్రింది వివరాలను ఈ లేఖద్వారా నాసోదరుని కుమారుడు గైడో స్పాడాకు 
తెలియపరుస్తున్నాను. నా కున్న బంగారు వెండి అచ్చుల్ని నగల్ని వజ్రాల విలువైన 
ఇతరవస్తుసామగగ్రిని మాంట్‌ క్రిస్టో ద్వీపంలోని కొండగుహల్లో దాచి ఉంచాను. ఇద్దరం కలిసే 
వెళ్లినందువల్ల అవెక్కడున్నదీ గైడోకి తెలుసును. మొత్తం ఆ నిధి విలువ ఇరవైలక్షల రోమన్‌ 
కౌన్లు ఉంటుంది. ఆ ద్వీపం తీరాన సముద్రజలంలోనికి చొచ్చుకువెళ్ళినచోట, చివర దిగి, 
తూర్చుదిక్కుగా నడిచి వెళ్ళి, ఇరవయ్యోరాతినెత్తి గుహ ప్రవేశించాలి. ఈ గుహలో రెండుచోట్ల 
ద్వారాలున్నాయి. రెండో ద్వారం దాటి వెళ్ళినతరవాత చివరిమూలను నిధి దాచబడింది. 
నాకు ఏకైక వారసుడైన గైడో స్పాడాకు ఈ నిధినంతనీ సంక్రమింప చేస్తున్నాను.” 


“సజర్‌ స్పాడా.” 

“95 ఏప్రిల్‌ 1498.” 

“ఇప్పుడేమంటావ్‌?” అన్నాడు ఫెరయా. 

డాంటీ అన్నాడు: “ఇదేనా కార్డినల్‌ స్పాడా మరణశాసనం? ఇంతకాలం వెతుకుతున్న 


కాగితం ఇదేనా?” 
“అవును. అవును. వెయ్యిసార్లు అవునని చెప్తున్నాను” అన్నాడు ఫెరయా ఉద్రేకంతో. 
“ఈ వాక్యాలనెవరు పూరించారు?” 


“నేనే. నిప్పుతో కాలిపోగా మిగిలిన కాగితంలో పంక్తుల్ని బట్టి, పూర్తి కాగితంలో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 137 


పంక్తుల పొడవెంత ఉంటుందో లెక్కగట్టాను. భూగర్భాంతరమార్గంలో నడిచేవాడు, చీకటిలోని 
కొద్ది తెల్లని ఛాయల్ని బట్టే మార్గం వెతికినట్లు, తెగిన వాక్యాల అర్ధాల్ని గురించి యోచించి 


ఊహించాను.” 
“కాగితంలోని విషయాన్ని పూర్తిగా గ్రహించిన తరవాత మీరేం చేశారు?” 


“వెంటనే బయలుదేరాలనుకున్నాను. నిజానికి అప్పుడే బయలుదేరానుకూడా. కాని 
చక్రవర్తి పోలీసులు నాపైన నిఘాపెట్టారు. అప్పడికింకా నెపోలియన్‌కి కొడుకు పుట్టలేదు. 
అప్పుడింకా రాష్టాలు విభజించాలనే ప్రయత్నంలో ఉన్నాడు నెపోలియన్‌. ఉన్నట్టుండి నేను 
బయలుదేరేసరికి, పోలీసులికి అనుమానం కలిగింది. నేను పియాంబినోలో ఓడ ఎక్కబోతుండగా 
నన్ను అరెస్టుచేశారు. ఇంక ఆ తరవాత జరిగినదంతా నీకు తెలుసును.” ఫెరయా పితృసహజమైన 
వాత్సల్యంతో డాంటీ వంకచూసి, “మనం ఇద్దరం కలిసి ఎప్పటికైనా తప్పించుకుని పారిపోగలిగితే, 
ఆ ధనంలో సగం నీకు చెందుతుంది. నేనిక్కడే మరణించడం సంభవిస్తే, నువ్వొక్కడవే 
పారిపోవచ్చును. అప్పుడా ధనం యావత్తూ నీ పరమౌతుంది.” అన్నాడు. 


డాంటీ ఆశంకతో అన్నాడు : “కాని ఈ భాగ్యానికి సక్రమమైన వారసులెవరూ లేరా?” 


“లేరు. నువ్వ ఆ విషయమై శంకించనవసరంలేదు. ఆ వంశం అంతరించింది; వారిలో 
ఆఖరివాడైన కౌంట్‌ స్పాడా తన సర్వస్వానికీ నన్ను వారసుని చేశాడు. ఆ మతగ్రంధాన్ని 
నాకిచ్చి, ఆ ధనమంతా నాకు సంక్రమింపచేశాడు. నువ్వా విషయమై చింతపడనవసరం 
లేదు. ఈ భాగ్యం ఎప్పుడైనా మన వశమైనట్లయితే, నిశ్చితంగా, నిర్మలాంతఃకరణతో మనం 
దానిననుభవించవచ్చును.” 


“ఈ భాగ్యం మొత్తం ఎంత ఉందన్నారు?” 
“ఇరవైలక్షల రోమన్‌ క్రౌన్లు. అంటే, ఇప్పటి మన ద్రవ్యంలో కోటీ ముప్ఫైలక్షలు.” 


“అసంభవం” అన్నాడు డాంటీ బిగ్గరగా. అంత మొత్తాన్ని గురించి తలుచుకునేసరికి 
అతనికి తల తిరిగినట్లయింది. 


ఫెరయా మెల్లిగా చెప్పాడు : “ఇంత కాలమూ ఈ రహస్యాన్ని నీకు చెప్పకుండా 
ఎందుకు దాచానంటే, మొదట నీకు నిరూపించాలి. తరవాత నిన్ను ఒక్కసారిగా ఆశ్చర్యచకితుణ్ని 
చెయ్యాలనుకున్నాను. నాకీ మూర్చ రాకముందు మనం తప్పించుకుని ఉన్నట్లయితే, నిన్ను 
తిన్నగా మాంట్‌ క్రిస్టో ద్వీపానికి తీసుకువెళ్ళేవాడిని. కాని ఇప్పుడు నువ్వే నన్నక్కడికి తీసుకువెళ్లాలి. 
డాంటీ. ఆగు. నువ్వు కృతజ్ఞత చూపవలసిన పనిలేదు.” 


“కాదు” అన్నాడు డాంటీ. “ఈ భాగ్యమంతా మీకే చెందుతుంది. ఇంకెవ్వరికీ చెందదు. 


138 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నాకెలాటి హక్ళూలేదు. నేను మీకు రక్తబంధువునైనా కాను.” 


“నువ్వు నాకు కుమారుడవైనావు డాంటీ. నా నిర్బంధంలో నువ్వు వరప్రసాదివైనావు. 
నా వృత్తివల్ల నేను ఆ జన్మ బ్రహ్నచారిగా ఉండవలసిన వాడినే. జన్మలో తండ్రికాలేని వానిని, 
ఎన్నడూ స్వేచ్చపొందలేని ఖైదీని, ఊరడించడానికే భగవంతుడు నిన్ను పంపాడు.” ఫెరయా 
స్వాధీనంలో ఉన్న చేతినందించాడు. డాంటీ చెయ్యి అందుకుని వృద్దుని పరిష్వంగం చేసుకున్నాడు. 


19 


దీర్ణకాలంగా వృద్దుని మనోవ్యధకు హేతువైన ధననిక్షేపం, పుత్ర సమానునిగా ప్రేమిస్తున్న 
వ్యక్తికి వినియోగపడుతుందని ఇంక విశ్వాసం కలగడంతో, వృద్దుని దృష్టిలో ఆ నిక్షేపం యొక్క 
మూల్యం రెండింతలయింది. రోజూ ఆ ధన మొత్తాన్ని గురించే డాంటీతో ప్రసంగిస్తూ ఉండేవాడు. 
కోటీ ముప్ఫైలక్షల ద్రవ్యంతో మనిషైనవాడు మిత్రులకెంత సహాయం ఏరీతిగా చెయ్యగలడో 
వృద్దుడుపన్యసించేవాడు. డాంటీ ముఖం మేఘాచ్చన్నమయేది. పగతీర్చుకోవాలని తీసుకున్న 
ప్రతిజ్ఞ అతనికి జ్ఞప్తికి వచ్చేది. ఇంత ధనంతో శత్రువుల కెంతటి అపకారం చెయ్యవచ్చునో 
అతను యోచించేవాడు. ఫెరయా మాంట్‌క్రిస్టో ద్వీపాన్ని చూడలేదు. డాంటీ ఎల్బాద్వీపానికీ, 
కార్సికాకూమధ్య నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు, అనేకమార్లు దూరాన ఆ ద్వీపాన్ని చూశాడు. 
ఆ ద్వీపం ఎప్పుడూ నిర్ణనంగా ఉండేది. అది దాదాపు కోణాకారంలో ఉన్న ఒక పెద్ద పర్వతం 
అని చెప్పవచ్చును. ఏ అగ్ని పర్వత ప్రజ్వలనవల్లనో సముద్రాంతర్భాగంనుంచి వెలికి వచ్చింది 


కాబోలు. 


డాంటీ ఆ ద్వీపం ఉనికి చూపే చిత్రపటం గీసి ఫెరయాకి చూపించాడు. నిధిని ఎలా 
వెతకాలో సులువైన మార్గాల్ని ఫెరయా నిర్దేశించాడు. కాని ఫెరయాకి ఉన్నంత ఉత్సాహం 
డాంటీకి లేదు. ఫెరయా పిచ్చివాడు కాదని డాంటీ అర్థం చేసుకున్నమాట నిజమే. కాని ఆ 
నిధి అక్కడొకప్పుడు దాచబడినప్పటికీ, ఇప్పుడింకా అక్కడే ఉంటుందని డాంటీకి నమ్మకంలేదు. 
నిధి వృద్ధుని భ్రమా పరికల్పన కాకపోవచ్చుకాని, ఇప్పటికింకా అక్కడే ఉంటుందంటే అతను 
నమ్మలేకుండా ఉన్నాడు. 


బందీల తుది ఆశల్ని తుడిచిపెట్టేసి, శాశ్వతంగా వారిని నిర్బంధంలోనే ఉంచడానికి 
విధి కుట్రపన్నినట్లు, ఇప్పుడొక దుర్హటన సంభవించింది. సముద్రం పక్కనున్న వరండా 
మరమ్మతుకి వచ్చింది. కొత్తపునాదులు వేసి వరండా మరమ్మత్తు చేశారు. బందీలిద్దరూ కష్టపడి 
తవ్వి సగంలో ఆపుచేసిన గొయ్యి, ఇప్పుడు రాళ్లతో పూడ్చబడింది. ఇప్పుడు వారి మార్గానికి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 139 


నిర్భేద్యమైన నిరోధం ఏర్పడింది. 

యువకుడు విషాద స్వరంతో అన్నాడు “చూశారా! నాకు మీ పట్ల గలభక్తికి ప్రతిఫలమని 
మీరు భావిస్తున్న దానిని, నాకు లభించనివ్వకూడదని భగవంతుడే నిర్ణయించాడు. నేనెప్పటికీ 
మీతోనే ఉంటానని మాటిచ్చాను. ఇప్పుడింక ఆ మాట నిలబెట్టుకోక నాకు గత్యంతరంలేదు. 
మీ సహవాసాన్ని మించిన భాగ్యం నాకేదీ లభించదు. మనమిద్దరం ఇంకెన్నటికీ ఈ చోటు 
విడిచి వెళ్లలేం. నా భాగ్యం వాస్తవంగా మాంట్‌ క్రిస్టో కొండల మధ్య నిరీక్షిస్తున్న ద్రవ్యసంపదకాదు. 
మీరు నాలో వెలిగించిన జ్ఞానజ్యోతి, నా స్మృతిలో శాశ్వతంగా నెలకొల్పిన భాషాజ్ఞానసంపదలు 
మాత్రమే నా వాస్తవభాగ్యం. మీ అపారజ్ఞాన నిధి తవ్వినాకిచ్చిన సులభ్య విజ్ఞానసంపదలే, 
సుబోధ్యమానవ విజ్ఞానమే నాకు లభించిన భాగ్యం. ఇంతకాలం మీ సాహచర్యం వల్ల, నాలో 
నూతన భావాలనుత్పన్నంచేసే మీ అద్భుత వాక్ష్రృభావం వల్ల, నాకు మనోశక్తి లభించింది. 
నాకు విశేషప్రజ్ఞ సిద్ధించింది. ఇప్పుడెంతటి కార్యాలకైనా వెనుదియ్యని శక్తి వచ్చింది. నిస్పృహ 
నిరాశలకులోనై చెదిరిపోతున్న మనస్సు, మీ పరిచయభాగ్యంవల్ల ధృఢమయింది. ఇదేనాభాగ్యం. 
ఇదేవాస్తవమైన నా సంపద. దీనికంతటికీ మీరే కర్తలు. సీజర్‌ బార్గియాలు కాదు, ప్రపంచంలోని 
చక్రవర్తులంతా ఏకమైనా సరే నా ఈభాగ్యాన్ని కొల్లగొట్టలేరు.” 


ఈ రీతిగా భాగ్యహీనులైన ఇద్దరు బందీలకూ రోజులు గడుస్తున్నాయి. రోజులు సుఖంగా 
గడవకపోయినా, దుర్భరంకాలేదు. ధననిక్షేపాన్ని గురించి ఇంతవరకూ రహస్యంగా తన 
మనస్సులోనే ఉంచుకున్న ఫెరయా, ఇప్పుడు నిత్యం దాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అతని 
పక్షవాతం అలాగే ఉంది. ఇంక కోలుకోగలడనే ఆశ పూర్తిగా అంతరించింది. కాని తన 
మానసపుత్రుడు తప్పించుకున్నట్లు కలలు కంటూ, అతని సౌఖ్యం గురించి ఆ కలల్లోనే 
ఆనందించేవాడు. ఎప్పుడైనా ఆ ఉత్తరం పోతుందేమోననే భయంతో, డాంటీచేత పదేపదే 
చదివించేవాడు. చివరికా ఉత్తరంలోని విషయమంతా డాంటీకి కంఠస్థమయింది. అప్పుడుతను 
వ్రాసిన రెండో కాగితపు ముక్కని కాల్చివేశాడు. ఇప్పుడు మొదటి కాగితం ముక్క ఎవరిచేతులలో 
పడినా ఫరవాలేదు. రహన్యం బహిర్గతం కాదు. స్వేచ్చ లభించినపుడు డాంటేీకి 
ఉపకరించగలవనుకున్న విషయాల్ని గురించి ఫెరయా డాంటీకి బోధించేవాడు. స్వేచ్చ లభించిన 
రోజునే, ఆ క్షణంలోనే డాంటీ మాంట్‌ క్రిస్టో ద్వీపానికి వెళ్ళిపోడం తప్ప మరొక యోచనే 
ఉండరాదని చెప్పాడు. ఆ ద్వీపం వెళ్లి గుహల్లో గుర్తు చెప్పబడిన ఆ చోటు వెతకాలి. 


ఈ లోగా ఘడియలూ రోజులూ గడిచిపోతున్నాయి. చకచక గడిచిపోకపోయినా కాలం 
ఇద్దరికీ దుర్భరంగా మాత్రంలేదు. ఫెరయాకి కాలూ చెయ్యో తిరిగి స్వాధీనంలోకి రాకపోయినా, 
అతని మేధాశక్తి ఆవంతైనా క్షీణించలేదు. క్రమ క్రమంగా డాంటీకి ఫెరయా నిగ్రహజీవనాన్ని 


140 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అలవరింపచేశాడు. అల్పవిషయాలలోకూడా అత్యంత (్రద్ధవహించగల సూక్ష్మపరిశీలనా బుద్ధినీ, 
ఓర్మినీ డాంటీకి చేకూర్చాడు. నిర్బంధ ప్రారబ్దానికి లోనుకాని అన్యులకువలెనే, ఈ యిద్దరికీకూడా 
కాలం ప్రశాంతంగా గడిచిపోతోంది. కాని పైపైకి ప్రశాంతంగా రోజులు గడుపుతున్న ఈ 
యిద్దరూ, ఇద్దరి గదులలోనూ వేరై కూర్చున్నప్పుడు, తీరని కోర్కెలు, అణచబడిన వాంఛలు 
వారి హృదయాలలో తలెత్తేవి. అప్పుడు గాఢ నిశ్వాసాలు విడిచేవారు. 


ఒకనాటి రాత్రి డాంటీ నిద్రలోనుంచి ఉలిక్కిపడిలేచాడు. తననెవరో పిలుస్తున్నట్లు 
అతనికి తోచింది. కన్నులు తెరిచి చుట్టూ గాఢంగా అలుముకున్న చీకటిని చీల్చి చూడ్డానికి 
ప్రయత్నించాడు. ఎవరిదో ఆర్తనాదం, అందులోనే తనపేరు వినవచ్చినట్లయింది. డాంటీ 
పడకపైనుంచి లేచాడు. ముఖమంతటా చెపటపట్టింది. జాగ్రత్తగా చెవులొగ్గి ఆలకించాడు. 
నిస్సందేహంగా పిలుపు తన మిత్రుని గది వద్దనుంచే వచ్చిందనుకున్నాడు. 


“అయ్యోదేవుడా! అదేనా?” అనుకున్నాడు డాంటీ. రాతినెత్తి సొరంగంగుండా గబగబా 
వెళ్లాడు. రెండో చివర రాతిపలక తీసేసి ఉంది. రెపరెపలాడుతున్న కొవ్వొత్తిదీపం వెలుగులో, 
పడకను కరిచి పట్టుకుని గజగజ వాణికిపోతున్న వృద్దుడు కనిపించాడు. వృద్దుడు పాలిపోయి 
ఉన్నాడు. మెలికలు తిరిగిపోతున్నాడు. 


వృద్దుడు నీరస స్వరంతో విషాదభావంతో అన్నాడు : “చూశావా డాంటీ! నా పనేమైందో? 
ఏం జరిగిందో నీకు వేరే చెప్పనవరసం లేదు.” 


ఎడ్మండ్‌కి మతిపోయి నట్లయింది. తన ఉనికినే మరిచిపోయి, ద్వారంవద్దకు పరుగెత్తి 
“రండి! రండి! త్వరగా రండి” అని సహాయం కోసం అరిచాడు. 


ఫెరయాలేని సత్తువ తెచ్చుకొని “ఆగాగు. ఏమిటాపిచ్చిపని?” అన్నాడు. “ఇలా గయితే 
మన పని ఆఖరే ఇంక. ఇప్పుడింక మనం ఆలోచించవలసింది నిన్ను గురించే. నాయనా! 
ఇంక నీ చెర నీకు దుర్భరం కాకుండా ఉండాలంటే, నువ్వు తప్పించుకోడానికి ఏం చెయ్యాలో 
అది ఆలోచించాలి. నేనిక్కడ చేసిన పనంతా నువ్వొక్కడవూ మళ్లీ చెయ్యాలంటే అనేక సంవత్సరాలు 
పట్టుతుంది. అంతే కాదు. నేను విడిచి పెట్టబోతున్న ఈ కూపం ఖాళీగా ఉండిపోదు. మరొక 
నిర్భాగ్యుణ్ని ఎవరినో ఇక్కడికి తీసుకొస్తారు. వచ్చే కొత్తబందీకి నువ్వు దేవతలా దొరుకుతావు. 
అతను బహుశా యువకుడై ఉండవచ్చు. నీ మాదిరిగానే బలశాలి, ఓర్మికలవాడు కావచ్చును. 
నావల్ల జాహ్యమైన నీ వరారీకి అతను తోద్పదవచ్చును. భగవంతుడే నీ (శ్రమకి 
ప్రతిఫలమివ్వగలడు. నష్టపరిచే దానికంటె దేవుడు ప్రసాదించేదే ఎప్పుడూ అధికం. ఇంక 
నేను మరణించే సమయం ఆసన్నమయింది.” 


డాంటీ చేతులు జోడించి “అయ్యయ్యో! అలా అనకండి” అని మాత్రం అనగలిగాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 141 


వృద్ధుని మాటలవల్ల ఉబికి వచ్చిన దుఃఖాన్ని అణుచుకుని ఇలా అన్నాడు : “ఇంతకు ముందొక 
సారి మిమ్మల్ని రక్షించాను. ఇప్పుడు మళ్లీ రక్షించగలను.” పడకనెత్తి కాళ్లదిక్కున గోతిలో 
సీసాతీశాడు. అందులో మూడో వంతు బెషధం ఇంకా ఉంది. “ఇదిగో చూడండి. ఈ అద్భుత 
సంజీవి ఇంకా ఉంది. చప్పున చెప్పండి. ఈ మాటు దీంతో నేనేంచెయ్యాలి? కొత్తగా 
చెయ్యవలసినదేమైనా ఉందా? చెప్పండి. మిమ్మల్ని కాపాడతాను.” 


“ప్రయత్నించు. కాని అప్పుడే నా ఒళ్లు చల్లబడిపోతోంది. మళ్ళీ వొణుకు ఎక్కువగా 
వచ్చేస్తోంది. పళ్లు పటపటలాడుతున్నాయి. ఎముకలు బిగిసిపోతున్నట్లున్నాయి. అయిదునిమిషాల్లో 
మూర్చ పూర్తిగా వచ్చేస్తుంది. పావుగంటలో ఇక్కడింక నేనుండను. నా శవం మాత్రం 
మిగుల్తుంది.” 


“అయ్యయ్యో” అన్నాడు డాంటీ దుఃఖిస్తూ. 

“మొదటిసారి ఏంచేశావో ఇప్పుడూ అదే చెయ్యి. అయితే ఈ మాటు అంతసేపు వేచి 
ఉండవద్దు. జీవతంత్రులప్పుడే మూగపోతున్నాయి.” స్వాధీనంలో లేని కాలుచేతుల వంక కళ్లతో 
చూపుతూ, “మృత్యుదేవతకి ఆట్టే కష్టం ఉండదు. ఈ మారు పదికి బదులు పన్నెండు చుక్కలు 
నా గొంతుకలో పొయ్యి. అప్పుడు నేను తేరుకోకపోయినట్లయితే, ఇంక నువ్వు నన్ను విడిచి 
వెళ్ళిపోవచ్చును. ఇంక నేను నిలవలేను. నన్ను పడకమీదికి చేర్చు” అన్నాడు. 


ఎడ్మండ్‌ వృద్ధుని రెండు చేతులతోనూ ఎత్తి పడకపై పరుండబెట్టాడు. 

ఫెరయా మెల్లిగా చెప్పాడు : “చూడు డాంటీ! ఇంక నిన్ను శాశ్వతంగా విడిచి 
వెళ్లిపోతున్నాను. నాయనా! నీకు సర్వసౌఖ్యాలూ, సర్వసౌభాగ్యం లభించాలని ఆశీర్వదిస్తున్నాః క 

యువకుడు మోకాళ్లపై వొంగి ముఖాన్ని పడకలో దాచుకుని దుఃఖించనారంభించాడు. 

“డాంటీ! ఈ తుదిక్షణంలో, నాకు పరమ విశ్రాంతి లభించనున్న ఈ క్షణంలో, నేను 
చెప్తున్నమాట (శ్రద్ధగా విను. నాకన్నులపై కమ్మిన మాయతెరలన్నిటినీ భగవంతుడు తొలగించాడు. 
స్పాడా వంశస్థుల ధననిక్షేపం నిజంగానే ఉంది. నామాట నమ్ము. నువ్వ తప్పించుకో 
గలిగినట్లయితే, వెంటనే, జాప్యం చెయ్యకుండా, మాంట్‌ క్రిస్టో ద్వీపానికి వెళ్లు. ఆభాగ్యమంతటినీ 
స్వాధీనంచేసుకో. నువ్వనుభవించిన కష్టాలింక చాలు. ఆభాగ్యంతో సౌఖ్యాలనందుకో.” 

వృద్ధుని శరీరం ఒక్కసారి గట్టిగా కంపించింది. డాంటీ తలెత్తి చూశాడు. వృద్దుని 


నేత్రాలు రక్తరాగ రంజితాలైనాయి. తరవాత తెరిచిన కన్నులు చలనం లేకుండా 
ఉండిపోయినాయి. అతని పెదవులేవో మాటలుచ్చరిస్తున్నాయి. 


“అయ్యయ్యా. నన్నప్పుడే విడిచిపోకండి. అయ్యోదేవుడా! ఆయనకి సత్తువనిచ్చి రక్షించు.” 


142 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మరణోన్ముఖుడైన వృద్దుడు డాంటీని వారించాడు. “బిగ్గరగా అరవకు. జాగ్రత్త! ఎవరైనా 
వినగలరు. అప్పుడు నన్ను రక్షించినా ప్రయోజనం ఉండదు. మనల్ని విడదీస్తేస్తారు. జాగ్రత్త.” 


“అవును. మీరు చెప్పినది నిజం. నేను నిశ్శబ్దంగా ఉంటాను. మిమ్మల్ని రక్షిస్తాను. 
మీరు బాధపడుతున్నారే కాని, ఈమారు మూర్చ కిందటి మారు వచ్చిన దానికంటె తక్కువే.” 


“నాయనా! మోసపోతున్నావు. ఇప్పుడు తక్కువే బాధ పడుతున్నాను. కారణం, 
నిరోధించడానికి నాలో సత్తువ ఉడిగిపోయింది. నీ వయస్సులో ఉన్న వారికైతే, ప్రాణాలపై 
తీపి, ఆత్మవిశ్వాసం ఉంటాయి. కాని వృద్దులికి మృత్యువు స్పష్టంగా కనిపిస్తుంది. అదుగో, 
వస్తోంది. నాచూపు తగ్గిపోతోంది. నా మెదడు కల్లోలమైపోతోంది. నీ చెయ్యేది డాంటీ! 
వెళ్లిపోతున్నాను.” 

వృద్దుడు ఒంటిలో మిగిలిన సత్తువనంతనూ తెచ్చుకుని, ఒళ్లు బిగపట్టి, పడక పైనుంచి 
కొద్దిగాలేచి, “మాంట్‌ క్రిస్తో మాట మరిచిపోకు.” అని అరిచి వెనక్కి వాలిపోయాడు. 


ఈ మారు మూర్చ భయంకరంగా వచ్చింది. కాలు చేతులు వంకర్లు తిరిగిపోయాయి. 
కనురెప్పలు వాచిపోయాయి. పెదవులమధ్య నురుగు వచ్చింది. చివరికి పడకపైన నిశ్చలమైన 
శరీరం మిగిలింది. కొద్ది క్షణాలకుముందు అద్భుత మేధాసంపదగల ప్రజ్ఞా పురుషుడున్న 
స్థానంలో చలనంలేని కట్టె మిగిలింది. డాంటీ దీపంతీసి, తలవంక ఒక రాతిపై పెట్టాడు. 
నిశ్చలదృష్టితో డాంటీ వృద్ధుని పరికించాడు. మెల్లిగా వృద్ధుని నోరు తెరిచి, కత్తి అడ్డుపెట్టి, 
సరిగ్గా పన్నెండు చుక్కలు బెషధం పోశాడు. ఇంకా సీసాలో బెషధం మిగిలి ఉంది. ఏం 
జరుగుతుందోనని నిరీక్షిస్తూ కూచున్నాడు డాంటీ. పది నిమిషాలు గడిచింది. పావుగంట 
గడిచింది. అరగంట గడిచింది. కాని వృద్ధుని శరీరంలో కదలిక లేదు. డాంటీ 
కంపించిపోతున్నాడు. అతని జుట్టు నిక్కపొడుచుకుంది. ముఖమంతా చెమటపట్టింది. గుండె 
గబగబ కొట్టుకుంటోంది. తుది యత్నం చెయ్యాలనుకున్నాడు. ఈ మారు మిగిలిన బెషధమంతా 
వృద్ధుని గొంతుకలో పోశాడు. వెంటనే వృద్ధుని శరీరం గిజగిజలాడింది. కనుగ్రుడ్లు గిరగిరా 
తిరిగాయి. ఏడ్చువలె వినవచ్చిన నిశ్వాసం ఒకటి వెలువడింది. కొంతసేపటికి గిజగిజ 
కొట్టుకుంటున్న శరీరం కర్రవలె బిగిసిపోయింది. కన్నులు తెరుచుకుని ఉండిపోయినాయి. 
అరగంట గడిచింది, గంట గడిచింది. డాంటీ వృద్దుని గుండెలపై చెయ్యివేసి గంటసేపూ 
దుర్భర మనోవేదనతో నిరీక్రిస్తున్నాడు. క్రమక్రమంగా వృద్దుని హృదయస్పందన క్షీణించింది. 
శరీరమంతా చల్లబడిపోయింది. చివరికి వృద్ధుని ప్రాణాలు ఎగిరిపోయినాయి. 


అప్పటికి ఉదయం ఆరుగంటలయింది. తెల్లవారుతోంది. కావ్వొత్తి దీపపు వెలుగు, 
కిటికీలోనుంచి వస్తున్న వెలుగులో క్షీణించిపోతోంది. చీకటి వెలుగులమధ్య సంఘర్షణ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 143 


సాగుతున్నంతసేపూ డాంటీ ఆశతో పెనుగులాడుతూనే ఉన్నాడు. కాని పొద్దుటి వెలుగుతో 
గది నిండిపోగానే అతని ఆశలన్నీ ఆఖరైనాయి. ఇంక పడకపైనున్నది శవంమాత్రమేనని 
నిర్జారణయింది. అతన్ని భీతి ఆవహించింది. డాంటీ కొవ్వొత్తి దీపాన్ని ఆర్పి, జాగ్రత్తగా దాచి, 
సొరంగం ప్రవేశించి, రంధ్రాన్ని రాతి పలకతో కప్పివెళ్ళిపోయాడు. జైలర్‌ వచ్చేవేళయింది. 
జైలర్‌ ముందుగా డాంటీ గదికి వచ్చాడు. తరవాతనే ఫెరయాగదికి వెళ్లాడు. అక్కడేం 
జరుగుతుందో చూడాలని డాంటీకి గట్టికోరిక కలిగింది. మెల్లిగా సొరంగంలో దేకి వెళ్ళి, 
రాతిపలక చాటున నిలబడి సవ్వడి ఆలకించాడు. జైలర్‌ సహాయంకోసం కేకలు పెట్టడం 
విన్నాడు. వార్డర్లు కొందరు వచ్చారు. తరవాత సిపాయిలు వచ్చారు. చివరికి గవర్నర్‌ వచ్చాడు. 
తరవాత పడక కదిలినచప్పుడయింది. ముఖంపైన చన్నీళ్లు చల్లాలని గవర్నర్‌ ఆజ్ఞ ఇచ్చాడు. 
ఫలితం లేకపోడంవల్ల కాబోలు డాక్టర్‌ని పిలిపించడానికి గవర్నర్‌ ఆజ్ఞ ఇచ్చాడు. గవర్నర్‌ 
గదివిడిచి వెళ్లాడు. వెళ్ళేముందు మొరటుపరిహాసంతో కూడిన సానుభూతి వాక్కులు పలికాడు. 


“చివరికి పిచ్చివాడు తన ధనంకోసం వెతుక్కుంటూ వెళ్లాడు.” అన్నాడొకడు. 


“ఎన్ని లక్షలుంటే ఏం లాభం? పాపం శవంమీద కప్పడానికి గుడ్డేనా లేదు” అన్నాడు 
మరొకడు. 


“అబ్బే! లేకేం! ఇఫ్‌ కోటలో శవాలు కప్పే గుడ్డలకి లోటేమిటి?” అన్నాడింకొకడు. 


ఎడ్మండ్‌ అతి జాగ్రత్తగా విన్నాడు. చివరికి మనుషుల మాటలు ఆగిపోయాయి. అందరూ 
వెళ్లిపోయారనుకున్నాడు. కాని అక్కడెవరినైనా కాపలా ఉంచి ఉంటారనే భయంవల్ల డాంటీ 
గది ప్రవేశించడానికి సాహసించలేదు. గట్టిగా ఊపిరైనా విడవకుండా డాంటీ మౌనంగా 
నిరీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. గంటసేపటికి మళ్లీ అడుగుల చప్పుడు వినబడింది. డాక్టర్‌ 
తోనూ కొందరు ఆఫీసర్లతోనూ కలిసి గవర్నర్‌ మళ్లీ వచ్చాడు. అంతా నిశబ్దంగా ఉన్నారు. 
డాక్టర్‌ పడక సమీపించి శవాన్ని పరీక్ష చేశాడు. కొన్ని ప్రశ్నలు వేసి రోగలక్షణాలు పరిశీలించాడు. 
చివరికి బందీ మృతుడైనాడని నిర్ధారణచేసి చెప్పాడు. 


గవర్నర్‌ అన్నాడు : “పాపం. చాలా నెమ్మదైనవాడు. ఎవరికీ అపకారం తలపెట్టేవాడు 
కాదు. తన భ్రమల్లో తను ఆనందించే వాడు. అదుపులో ఉంచడానికి కష్టమే లేకపోయింది.” 


“అవునండి పాపం” అన్నాడు జైలర్‌. “అసలు అతన్ని కనిపెట్టి చూడవలసిన అవసరమే 
లేకపోయేది. ఏభైయేళ్లు ఖైదులో ఉంచినా సరే తప్పించుకుని పారిపోయే రకంకాదు.” 


“నువ్వెంత నమ్మకంగా చెప్పినాసరే, వాడు చచ్చిపోయాడని నిర్ధారణగా తేల్చవలసిందే. 
అప్పుడు కాని నాబాధ్యత తీరదు.” అన్నాడు గవర్నర్‌. 


144 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కొద్దిసేపు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. శవాన్ని డాక్టర్‌ మళ్ళీ పరీక్షచేస్తున్నాడని 
డాంటీ భావించాడు. 

“ఇతను నిశ్చయంగా చచ్చిపోయాడు. నాదీ జవాబుదారీ” అన్నాడు డాక్టర్‌. 

గవర్నర్‌ అన్నాడు : “ఇటువంటి విషయాల్లో మామూలు నాడి పరీక్షలో మాకు 
తృప్తికలగదని మీకు తెలుసును డాక్టర్‌. పైకి ఎలా కనిపించినప్పటికీ, మా నియమాల ప్రకారం 
అన్నీ జరిపి మరీ నిర్జారణచెయ్యండి.” 


“తప్పకుండా, అలాగే. ఇనుపకడ్డీలు ఎ(ర్రగా కాల్చి తెప్పించండి. నిజానికిదంతా 
అనవసరమే.” 


కాల్చిన ఇనపకడ్డీల మాట వినపడేసరికి డాంటీ కంపించిపోయాడు. గబగబ అడుగుల 
చప్పుడు, తలుపులు తీసినచప్పుడూ వినవచ్చాయి. తరవాత కొంతసేపటికి జైలర్‌ మాటలు 
వినిపించాయి. “ఇవిగోనండి ఇనపకడ్డీలు.” 


తరవాత కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది. ఆ పైన చిటపటమన్న చప్పుడు వినవచ్చింది. 
దానితో పాటు చర్మం కాలినవాసన వేసింది. డాంటీకి నరాలపట్లు తప్పినట్లయింది. తరవాత 
డాక్టర్‌ మాటలు వినవచ్చాయి. “చూశారా! ఇతను చచ్చిపోయాడు. మడమలు కాల్చడమే 
దీనికి నిర్దారణ. పాపం ఇతని పిచ్చికుదిరి పోయింది. చెర ఆఖరయింది. ఇంక శవానికి 
జరిపించవలసిన క్రియలన్నీ సవ్యంగా జరిపించవచ్చును.” 

“అవునవును. మా దగ్గరున్న గోనెసంచుల్లో కొత్తది తెచ్చి అందులో అతన్ని కప్పుతాం. 


ఆచారాలన్నీ అనుసరించబడతాయి.” 
“శవాన్ని గోనెలో చుట్టమంటారా?” అని అడిగాడు జైలర్‌. 
“అవును. వెంటనే కానియ్యి. నేనిక్కడ రోజంతా కనిపెట్టుకుని ఉండలేను.” 


తరవాత మళ్ళీ పదధ్వనులు వినవచ్చాయి. పడక చప్పుడయింది. తరవాత ఎవరో 
బరువు మోస్తున్నట్లు బరువైనపదధ్వనులు వినిపించాయి. తిరిగి బరువును దించిన చప్పుడయింది. 


“సరే. ఇది ఇవాళ సాయంకాలం చూదాం” అన్నాడు గవర్నర్‌. 
“అంత్య క్రియలు జరిగేచోట ప్రార్థనలుంటాయా?” అని ఒక ఆఫీసరు అడిగాడు. 


“అబ్బెబ్బే అదెల్లాగ?” అన్నాడు గవర్నర్‌. “చాప్లైన్‌ (క్రైస్తవ ప్రార్థనలు చదివేవాడు) 
వారంరోజులు సెలవడిగాడు. వెళ్లిరమ్మన్నాను. అంత్యక్రియల సమయంలో ప్రార్థనలు జరపాలని 
కోరుకున్న వాడైతే, ఈ ఫాదరీని ఇంత తొందరపడి ఎవరు చావమన్నారు?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 145 


అందరూ ఫకాలున నవ్వారు. 

“సరే ఇది ఇవాళ సాయంకాలం జరుగుతుంది” అన్నాడు గవర్నర్‌. 
“ఎన్ని గంటలకండి?” అని అడిగాడు జైలర్‌. 

“పది, పదకొండు గంటలకి” 

“శవం దగ్గిర ఎవరైనా కాపలా ఉండాలా?” 

“అక్కర్లేదు. మామూలుగానే గదికి తాళంవెయ్యి.” 


తరవాత అందరూ వెళ్లిపోయారు. తలుపులు ముయ్యబడినాయి. గది అంతటా భారమైన 
నిశ్శబ్దం వ్యాపించింది. ఈ నిశ్శబ్దంలో యువకుని హృదయం దుఃఖంలో బ్రద్దలౌతున్నట్లుంది. 
మెల్లిగా రాతి పలకనెత్తి గదిలోకి తొంగిచూశాడు. తరవాత గది ప్రవేశించాడు. 


20 


కిటికీలోనుంచి వస్తున్న వెలుతురులో చూశాడు. పడకపైన నిలువెల్లా ఆక్రమించిన 
గోనెసంచి కనపడింది. ఇదే ఫెరయా శరీరాన్ని కప్పిన తుది ఆచ్చాదన! డాంటీకీ అతని 
మిత్రునికీ మధ్య ఇప్పుడొక ఆచ్చాదన అడ్డుగా ఉంది. డాంటీ పడక చివర కూర్చుని 
దుఃఖిస్తున్నాడు. ఇప్పుడతను మళ్లీ ఒంటరైనాడు. మళ్ళీ ఘోర నిశ్శబ్దం అతని జీవితాన్ని 
ముంచివేస్తుంది. ఇంక అతను ప్రాణమిత్రుని చూడలేడు. అతనిని కుమారునివలె ప్రేమించి 
ఉపదేశాలిచ్చిన ఫెరయా కంఠస్వరం ఇంక వినరాదు. ఫెరయావలెనే తన మనుగడసమస్యను 
కూడా ఇంక పరిమ్మరించుకుంటేమేలు కాదా అని (ప్రశ్నించుకున్నాడు. మొదట 
శారీరకబాధననుభవిస్తే మాత్రమేం? ఫెరయా మైత్రివల్ల మానుకున్న ఆత్మహత్యాభావన, తిరిగి 
అతని మనస్సులో ఉత్పన్నమయింది. మిత్రుని కళేబరం సన్నిధిలో తిరిగి ఆత్మహత్య పీడకలవలె 
పొడగట్టింది. 


“నేను చనిపోయినట్లయితే, అతనెక్కడికి వెళ్లాడో నేనూ అక్కడికే వెళ్లాలి. కాని ఎలా 
మరణించడం? అయినా అది చాలసులువైనదే ననిపిస్తోంది. నేనిక్కడే ఉండిపోయి, తలుపు 
తీసిలోనికి వచ్చే వ్యక్తిపైన పడి, గొంతు పిసికి చంపినట్లయితే, నన్ను ఉరితీస్తారు.” 


కాని ఇటువంటి నీచమైన మరణానికి డాంటీ మనస్సు ఒడబడ లేదు. స్వేచ్చాజీవనం 
గడపాలనే వాంఛ వచ్చి ఈ తలపుల్ని మరపింపచేసింది. 


146 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“చచ్చిపోవడమా? ఉహు. వొద్దు. వొద్దు” అనుకున్నాడు. “ఇన్నాళ్లు బతికి, ఇంతకాలం 
కష్టాలనుభవించి, ఇప్పుడు చచ్చిపోవడమా? ఇదివరలో, కొన్ని ఏళ్లకిందట అటువంటి నిశ్చయం 
చేసుకున్నానంటే, అది అప్పటికి మంచిదే. కాని ఇప్పుడు చావుకి యత్నించడం అంటే, దుర్విధికీ, 
దుఃఖానికీ లొంగిపోవడమన్నమాట. అలా వీల్లేదు. నేను జీవించాలి. బలాత్కారంగా 
నిర్మూలించబడిన నా సౌఖ్యాన్ని నేను తిరిగి జయించి తెచ్చుకోవాలి. నేను చనిపోయే ముందు, 
నన్నీ యాతనలకు గురిచేసినవారిని శిక్షించాలి. కొందరు మిషత్రులున్నారేమో! ఎవరికి తెలుసును? 
వారికి ప్రతిఫల మివ్వాలి. ఇక్కడే నిర్బంధంలో ఉండిపోయి, ఫెరయా వలె సమాధికి వెళ్లడమా? 
అలా జరగకూడదు!” 


ఈ మాటలనుకుంటూ ఉండగా, ఎడ్మండ్‌ ఉలిక్కిపడ్డాడు. తరవాత నిశ్చలంగా 
ఉండిపోయాడు. అకస్మాత్తుగా ఏదోభయంకరమైన యోచన తట్టినవానివలె, గుడ్డు వెళ్లబెట్టి 
చూస్తూ ఉండిపోయాడు. మెల్లిగా లేచాడు. తల దిమ్మెక్మినట్లు కణతలు నొక్కి పట్టుకున్నాడు. 
రెండుమూడుసార్లు ఇటూ అటూ పచారుచేశాడు. పడకవద్ద నిలిచాడు. “ఆ! ఇటువంటి ఆలోచన 
నాకెలా కలిగింది? ఎవరు కలగచేశారు? అయ్యో! భగవంతుడా! నువ్వే ఈ ఆలోచన నాకు 
కలిగింప చేశావా? మృతిచెందినవారు తప్ప ఈ చోటు విడిచివెళ్లలేరు కాబట్టి, మృతిచెందినవారి 
స్థానం ఆక్రమించరాదా?” 


రెండోసారి ఆలోచించడానికైనా ఆగకుండా, డాంటీ వెంటనే గోనెసంచిమీదికి వంగి, 
కత్తితో తాళ్లుకోసి తెరిచాడు. కత్తి ఫెరయా తయారుచేసినదే! జాగ్రత్తగా శవాన్ని సంచిలోనుంచి 
తీశాడు. సొరంగ మార్గంగుండా శవాన్ని తన గదికి తీసుకవెళ్ళి తన పడకపై పరుండబెట్టాడు. 
ఆఖరుసారి వృద్ధుని నుదుటిని చుంబించాడు. శిరస్సు పై గుడ్డకట్టాడు. తెరిచి ఉన్న కళ్లను 
ముయ్యడానికి ప్రయత్నించాడు, కాని విఫలుడైనాడు. ముఖం గోడవైపుకు తిప్పి పడుకోబెట్టాడు. 
జైలర్‌ ఆహారం తీసుకువచ్చినప్పుడు డాంటీయే నిద్రపోతున్నాడని భావించడానికి, ఒంటిపైన 
గుడ్డకప్పాడు. 

సొరంగం ప్రవేశించి, పడకను గోడకుదగ్గరగా లాగి, రంధ్రాన్ని రాతితో మూసేశాడు. 
రెండోగది ప్రవేశించి, గోతిలో దాచబడిన సూదీ, దారం తీసుకున్నాడు. తన వస్త్రాలు విడిచేసి 
వానిని చేతపట్టి గోనెసంచిలో దూరాడు. కాళ్లుచాచి, సంచిని పైన మూసి, లోపలినుంచి 
సూదీదారంతో కుట్టెశాడు. ఇప్పుడు గోనెసంచి తాకేవారికి లోపల నగ్నమైన శరీరమే ఉన్నట్లు 
చేతికి తగుల్తుంది. అసలు జైలర్‌ వచ్చివెళ్ళేవరకూ వేచి ఉండేవాడే. కాని ఈ లోగానే గవర్నర్‌ 
మనస్సు మార్చుకుని రావచ్చునని డాంటీ భయపడ్డాడు. అలా జరిగితే, డాంటీ తుది ఆశ 
కూడా భగ్నమైపోతుంది. నిశ్చయించుకున్న కార్యాన్ని వెంటనే నెరవేర్చాడు. ఇకముందు ఏం 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 147 


చెయ్యాలో డాంటీ ఆలోచించడం మొదలుపెట్టాడు. శవాన్ని సమాధివద్దకు తీసుకువెళ్లేదారిలో, 
శవవాహకులు తాము మోస్తున్నది సజీవియైన వ్యక్తినని అనుమానించినట్లయితే, వాళ్లకి 
పరిశీలించడానికైనా అవకాశ మివ్వకూడదనుకున్నాడు. సంచిని కత్తితో ఒక్కవేటున చీల్చి, 
బైటవడి వాళ్ళు బెదిరిపోయిన అదనులోనే పారిపోవాలి. వాళ్లు వట్టుకోడానికి 
ప్రయత్నించినట్లయితే కత్తినెత్తి వాళ్ల నెదిరించాలి. అలా జరక్కుండా వాళ్లు అతన్ని సమాధివద్దకు 
తీసుకువెళ్లి పాతిపెట్టినట్లయితే, మాట్లాడకూరుకుంటాడు. వాళ్లు మన్నుపోసి పూడ్చిపెడతారు. 
రాత్రి చీకటిపడేవరకూ నిరీక్షించి, తరవాత లేచి తప్పించుకుని వెళ్లిపోవాలి. పూడ్చి పెట్టిన 
మట్టి బరువై, ఊపిరాడక చచ్చిపోతే, మరీ మంచిది. అప్పుడంతా ఆఖరైపోతుంది. 


ఇంకొక ప్రమాదం కూడా ఉందనుకున్నాడు డాంటీ. జైలర్‌ డాంటీ గదిలో శవాన్ని 
కనిపెట్టి, మోసం బైట పెట్టవచ్చును. కాని తరుచు డాంటీ నిద్రిస్తున్న సమయంలోనే జైలర్‌ 
ఆహారం తెచ్చియివ్వడం జరిగేది. జైలర్‌ మాట్లాడకుండా ఆహారాన్ని ముక్కాలిపీటపైన పెట్టి 
వెళ్లిపోయేవాడు. ఈ మారు జైలర్‌ పలకరించాలనుకుంటే? సమాధానం రాక, అతను పడకవద్దకు 
వెళ్లి చూసినట్లయితే? అప్పుడంతా తెలిసిపోతుంది. 


ఏడుగంటలు కొట్టింది. జైలర్‌ వచ్చే వేళయింది. డాంటీ మనోవేదన ఇనుమడించింది. 
ఒక చేతితో ఛాతీ నొక్కిపట్టి, గుండె దడనణుచుకోడానికి ప్రయత్నించాడు. రెండో చేతితో, 
నుదుట ధారలు కట్టి కారుతున్న చెమటను తుడుచుకుంటున్నాడు. మాటి మాటికీ అతని 
శరీరం కంపించ నారంభించింది. గంటలు మెల్లిగా నడుస్తున్నాయి. ఎక్కడా కలకలం 
వినరావడంలేదు. అందువల్ల తనగదిలో మోసాన్ని జైలర్‌ కనిపెట్టలేదని డాంటీ గ్రహించాడు. 
చివరికి పదిగంటలవేళ ద్వారంవద్ద అడుగుల చప్పుడయింది. డాంటీ ధైర్యం చిక్కబట్టుకుని, 
ఊపిరి బిగబట్టాడు. హృదయస్పందన ఆగిపోతే బాగుండుననుకున్నాడు. ఇద్దరు మనుష్యులు 
వచ్చి ద్వారం వద్ద ఆగినట్లు డాంటీ ఊహించాడు. ఇద్దరూ శవవాహకులనుకున్నాడు. శవాలను 
మోసే బల్లచెక్కను కింద పడేసిన చప్పుడు విన్న తరవాత అతని ఊహ స్థిరపడింది. తలుపులు 
తెరుచుకున్నాయి. పెద్ద కాగడావెలుగులో ఇద్దరి ఆకారాలు గోనెగుడ్డగుండా కనపడ్డాయి. ఆ 
ఆకారాలు పడకవద్దకు వచ్చాయి. మూడో ఆకారం ద్వారంవద్ద ఉంది. కాగడా అతని చేతిలో 
ఉంది. 


ఇధ్దరు శవవాహకులూ వచ్చి గోనెనంచిని చెరొక చివరా పట్టుకున్నారు. 
తలవంకనున్నవాడు సంచీని ఆ చివరనెత్తి, “అరే! ముసలాడు బక్కచిక్కి ఉందేవాడే! కాని ఎంత 
బరువున్నాడో!” అన్నాడు. 


కాళ్లపక్క మరొకడు సంచీ నెత్తి, “ఏడాదికి అరపౌనులెక్కని ఎముకలు బరువెక్కువౌతా 


148 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


యంటారు” అన్నాడు. 
“ముడేశావా?” 
“ఇప్పుడెందుకులే. బరువెక్కువౌతుంది. అనవసరం. తరవాత ముడేస్తాలే.” 
“ముడా? ముడెందుకు?” అనుకున్నాడు డాంటీ తనలో. 


శవం అనుకున్న దాన్ని ఇద్దరూ మోసి బల్లమీదికి చేర్చారు. ఎందుకేనా మంచిదని 
డాంటీ ఒళ్లు బిర్ర బిగించాడు. శవవాహనం మెల్లిగా మెట్లెక్కింది. ముందొకడు కాగడా పట్టుకుని 
నడుస్తున్నాడు. అందరూ ఆవరణలోకి వచ్చారు. డాంటీకి చల్లని గాలిసోకింది. శుభ్రవాయువు 
సోకగానే డాంటీని ఆనందం, ఆందోళన ఒక్కసారి ముప్పిరిగొన్నాయి. శవవాహకులు ఇరవై 
అడుగులు నడిచి బల్లను నేలకుదించారు. ఒకడు నడిచి వెళ్లిపోయాడు. ఇటుక రాళ్లపైన 
అతని అడుగులు స్పష్టంగా వినపడ్డాయి డాంటీకి. వెంటనే లేచి పారిపోవాలనిపించింది. కాని 
ఆ కోరికను అణుచుకున్నాడు. 


తరవాత పక్కగా ఒక బరువైన వస్తువుని పడవేసిన చప్పుడయింది. వెంటనే కాళ్ళకు 
ఒక పగ్గం గట్టిగా బిగించి ముడివెయ్యబడింది. డాంటీకి నొప్పి కలిగింది. 


“చూడు. ముడి సరిగ్గా బిగిసిందా?” అన్నాడొకడు. 
౧ 

“ఓ! బలేగా బిగిసింది.” 

“సరేనడు.” 


మళ్లీ బల్లనెత్తి శవవాహకులు మోసుకువెళ్లారు. కొద్ది దూరంలో ఆగి ఒక ద్వారం 
తలుపులు తీశారు. ద్వారం దాటగానే రాళ్లగుట్టలపై విరిగిపడుతున్న సముద్ర కెరటాల ఘోషణ 
డాంటీకి వినవచ్చింది. 


“మబ్బుపట్టింది. గాలిపాటు బాగుండలేదు. సముద్రంలో మునకలకి మంచి వేళకాదు” 
అన్నాడొకడు. 


“పాపం ఫాదరీకి ఒళ్లు తడిసి ముద్దౌతుంది” అన్నాడు మరొకడు. ఇద్దరూ నవ్వుకున్నారు. 
ఈ పరిహాసం డాంటీకి బోధపడలేదు. భయంతో అతనికి ఒళ్లంతా గగుర్పొడిచింది. 
“ఆ! ఇంక దించు” అన్నాడొకడు. 


“కాదు కాదు. ఇంకొంచెం దూరం నడు” అన్నాడు మరొకడు. “జ్ఞాపకంలేదూ? 
కిందటి మాటు శవం మధ్యలోనే రాళ్ళ మీద పడిపోయింది. గవర్నర్‌ మనల్ని ఒట్టి 
సోమరిపోతులన్నాడు కూడా.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 149 


ఇద్దరూ ఇంక కొంచెం దూరం వెళ్లారు. అక్కడ బల్లదించి, కాళ్ళొకడు, తలొకడు 
పట్టుకుని డాంటీని లేవదీశారు. ఆపైన గంజికావడి పట్టినట్లు ఇటూ అటూ ఊపడం 
మొదలుపెట్టారు. 


“ఒకటి, రెండు, మూడు, ఊ!” అన్నారు శవవాహకులు ఒక్క ఊపున గాలిలోకి 
విసరబడినట్లయింది డాంటీకి. తుపాకి దెబ్బతిన్న పక్షిలాగ గాలిలో జారిపోతున్నాడు. గుండె 
ఆగిపోయినట్లయింది అతనికి. పెద్ద బరువొకటి వేలాడుతున్నందువల్ల మరింత వేగంతో 
పడిపోతున్నాడు. పడిపోడానికి ఒక యుగం పట్టుతున్నట్లుంది. తరవాత నరాలు బిగిసే చన్నీళ్లలో 
దభాలున పడ్డాడు. అతని ఆర్తనాదం నీటి చప్పుడులో మణిగిపోయింది. 


డాంటీని సముద్రంలోకి విసిరేశారు. కాళ్లకు కట్టిన ఇనపగుండు అతన్ని అతివేగంతో 
కిందికి లాక్కుపోతోంది. 


ఇఫ్‌కోటలో బందీలకి సమాధి సముద్రమే! 


21 


డాంటీకి చేష్టలుడిగినాయి. ఊపిరాడలేదు. సమయస్ఫూర్తి తెచ్చుకుని శ్వాస బిగబట్టాడు. 
కుడిచేతిలోని కత్తితో గోనేసంచిని చీల్చివేశాడు. రెండో చెయ్యి, తల విడివడ్డాయి. కాని ఎంత 
ప్రయత్నించినా ఇనపగుండును వొదిలించుకోలేక పోతున్నాడు. ఆ గుండు అతన్ని సముద్రంలో 
కిందికి వేగంగా లాక్కుపోతోంది. చివరికి శరీరాన్ని బాణంవలె వంచి, కాళ్ళకు కట్టబడిన 
పగ్గాన్ని అందుకున్నాడు. పగ్గాన్ని కత్తితో కోసి వేశాడు. ఒక్కసారి బలంగా కాళ్లు విదల్చి, 
శరీరాన్ని నిలువుగా పైకి ఒక్క ఊపు ఊపాడు. ఇనపగుండు గోనెసంచిని సముద్రమట్టానికి 
లాక్కుపోయింది. 


ఊపిరి తీసుకోడానికి డాంటీ క్షణంసేపు నిదానించి, తరవాత మరొకసారి పైకి ఈదాడు. 
ఈమారు నీటి పైకి రాగలిగాడు. కాని ఎవరైనా చూస్తారనే భయంతో నీటిలోకి చప్పున మునిగాడు. 


ఈమారు డాంటీ నీటి పైకి వచ్చినప్పుడు ఇఫ్‌కోట గుట్టలకు ఏభై అడుగుల దూరంలో 
ఉన్నాడు. అతనిముందు ఒద్దులేని విశాల సముద్రం ఘూర్ణిస్తోంది. అతని వెనుక బ్రహ్నాండమైన 
కొండ ఒకటి ఒక చివర మొనతేరి, బలికోసం చెయ్యిచాచినట్లు రాక్షసివలె భయంకరంగా 
చూస్తోంది. సముద్రకెరటాలు తుఫాను నాహ్వానిస్తున్నట్లు కల్లోలం చేస్తున్నాయి. కొండపైన 
గుడ్డిదీపం పక్కన ఇద్దరు వ్యక్తుల ఆకారాలు ఇంకా కనిపిస్తున్నాయి. ఇద్దరూ ఆందోళనతో 


150 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నముద్రంవంక చూస్తున్నట్లు అతనికి అనిపించింది. అతని కేకను ఇద్దరూ వినే 
ఉంటారనుకున్నాడు. 


మరొకసారి నీటిలో మునిగి కొంతదూరం ఈదాడు. తిరిగి పైకివచ్చేసరికి దీపం 
మాయమయింది. ఇప్పుడతను చుట్టూ కలయచూశాడు. ఇఫ్‌కోటకు సమీపంలోని ద్వీపాలలో 
జనావాసాలున్నాయి. వీనికంటె మూడు మైళ్ళలో ఉన్న టైబోలెన్‌, లెమార్‌ ద్వీపాలు క్షేమమని 
భావించాడు. కాని ఈ చీకటిలో వాటినెలా కనిపెట్టడం? 


ఆ క్షణంలో డాంటీకి ష్లానీర్‌ ద్వీపంలో దీపస్తంభం కనపడింది. అటువంక తిరిగి, 
ఇప్పుడు తనకు ఎడమవైపున టైబోలెన్‌ ద్వీపం ఉందని గ్రహించాడు. ఎడమవంకకు ఈదినట్లయితే 
సులువుగా చేరుకోవచ్చును. ఇన్నేళ్ల నిర్బంధం అతనిలోని శక్తిని హరించలేదని గ్రహించి డాంటీ 
ఆనందభరితుడైనాడు. బాల్యంలో నేర్చిన ఈతనతడు మరిచిపోలేదు. భయం అతని వేగాన్ని 
ఇనుమడింపచేసింది. కెరటాల శిఖరాలపైకి లేచినప్పుడల్లా శ్రద్ధతో ఆలకించేవాడు. చుట్టూ 
గాఢాంధకారాన్ని చీల్చుకుని చూడ్డానికి ప్రయత్నించేవాడు. ప్రతి పెద్ద కెరటమూ అతన్ని వెన్నాడి 
తరుముతున్న పడవేనని భయపడుతూ, మరింత వేగంతో ఈదేవాడు. క్రమంగా ఆ నిశ్శబ్దనిశీధిలో 
భయంకరమైన ఇఫ్‌కోట అంతర్భ్థానమయింది. అది ఇంక కంట పడకపోయినప్పటికీ, దాని 
ఉనికి అతని మనస్సులో పొడగట్టుతూనే ఉంది. అదే అతన్ని వేగంతో తరుముతోంది. 


“గంటసేపటినించి ఈదుతున్నానేమో!” అనుకున్నాడు డాంటీ తనలో. “ఎదురుగాలి 
అడ్డగిస్తోంది. నాలుగోవంతు నా శ్రమంతా వ్యర్థమైపోతోంది. నేను మోసపోకుండా ఉన్నట్లయితే, 
టైబోలెన్‌ ద్వీపాన్ని సమీపించి ఉండాలి. ఏమో! పొరబడ్డానేమో? ” 


భీతితో కంపించిపోయాడు డాంటీ. విశ్రాంతికోసం నీటిపైన తేలనారంభించాడు. కాని 
సముద్రం క్రమక్రమంగా మరింత కల్లోలిత మౌతోంది. ఈ విశ్రాంతి అసాధ్యమనుకున్నాడు. 


“ఏమయినా సరే కడంటా చూడాలి. కాళ్లూ చేతులూ అలసిపోయేవరకూ, ఒళ్ళు 
కొంకర్లుపోయేవరకూ ఈదిపోవాలి. సత్తువనశించి మునిగిపోతే పోవచ్చును. కాని సత్తువ 
ఉన్నంతవరకూ పట్టు వదలకూడదు” అనుకున్నాడు. ప్రాణాలకు తెగించి లేని బలం తెచ్చుకుని 
ఈదడం మొదలుపెట్టాడు. 


హఠాత్తుగా ఆకాశమంతా చీకటితో మరింత దట్టమైనట్లు డాంటీకి పొడగట్టింది. 
మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. డాంటీ చేతులు చాచితడిమాడు. ఏదో కఠిన పదార్థం తగిలింది. 
జాగ్రత్తగా ముందుకు ఈదాడు. నేల తగిలింది. 


డాంటీ తలెత్తి చూశాడు. లేచి ముందుకు కొన్ని అడుగులు వేశాడు. తరవాత కఠిన 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 151 


శిలాసముదాయంపైన నడుమువాల్చాడు. ప్రస్తుత స్థితిలో ఇదే అతనికి మెత్తని పాన్సుగా 
సుఖవి(శ్రాంతి నిచ్చింది. తనకు విముక్తి నిచ్చినందుకు భగవంతుని హృదయపూర్వకంగా 
ప్రశంసించాడు. హోరుగాలి కాని, వర్షపాతం కాని అతని సుఖ సుషుప్తిని వారించ 
లేకపోయినాయి. అలసటవల్ల అతని శరీరం నిద్రాసక్తమయింది. కలనైనా కనలేకపోయిన 
స్వేచ్చా సౌఖ్యాశయం పరితృప్తి చెందనున్న అతని అంతరాత్మ, గాఢ సుషుప్తిలో తన్మయానందం 
అనుభవిస్తోంది. 


గంటసేపటికి పెద్ద ఉరుమువల్ల డాంటీకి నిద్రాభంగ మయింది. క్షణక్షణానికి 
విద్యుత్సర్పాలవలె తటిల్లతలు, గుమిగూడుతున్న మేఘాల భయంకర స్వరూపాన్ని వెలిగింప 
చేస్తున్నాయి. 

డాంటీ టైబోలెన్‌ ద్వీపాన్ని చేరినట్లు గ్రహించాడు. నిర్ణనం, నిరాశ్రయమైన ఈ ద్వీపంలో 
తలదాచుకోడానికి చోటు లేదని డాంటీకి తెలుసును. అందువల్ల తుఫాను పోగానే మళ్ళీ 
సముద్రంలోకి దూకి, లెమార్‌ ద్వీపానికి ఈదుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అది కూడా 
ఆశ్రయం దొరకని ద్వీవమే. కాని పెద్దదైనందువల్ల విశ్రాంతికి అనుకూలంగా 
ఉంటుందనుకున్నాడు. పక్కల అంచుతేరి, కింద నీడనివ్వగల ఒక కొండదరిచేరి, అంతకంతకు 
తీవ్ర మౌతున్న తుఫానులో డాంటీ తలదాచుకున్నాడు. 


ద్వీపమంతా కంపించిపోతున్నట్లుంది. అనుక్షణమూ కట్టుతెగిన పడవమాదిరిగా ద్వీపం 
సముద్రంలో తేలిపోతుందన్నట్లుంది. పెద్ద సుడిగుండంలోనికి లాక్కుపోతుందనిపిస్తున్నది. 


ఇంతలోనే ఆకాశాన్ని ఒక్కవేటున చీల్చినట్లు పెద్ద మెరుపొకటి మెరిసింది. ఆ 
మెరుపువెలుగులో, మైలుదూరంలో ఒక చిన్న బోటు కనిపించింది. చేపలుపట్టే పల్లెవాసులకు 
చెందినది కాబోలనుకున్నాడు. అది కల్లోల సముద్రంలో, నిస్సహాయంగా కెరటాలపై ఆకువలె 
తేలిపోతోంది. అకస్మాత్తుగా మాయమైనట్లు మాయమై, ఇంతలోనే ఒక తరంగశిఖరం పై తేలి 
కనపడుతోంది. మళ్ళీ దూసుకుపోయి మాయమౌతోంది. 


డాంటీ గొంతెత్తి బిగ్గరగా పిలిచాడు. సంజ్ఞచేశాడు. మళ్లీ మెరుపు మెరిసింది. బోటులో 
నలుగురు నావికులు తెరచాప కొయ్యనూ, పగ్గాలనూ ప్రాణపణంగా పట్టుకున్నట్లు డాంటీ 
చూశాడు. అయిదో నావికుడు విరిగిన చుక్కాని పట్టుకున్నాడు. కొయ్యనంటిన తెరచాప చినిగి 
తూట్లుపడి ఉంది. గాలి జోరులో రెపరెపలాడుతోంది. చివరికి కొయ్యను కట్టిన బండ విరిగి 
పోయింది. బోటు నిశాంధకారంలో అంతర్జానమయింది. 


వెంటనే పటపట శబ్దం. దానివెంట ఆర్తనాదాలు వినవచ్చాయి. మరొక మెరుపులో 
బోటు ముక్కలైనట్లు డాంటీకి కనపడింది. చెక్కలు వెదచల్లబడిన తరంగాలలో దీనముఖాలు, 


152 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


పైకి చాచిన చేతులు కనిపించాయి. తిరిగి అంతా అంధకార బంధురమయింది. ఆ ఘోరదృశ్యం 
మెరుపువలె ఇట్టే మాయమయింది. 


జారుతున్న ఒకరాతిపైన చేరబడి డాంటీ కనురెప్పలు వాల్చక చూస్తున్నాడు. శద్ధగా 
ఆలకించాడు. ఇప్పుడు ఏ ఆర్తనాదాలూ వినరాలేదు. ఎవరూ కనిపించలేదు. ఆర్తనాదాలు, 
ప్రాణాలకోసం పోరాటం అంతమయినాయి. తుఫానుగాలి గర్జన మాత్రమే వినపడుతోంది. 


క్రమక్రమంగా వాయుఘోాషణ క్షీణించింది. పెద్ద మబ్బులు పడమరకు సాగిపోతున్నాయి. 
నీలిఆకాశం, మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాల కాంతి క్రమంగా కానవచ్చాయి. తూర్పున 
ఆకాశం అంచులలో ఎర్రని కాంతిబింబం తెలినీలిమబ్బులమధ్య వ్యాపించ నారంభించింది. 
తొలి కాంతులలో నాట్యమాడుతున్న తరంగాలశిఖరాలు హేమకిదీటాలు ధరించాయి. 


తెల్లవారింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ, డాంటీ మూగవోయి, నిశ్చేష్టుడై 
నిలబడిపోయాడు. అతడు జన్మలో మొట్టమొదటిసారిగా ఇటువంటి దృశ్యాన్ని చూస్తున్నట్టుంది. 
చిరకాల నిర్బంధంలో ప్రకృతి సౌందర్యాన్ని, అద్భుతదృశ్యాల్ని మరచిపోయినట్లున్నాడు. ఇఫ్‌కోట 
రౌద్రాకారాన్ని పరికించాడు. సముద్రమంతా కలయ చూశాడు. సముద్రగర్భంలోనుంచి లేచి 
నిల్చి, ఠీవిగా సముద్రుని ఆజ్ఞాపిస్తున్నట్లుంది దుర్గం. ఉదయం బహుశా అయిదు గంటలై 
ఉంటుంది. సముద్రం ప్రశాంతమౌతున్నది. 


డాంటీ ఇలా అనుకున్నాడు : “ఇంక రెండు మూడు గంటల్లో జైలర్‌ నా గదికి వెడతాడు. 
పాపం నా మిత్రుని శవంకనిపిస్తుంది. అది చూసి నాకోసం వెతుకుతాడు. కేకలువేసి అందర్నీ 
పిలుస్తాడు. అప్పుడు పడకపక్క రంధ్రమూ, సొరంగమార్గమూ బయటపడతాయి. నన్ను 
సముద్రంలోకి విసిరినవాళ్ళని పరీక్షచేస్తారు. పడినప్పుడు నేపెట్టిన కేకను వాళ్లు వినే ఉంటారు. 
సైనికుల్ని నింపుకుని బోట్లు బయలుదేరతాయి - పరారైన నిర్భాగ్యుని వెతకడానికి. అట్టేదూరం 
పోలేడనుకుంటారు. ఫిరంగి మోగుతుంది. ఒంటిపైన బట్టలైనా లేక, ఆకలితో మాడుతూ 
తిరిగే ఏ మనిషికీ ఆశయమివ్వకూడదని తీరవాసులందర్నీ ఫిరంగిమోత హెచ్చరిస్తుంది. మార్సేల్స్‌ 
పోలీసులూ గూఢచారులూ తీరప్రాంతమంతా గాలిస్తారు. ఇఫ్‌కోట గవర్నర్‌ సముద్రంపైన 
నన్ను వెంటాడతాడు. సముద్రంలోనూ, తీరప్రాంతంపైనా అందరూ నన్ను చుట్టుముట్టి 
పట్టుకుంటారు. అప్పుడు నాగతేమౌతుంది? ఇరవై ప్రాంకులకోసం ఆశపడే ఏ రైతో నన్ను 
పట్టి ఇవ్వకమానడు. నాకింక బలమంతా పోయింది. స్థైర్యం నశించింది. ఉపాయం 
తోచడంలేదు. అయ్యో భగవంతుడా! నేననుభవించిన క్లేశం చాలదా? అసమర్గుడనైన నన్ను 
కాపాడలేవా?” 


డాంటీ భగవంతుని దీనంగా ప్రార్థిస్తున్న ఈ సమయంలోనే, పామెగ్‌ ద్వీపం వద్ద ఒక 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 153 


చిన్న ఓడ కనపడింది. దానికి మూడు తెరచాపలున్నాయి. డాంటీ అనుభవంకల నావికుడు. 
అది జినోవాలో నిర్మించబడినదని ఇట్టే గ్రహించాడు. మార్సేల్స్‌నించి వెళ్లిపోతోంది. డాంటీ 
ఇలా అనుకున్నాడు : “పరారీ ఖైదీనని తెలుసుకుని మార్సేల్స్‌కి తీసుకువెళ్లి ఒప్పగిస్తారనే 
భయమే లేకపోయినట్లయితే, అరగంటలో వెళ్లి ఆ బోటునందుకోగలవాడినే. ఇప్పుడేం చెయ్యడం? 
వాళ్లకి చెప్పడానికి ఏ కధ అల్లను? వాళ్లు వ్యాపారమిషతో తీరసమీపాన తిరిగే సముద్రపు 
దొంగలు కావచ్చు. అక్రమవ్యాపారులు కావచ్చు. లాభంలేదనుకుంటే నన్ను అమ్మెయ్యగలరుకాని 
దయచూపించరు. ఇంకా కోటఫిరంగి మోగలేదు. ఇప్పటికేమీ అనుమానించరు. రాత్రి 
సముద్రంపాలైన బోటులో నావికుడినని చెప్పుకోవచ్చును. అవును. అదే మంచిది. వెంటనే 
వెళ్లాలి.” 


డాంటీ రాత్రి బోటు కనపడిన దిక్కుచూశాడు. చూసి కంపించిపోయాడు. 


ఒకరాతి అంచున ఫ్రిజీటోపి ఒకటిచిక్కుకుని ఉంది. అది రాత్రి కనపడిన నావికులలో 
ఒకడు ధరించి ఉండాలి. విరిగిన బల్లచెక్కలు పక్కనే నీటిలో తేలుతున్నాయి. 


డాంటీ సముద్రంలోకి దూకి టోపీవంకకు ఈదుకు వెళ్లాడు. అది అందుకుని తలపై 
ధరించి ఒక బల్లచెక్క పట్టుకుని, జినోవాపడవదిక్కుగా ఈదుకు వెళ్లాడు. 


“ఇంక ఫరవాలేదు” అనుకున్నాడు డాంటీ. ఈ భావం స్థిరపడ్డంతోనే అతని కెక్కడలేని 
బలం వచ్చింది. ఆ చిన్న ఓడ ఇఫ్‌కోటకీ, ప్తానీర్‌ దీపస్తంభానికీ మధ్యగా వెడుతోంది. క్రమంగా 
డాంటీ నీటిపైతేలి, టోపీతీసి ఆడించి, సంజ్ఞచేశాడు. కాని ఎవరూ చూడలేదు. ఓడ మరొకదిక్కుగా 
వెడుతోంది. బల్లచెక్క తెచ్చుకున్నందుకు సంతోషించాడు. నీరసించి ఉన్నందువల్ల ఇటువంటి 
సహాయం లేకపోతే ఓడని సమీపించే వరకూ నీటిలో నిలవలేకపోయేవాడే. ఓడ దాటిపోతే 
తీరమైనా చేరలేకపోయేవాడే. ఒకసారి ఓడ ఆగి అతనివంక వస్తున్నట్లు తోచింది. కాని ఇంతలోనే 
మళ్ళీ దూరంగా వెళ్లిపోతోంది. డాంటీ ఈమారు మళ్ళీ నీటిపైకి లేచి టోపీ ఎత్తి ఊపాడు. 
బిగ్గరగా పిలిచాడు. సముద్రదేవత ఎవరో విలపిస్తున్నట్లుంది ఆ పిలుపు. ఈమారు నావికులు 
అతని పిలుపు విన్నారు. అతన్ని చూశారు. వెంటనే చుక్కాని తిప్పి ఓడని డాంటీ దగ్గరికి 
నడిపారు. ఓడమీది నుంచి చిన్న తెడ్డు పడవ దించబడింది. డాంటీ బల్లచెక్క గెంటేసి పడవవైపుకు 
ఈదాడు. కాని ఉన్నదనుకున్నంత సత్తువ వాస్తవంగా అతని ఒంటిలోలేదు, బల్లచెక్క ఎంత 
అమూల్య సహాయం చేసిందో అతను గుర్తించలేదు. చేతులూ కాళ్ళూ బిగబట్టాయి. ఈతవేటు 
నీరసంగా పడుతోంది. ఆయాసం అధికమయింది. గట్టిగా అరిచాడు. నావికులు మరింత 
వేగంతో వస్తున్నారు. ఒకడు ఇటాలియన్‌ భాషలో అన్నాడు : “ఫరవాలేదు ధైర్యం తెచ్చుకో.” 


ఒక తరంగం అతన్ని నురుగులో ముంచివేస్తున్న సమయంలో ఈమాట వినపడింది. 


154 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


డాంటీ తిరిగి పైకి తేలాడు. మరొక సారి బిగ్గరగా అరిచాడు. మళ్లీ మునిగిపోయాడు. అతని 
శరీరమే అతనికి బరువై కిందికి దిగలాగుతోంది. ఆఖరుసారి శక్తినంతా వినియోగించి పైకి 
లేచాడు. పైకి తేలగానే ఒకరు అతని జుట్టు అందుకున్నారు. తరవాత అతని కేదీ వినిపించలేదు. 
ఏమీకనిపించలేదు. స్పృహ తప్పిపోయింది. 

కన్నులు తెరిచి చూసేసరికి డాంటీ ఓడపైన ఉన్నట్లు గ్రహించాడు. మొట్టమొదట ఓడ 
ఏ దిక్కుగా వెడుతున్నదో అతడు పరికించాడు. ఇఫ్‌కోట దూరంలో వెనక పడిపోయింది. 
సంతోషంతో ఒక్క కేకపెట్టాడు. కాని నీరసస్థితిలో ఉన్న అతనికేక బాధాజనిత మనుకున్నారు 
నావికులు. డాంటీ కాళ్లను ఒకడు ఉన్నిగుడ్డతో రుద్దుతున్నాడు. మరొకడు సొరకాయబుర్రతో 
నోటికి కల్లు పట్టిస్తున్నాడు. ఒక వృద్ద నావికుడు అతన్ని జాలితో పరికిస్తున్నాడు. రేపో మాపో 
తప్పని దుర్గతిని నేడు తప్పించుకుని, అదే మరొకనికి పట్టినప్పుడు చూస్తే కలిగే భావమే 
వృద్ధుని ముఖంలో కానవస్తోంది. అతను ఓడ కెప్టెన్‌. పట్టించిన కల్లుతో డాంటీకి సత్తువ 
చేరుకుంది. కాళ్లు, చేతులు స్వాధీనంలోకి వచ్చాయి. 


“నువ్వెవరు?” అని ప్రశ్నించాడు వృద్దుడు, వచ్చీరాని (ఫైెంచిభాషలో. 

“నేను మాల్గాద్వీపానికి చెందిన నావికుణ్ణి.” అన్నాడు డాంటీ, వచ్చీరాని ఇటాలియన్‌ 
భాషలో. “సారాయీ, ధాన్యం వేసుకుని సిరక్యూస్‌ నుంచి వస్తున్నాం. రాత్రి మార్గియన్‌ అగ్రం 
దగ్గిరుండగా తుఫాను వచ్చింది. వడవ మునిగిపోయింది. అదుగో ఆగుట్టదగ్గిరే 
మునిగిపోయింది.” 


“ఇప్పుడెక్కడనించి వచ్చావ్‌?” 


“ఆ గుట్ట దగ్గిరనించే. నా తోటి నావికులు ముగ్గురూ మునిగిపోయారు. నేనొక్కడినే 
తప్పించుకున్నాననుకుంటాను. మీ ఓడచూసి, రావడానికి ఒకచెక్క పుచ్చుకున్నాను. మీరునన్ను 
రక్షించారు. మీ బుణం తీర్చలేనిది. నేను మునిగిపోయేవాడినే. మీలో ఒకరు నన్ను జుట్టు 
అందుకుని తీసి రక్షించారు.” 


“నేనే” అన్నాడు ఒకడు, కోరమీసాలు దువ్వుకుంటూ. “సరిగ్గా అదను చూశాను. 
నువ్వప్పుడు మునిగిపోతున్నావు.” 


“అవునండి” అన్నాడు డాంటీ అతనికి నమస్కరిస్తూ. “ఇంకొకసారి మీకు నా కృతజ్ఞత 
తెలుపుకుంటున్నాను.” 


“నిజం చెప్పద్దూ” అన్నాడతను. “ముందు జంకాను సుమా! మాసిన గడ్డం, అడుగు 
పొడుగు పెరిగిన జుట్టు నిన్ను చూసి దారిదోపిడిగాడి వనుకున్నాను.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 155 


ఇఫ్‌కోటలో నిర్బంధానికి వెళ్ళినది మొదలు జుట్టు కత్తిరించుకోలేదనీ, గడ్డం గీసుకోలేదనీ 
డాంటీకి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. “అవును” అన్నాడు డాంటీ. “ఒకసారి నేను గండంలో 
పడినప్పుడు, పదేళ్లపాటు క్షౌరం చేయించుకోనని మొక్కుకున్నాను. ఇవాళతో గడువు తీరిపోయింది. 
సరిగ్గా గడువు రోజునే మళ్ళీ నీటిగండంనించి నా ప్రాణాలు దక్కాయి.” 


“ఇప్పుడేం చేస్తావు?” అన్నాడు కెప్టెన్‌. 
“మీరేం చెయ్యమంటే అదే చేస్తాను. నేను హస్తవాసికల నావికుణ్ని. మొట్టమొదట 


తగిలే రేవులో నన్ను విడిచిపెట్టండి. సులువుగా వ వ్యాపారనౌకలోనో ఉద్యోగం 
సంపాదించుకోగలను.” 


“నీకు మధ్యధరా సముద్రం బాగా తెలుసా?” 


“ఈ సముద్రంలో నేనెరగని రేవులంటూ లేవు. ఏ రేవుకైనాసరే కళ్లుమూసుకుని 
వెళ్ళగలను. ఇప్పుడు మీ రెక్కడ కెడుతున్నారు?” 


“లెగ్‌ హారన్‌” 


“అయితే ఇన్నిసార్లు చుక్కాని తిప్పుతూ కాలం నష్టపరుచుకుంటున్నారెందుకు? 
గాలివాలునే త్వరగా పోవచ్చునే?” 


“ఎందుకంటే, ఇప్పుడు మేం తిన్నగా రయన్‌ద్వీపానికి వెళ్ళాలి.” 
“అంటే నూటపాతిక అడుగుల్లో చేరగలదన్నమాట.” 
“చుక్కాని అందుకో. నీకెంత తెలుసో చూస్తాను” అన్నాడు కెప్టెన్‌. 


యువకుడు లేచి చుక్కానివద్ద చేరాడు. కొంచెం అటూ ఇటూ కదిపి, ఇరుసుదూలంమీద 
ఏపాటి మోపు ఉందోచూశాడు. అప్పుడు నావికులకు ఆజ్ఞ ఇచ్చాడు : “తెరచాపల పగ్గాలు 
అందుకోండి.” నలుగురు గబగబా అందుకున్నారు. “లోపలికి తిప్పండి. ఊ. ఇప్పుడు కట్టండి” 
అన్నాడు డాంటీ. 


ఆ చిన్న ఓడ ఈమాటు పెడకు తిరక్కుండా తిన్నగా నడిచింది. మెల్లిగా ద్వీపాన్ని 
సమీపించింది. 


“బలే” అన్నాడు కెప్టెన్‌. 
“బలే” అన్నారు నావికులంతా. ఇంత చురుకు, ఇంత తెలివి చూపిన యువకుని 
ఆశ్చర్యంతో, ప్రశంసాభావంతో చూశారు నావికులు. 


“చూశారా!” అన్నాడు డాంటీ, చుక్కాని విడిచిపెట్టి. “ఈ ప్రయాణంలో నావల్ల కొంతైనా 


156 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మీకు ప్రయోజనం ఉండకపోదు. లెగ్‌ హారన్‌ వెళ్లినతరవాత చూడండి. నావల్ల ఉపయోగం 
ఉంటుందనుకుంటే నన్ను ఉంచవచ్చు. లేదనుకుంటే అక్కడే నన్ను విడిచి పెట్టెయ్యవచ్చు. 
అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటాను. నా మొదటినెల జీతంలో, ఇప్పుడు మీరు నాకు 
పెడుతున్న తిండికీ బట్టలకీ దబ్బు చెల్లించుకుంటాను. మీకు ఎవరేనా ఒకటే. ఇంకొకరికిచ్చేదే 
నాకూ ఇస్తే ఖాయమే.” 

“అబ్బే అదేం న్యాయం?” అన్నాడు డాంటీని రక్షించిన నావికుడు. “నీకు మాకంటే 
చాలా తెలుసు.” 

“ఈ వ్యవహారంలో న్‌ జోక్య మేమిటోయ్‌, జకోపో? మధ్య నీకెందుకు?” అన్నాడు 
కెప్టెన్‌. “ఎవరు కోరినంత జీతానికి వాళ్లు ఉంటారు. ముందుగా నీ కోటొకటీ, రెండు 
పంట్లాములూ ఇతనికిస్తే చాల్లే. నీకింకో జత ఉంటేనే ఇయ్యి.” 


“లేదు” అన్నాడు జకోపో. “కాని నా దగ్గిర ఒక చొక్కా పంట్లాం ఉన్నాయి.” 

“అవి చాలు నాకు” అన్నాడు డాంటీ. 

జకోపో ఇట్టే వెళ్ళి దుస్తులు తెచ్చాడు. డాంటీ వాటిని ధరించాడు. 

“ఇంకేమైనా కావాలా?” అని అడిగాడు కెప్టెన్‌. 

“ఉంటే కొంచెం రొట్టిముక్క మరికొంచెం కల్లు ఇవ్వండి. ఈ మాదిరి కల్లురుచిచూసి 
చాలా రోజులయింది.” 

డాంటీకి బ్రాందీ తెచ్చియిచ్చారు. జకోపో సొరకాయ బుర్ర ఇచ్చాడు. అందులో బ్రాందీ 
పోసుకుని డాంటీ తాగబోతున్న సమయంలో, “ఆగండి. ఏమిటది? ఇఫ్‌కోటలో ఏదో 
జరుగుతున్నట్టుంది” అన్నాడు కెప్టెన్‌. 

ఇఫ్‌కోట దక్షిణదుర్గం సమీపంలో తెల్లని పొగ లేచింది. మరుక్షణంలో ఫిరంగిధ్వని 
అస్పష్టంగా వినపడింది. నావికులొకరి ముఖా లొకరు చూసుకున్నారు. 

“దీ నర్ధమేమిటి?” అన్నాడు కెప్టెన్‌. 

థి ల 

“రాత్రి ఖైదీలెవరో పారిపోయుంటారు. ఫిరంగి పేల్చి అందర్నీ హెచ్చరిస్తున్నారు” అన్నాడు 
డాంటీ. 

కెప్టెన్‌ యువకుని పరికించాడు. యువకుడీ మాటలు చెప్పి దొన్నె ఎత్తి బ్రాందీ తాగేశాడు. 
అతని నిశ్చలభావం, సంతృప్తి గమనించిన కెప్టెన్‌కి, మనస్సులో తోచిన అనుమానం నివృత్తి 


అయింది. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 157 


అలసిపోయిన మిషతో డాంటీ చుక్కానిదగ్గర కూర్చోనివ్వమని కోరాడు. అక్కడ నావికుడు 
కెప్టెన్‌ వంక చూశాడు. కెప్టెన్‌ కనుసంజ్ఞ చూసి, అతను చుక్కాని యువకుని చేతికిచ్చాడు. 
డాంటీ ఇప్పుడు మార్సేల్స్‌ వంక దృష్టి నిగిడ్చాడు. 

“ఇవాళ ఎన్నోతారీఖు?” అని అడిగాడు డాంటీ, దగ్గర చేరిన జకోపోను చూసి. 
ఇఫ్‌కోట క్రమంగా కంటికి కనిపించకుండా దూరపైపోతోంది. 


“ఫిబ్రవరి 28.” 
“ఏ సంవత్సరం?” 
“ఏ సంవత్సరమా? తెలియదూ? అరే! ఇది 1829” 


అంటే, డాంటీ అరెస్టయి ఈ రోజుకి సరిగ్గా పద్నాలుగేళ్లు గడిచాయన్నమాట! అతను 
ఇఫ్‌కోటలో ప్రవేశించినప్పుడు వయస్సు పందొమ్మిది. ఇప్పుడతనికి 33ఏళ్లు! విచారభరితమైన 
చిరునవ్వొకటి డాంటీ ముఖంలో ద్యోతకమయింది. ఈ దీర కాలంలో మర్సిదా 
ఏమయుంటుంది? అనుకున్నాడు డాంటీ. బహుశా తను చనిపోయి ఉంటాడనుకుంటుంది. 
ఇంత క్రూర నిర్బంధానికి కారకులైన ముగ్గురు వ్యక్తులూ జ్ఞప్తికిరాగానే, అతనికన్నులు 
చిరచిరలాడాయి. కారాగారంలో ఉండగా డాంగ్లర్‌, ఫెర్నాండో, విల్‌ఫర్ట్‌ల పైన పగతీర్చుకోవాలని 
తీసుకున్న ఘోర ప్రతిజ్ఞను తిరిగి ఇప్పుడు డాంటీ ఉచ్చరించాడు. ఇదింక నిరర్ధకమైన క్రోధ 
ప్రకటన కాదు. ఇది వాస్తవం. ఎంత వేగంతో ఏ నౌక వచ్చినాసరే మధ్యధరా సముద్రంలో 
ఈజినోవా నౌకనెవరూ అందుకోలేరు. నౌక లెగ్‌ హారన్‌ దిశగా పరుగుతీసోంది. 


22 


డాంటీ అక్రమవ్యాపారుల నౌకలో ఉన్నాడని గ్రహించడం కష్టంకాదు. నౌకపేరు జూన్‌ 
ఎమిలీ. కెప్టెన్‌ మొదట డాంటీపట్ల అనుమానంతో ఉన్నాడు. ఈ కెప్టెన్‌ సంగతి తీరంలో 
కస్టమ్స్‌ అధికారులందరికీ తెలుసును. ఇతనికీ వారికీ మధ్య జరిగే ప్రచ్చన్న సంఘర్షణ వల్ల, 
ఈ అక్రమవ్యాపారాన్ని కనిపెట్టడానికి డాంటీని వారే పంపి ఉండవచ్చుననుకున్నాడు. ఇతని 
రహస్యాల్ని తెలుసుకోడానికి ఉప్పుపన్ను అధికార్లు అన్నిరకాల తంత్రాలూ పన్నుతారు. కాని 
డాంటీ అప్రమత్తతవల్లనూ, సహృదయతవల్లనూ కెప్టెన్‌కి క్రమంగా అనుమానం తొలగిపోయింది. 

డాంటీకి కెప్టెన్‌ రహస్యాలన్నీ తెలుసును. కాని కెప్టెన్‌కి డాంటీ చరిత్ర తెలియదు. 
కెప్టెన్‌ కాని, ఇతర నావికులు కాని, ఎన్ని విధాల అతన్నిగురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా, 


158 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


డాంటీ తన రహస్యాన్ని భద్రంగా దాచుకోగలిగాడు. ఈ రేవులన్నీ ఇదివరలో డాంటీకి కొట్టిన 
పిండి. అందువల్ల ఎంతసేపూ మాల్చాగురించీ, నేపుల్స్‌ గురించే కాని ఇతర విషయాలు మాట్లాడే 
వాడు కాడు. మొదట చెప్పిన కథను మరిచిపోకుండా నిలుపుకుంటూ వచ్చాడు. చివరికి నౌక 
లెగ్‌హారన్‌ చేరింది. 


ఇప్పుడు డాంటీకి మరొక పరీక్ష ప్రారంభమయింది. పధ్నాలుగేళ్ల క్రిందట చూసుకున్న 
ముఖాన్ని ఇప్పుడు అద్దంలో చూసుకుని గుర్తుపట్టగలడా? యువకుడుగా అతని ప్రతిబింబం 
అతనికి చక్కగా గుర్తే. పూర్ణవికాసం పొందిన పురుషుడై ఇప్పుడెలా ఉంటాడో అద్దంలో చూడాలి. 


లెగ్‌హారన్‌ చేరగానే డాంటీ ఒక క్షౌరశాలకు దారి తీశాడు. ఇతని జుట్టూ గడ్డమూ 
చూసి మంగలి నిర్భాంతపోయాడు. కాని మాట్లాడకుండా పనికి ఉపక్రమించాడు. 


పూర్తయిన తరవాత డాంటీ గడ్డం తడుముకున్నాడు. అద్దం తెప్పించుకుని సవిమర్శగా 
చూశాడు. ఇఫ్‌కోటకి వెళ్లేముందు అతని ముఖం గుండ్రంగా ఉండేది. అమాయకత్వం, 
అకారణానందం ఆ ముఖంలో ఉట్టిపడేవి. జీవితలో తొలిఘట్టాలు సులువుగా తేలి పోయాయి. 
భవిష్యత్తుకూడా అదేవిధంగా ఉంటుందనే భావంతో ఉండేవాడు. కాని ఇప్పుడంతా 
మారిపోయింది. ముఖం చిక్కి పొడుగ్గా కోలగా ఉన్నట్లు కనిపించింది. నవ్వుతున్న 
ముఖంలేదిప్పుడు. పెదవులు బిగిసి దృఢనిశ్చయాన్నీ, పట్టుదలనూ సూచిస్తున్నాయి. నుదురు 
ముడతలు వడుతోంది. కళ్లు గాఢవేదనను, విషాదాన్ని దాచుకున్నట్లు న్నాయి. 
అప్పుడప్పుడానుదుటి పైన రౌద్రరేఖలు, మానవజాతిపట్ల ద్వేషభావం ప్రకటించే కాళచ్చాయలు 
గోచరిస్తున్నాయి. ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. నల్లని జుట్టూ, తెల్లని ముఖమూ ఒక 
అందాన్ని చేకూర్చుతున్నాయి. 


డాంటీ ఆర్జించిన విజ్ఞానం, విద్య అతని ముఖానికొకవికాసం, కాంతి ఇస్తున్నాయి. 
శరీరంలో కొత్త పటుత్వం పుట్టినట్లుంది. సన్నగా నాజూకుగా ఉండే చేతులు, కండలుతేరి 
గుండ్రనైనాయి. ప్రార్థనలు, ఆక్రందనలవల్ల కాబోలు అతని కంఠస్వరం పూర్తిగా మారిపోయింది. 
మధ్య మధ్య కర్మశమైన ధ్వని వినవచ్చినప్పటికీ, మార్దవ మొకటి అబ్బింది. అభ్యాసవశంవల్ల 
అతని కన్నులు చీకటిలోకూడా చూడగల తీక్టత, తోడేలు కన్నులలోని చురుకుదనం ఆపాదింప 
చేసుకున్నాయి. 

ప్రతిబింబం చూసుకుని డాంటీ చిరునవ్వు నవ్వుకున్నాడు. ఎంతటి ప్రాణమిత్రుడైనాసరే 
అతన్ని గుర్తుపట్టడం అసాధ్యం. అతన్ని అతనే గర్తుపట్టలేకపోతున్నాడు. 


డాంటీని తన నౌకలోనే ఉంచుకోవాలని కోరుకున్న కెప్టెన్‌, రాగల లాభంలో 
పాలుపరంగా కొంత ధనం ముందే ఇచ్చాడు. ఇప్పుడా ధనంతో డాంటీ తెల్లని పంట్లాము, 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 159 


చారల షర్టు, టోపీ కొన్నాడు. కొత్తదుస్తులు ధరించి, జకోపో ఇచ్చిన దుస్తుల్ని చేత పట్టుకుని, 
జూన్‌ ఎమిలీ కెప్టెన్‌ వద్దకు వెళ్లాడు. కెప్టెన్‌ డాంటీని మొదట గుర్తుపట్టలేదు. తరవాత యువకుని 
పోల్చి సంతోషంతో పొంగిపోయాడు. శాశ్వతంగా తన నౌకలో ఉద్యోగమిస్తానన్నాడు. కాని 
మూడు మాసాలపాటు మాత్రమే పని చెయ్యడానికి డాంటీ ఒప్పుకున్నాడు. 


జూన్‌ ఎమిలీ చురుగ్గా ప్రయాణం చెయ్యగలదు. కెప్టెన్‌ కాలాన్ని వ్యర్థపుచ్చడు. 
లెగ్‌హారన్‌లో ఆ నౌక వారం రోజులైనా ఉండలేదు. రంగురంగుల వస్త్రం, పొగాకు మొదలైన 
సరుకుతో ఓడ నింపి బయలుదేరారు. పన్నులు వసూలు చేసే అధికారులకు తెలియకుండా 
సరుకు ఓదెక్కింది. లెగ్‌హారన్‌నించి బయలు దేరి కార్సికా వెళ్ళాలి. అక్కడనించి ఈ సరుకుని 
ఫ్రాన్స్‌ రవాణా చెయ్యడానికి కొందరు వ్యాపారులున్నారు. నౌక కార్సికా దిశగా పయనిస్తోంది. 


మరునాడు కెప్టెన్‌ మామూలు వేళకి డెక్‌ మీదికి వచ్చాడు. డాంటీ పైగుంజ నానుకుని 
దూరాన నీరెండలో మెరుస్తున్న నల్లని కొండను వింతగా పరిశీలిస్తున్నట్లు కెప్టెన్‌ చూశాడు. 
అది మాంట్‌ క్రిస్టో ద్వీపం. దాదాపు మైలుదూరంలో ఉంది. ఆ ద్వీపం దరినుంచి నౌక 
ప్రయాణిస్తుండగా, సముద్రంలోకి దుమికినట్లయితే, అరగంటలో అక్కడికి చేరవచ్చునని డాంటీకి 
తోచింది. కాని తవ్వడానికి పరికరాలుగాని, ఆత్మరక్షణకు ఆయుధాలు కాని లేకుండా ఏం 
చెయ్యగలడు? నావికులేమంటారు? కెప్టెన్‌ ఏమనుకుంటాడు? అలా కాదు. కొన్నాళ్ళు 
నిరీక్షించాలి. నిరీక్షించడం డాంటీకి అనుభవమే. స్వేచ్చకోసం పధ్నాలుగేళ్లు నిరీక్షించాడు. 
ఇప్పుడు స్వేచ్చ లభించిన తరవాత, భాగ్యంకోసం ఆరుమాసాలూ, కాకపోతే ఏడాదీ 
నిరీక్షించగలడు. 


రాత్రి పడుతోంది. క్రమక్రమంగా మారుతున్న సంధ్యా కాంతులలో మాంట్‌ క్రిస్టో 
ద్వీపాన్ని చూశాడు. డాంటీ చూపులు చీకటిలోకూడా ఆ ద్వీపాన్ని చూడగలుగుతున్నాయి. 
రాత్రి అందరికంటె ఆఖరున డెక్‌ దిగివచ్చినవాడు డాంటీ. 


మరుచటి ఉదయం నౌక ఆల్టీరియా తీర సమీపంలో ఉంది. రోజంతా నౌకగమనం 
మార్చుకుంటూ వెళ్లింది. సాయంసమయమయేసరికి, తీరంపైన ఒక చోట రెండు మంటలు 
కనిపించాయి. ఓడపై జండా తీసేసి, అక్కడ ఒక దీపంపెట్టి, మెల్లిగా తీరాన్ని సమీపించారు. 
తీరంనించి తుపాకిబారుదూరంలో ఓడ ఆగింది. నాలుగు చిన్నపడవలు ఓడవద్దకు చెరాయి. 
ఓడలో సరుకుతొట్టి ద్వారం తెరవబడింది. గప్‌చుప్‌గా పని జరిగిపోయింది. రెండు 
గంటలయేసరికి నౌకలోని సరుకంతా నాలుగు పడవల్లోకీ ఎక్కింది. పడవలు సరుకుని తీరం 
చేర్చాయి. తరవాత నౌక సార్టినియా ద్వీపానికి ప్రయాణం చేసింది. అక్కడ మళ్లీ రహస్యంగా 
సరుకువేసుకుంది. హవానా చుట్టలూ, ద్రాక్షసారాయీ లగ్గా రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అయితే 


160 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఉప్పుపన్ను అధికారులతో తగువు పడకుండా పోలేదు. ఒకణ్ని కొట్టి డెక్‌మీదపడేశారు. డాంటీకీ 
మరొక నావికునికీ గాయాలు తగిలాయి. డాంటీ భుజాన్ని దూసుకుపోయిన తుపాకి గుండు 
గాయం చేసింది. డాంటీ తన శౌర్య ప్రదర్శనానికి పొంగిపోయాడు. 


ప్రమాదాన్నీ శారీరకబాధనీ ఎంత నిర్లక్ష్యంతో పరిగణించగలడో ఇప్పుడతనికి 
తెలిసివచ్చింది. గాయపడిన పన్ను అధికారుల్ని చూసి అతనికి జాలికూడా కలగలేదు. 
దయాదాక్షిణ్యాలు అతనిలో అంతరించాయి. గుండె కరడుగట్టింది. కోరిన మార్గాన్ని డాంటీ 
అనుసరించగలుగుతున్నాడు. వైరభావం అతన్ని మార్చివేసింది. గాయపడి కింద పడిపోయిన 
డాంటీని చూసి భయపడి జకోపో పరుగెత్తుకువచ్చాడు. ప్రాణమిత్రునివలె డాంటీకి పరిచర్య 
చెయ్యనారంభించాడు. కాని డాంటీకి తగిలిన గాయం అంత పెద్దదికాదు. సార్టినియాలో వృద్ధ 
స్త్రీలు అమ్మిన మూలికలుతెచ్చి చికిత్స చేశారు. గాయం త్వరలోనే నయమయింది. 


ఈ ప్రయాణాలలో రెండున్నర మాసాలు గడిచింది. డాంటీ నూరు స్పానిష్‌డాలర్లు 
నిలవచేసుకున్నాడు. మాంట్‌ క్రిస్తోద్వీపం ప్రక్కగా అటూ ఇటూ ఇరవైసార్లు ప్రయాణంచేసి 
ఉంటాడు. కాని అక్కడ దిగడానికెప్పుడూ అవకాశం లభించలేదు. చిట్టచివరికి, నౌకలో 
మూడుమాసాల ఉద్యోగపుగడువు పూర్తికాగానే, స్వయంగా ఒకచిన్న పడవకొని, ఏదో ఒక 
మిషతో మాంట్‌ క్రిస్టోద్వీపం వెళ్లి పరిశోధించాలని నిశ్చయానికొచ్చాడు. అన్యోపాయాలవల్ల 
ఎలాగైనా ఆ ద్వీపంలో దిగాలని అనేకమార్లు అనేకమార్గాలు తలపోశాడు కాని ఏదీ సక్రమంగా 
కనిపించలేదు. ఇలా ఎటూ నిశ్చయం చేసుకోలేకుండా ఉన్న సమయంలో, ఒకరోజున కెప్టెన్‌ 
అతన్ని సాదరంగా పిలిచి, లెగ్‌ హారన్‌లో ఒక హోటల్‌కి తీసుకువెళ్లాడు. డాంటీని ఎలాగైనా 
నౌకలో శాశ్వతంగా నియమించాలని కెప్టెన్‌ కోరిక. అక్రమవ్యాపారం సాగించే వారందరూ 
చేరే ఈ హోటల్లో ఒక ముఖ్యమైన విషయం చర్చించబడింది. టర్మీనుంచి తివాసీలు, కాళ్ళీర్‌ 
శాలువలు, లెవాంట్‌ నుంచి కొంత సరుకు వేసుకురావాలి. ఏదేశపు ప్రభుత్వాధికారులకూ 
అందనిచోటు చూడాలిప్పుడు. అటువంటి చోటైతే సరుకు మార్పిడికి అనుకూలంగా ఉంటుంది. 
అక్కడనించి సరుకుని స్వయంగా ఫ్రాన్స్‌ తీరానికి తీసుకువెళ్లవచ్చును. మాంట్‌ క్రిస్టో ద్వీపం 
ఇందుకు అనుకూలంగా ఉంటుందని జూన్‌ ఎమిలీ కెప్టెన్‌ అన్నాడు. అక్కడ జనసంచారం 
అసలు లేదు. అందువల్ల ప్రభుత్వాధికారులు కాని సిపాయిలు కాని ఎవరూ అక్కడికి రారు. 


మాంట్‌ క్రిస్థోపేరు వినగానే డాంటీ ఆనందానికి మేరలేకపోయింది. పరవశుడైనాడు. 
అది తెలియనివ్వకుండా కప్పిపుచ్చుకోడానికి, లేచి అటూ ఇటూ పచారుచెయ్యడం 
మొదలుపెట్టాడు. హోటల్లో అనేక భాషల మాండలికాలు వినపడుతున్నాయి. డాంటీ మళ్ళీ 
కెప్టెన్‌ దగ్గరకు చేరేసరికి, మరుచటిరాత్రే ప్రయాణం కట్టడానికీ, మాంట్‌ క్రిస్థో ద్వీపంలో 
దిగడానికీ నిర్ణయమయింది. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 161 


23 


చిరకాలం క్లేశమనుభవించిన వారికి అకస్మాత్తుగా అదృష్టం అబ్బినట్లు, డాంటీకి చిరకాల 
వాంఛితమైన అవకాశం దానంతటదే, సహజంగా, సులువుగా లభించింది. ఎవ్వరికీ రవంత 
అనుమానం కలగకుండా ఇప్పుడా ద్వీపానికి వెళ్లగలుగుతున్నాడు. బయలుదేరడానికి ముందు 
ఒక రాత్రి ఇంకా గడవాలి. ఆ రాత్రి డాంటీ భావావేశం చెప్పతరంకాదు. కన్నులు ముయ్యగానే 
కార్డినల్‌ స్పాడా లేఖలోని అక్షరాలు గోడపై జ్వాలాలేఖినితో లిఖించినట్లు డాంటీకి 
మనోగోచరమైనాయి. కునుకుపట్టితే స్వప్నాలు ముసురుకువచ్చి, మనస్సు కల్లోలితమౌతోంది. 
గుహలలో రత్నాలు పరిచిన నేలపై నడుస్తున్నట్లు, కెంపులు, పచ్చలు, వజ్రాలు తాపిన గోడలను 
చూస్తున్నట్లు కలలు కంటున్నాడు. వర్షపు నీటి బిందువుల వలె ముత్యాలు రాలుతున్నట్లు 
కనిపిస్తోంది. దిగమచెంది, పరవశుడై జేబులన్నీ అమూల్యమైన వజ్రాలతోనూ, రత్నాలతోనూ 
నింపుకుంటున్నట్లు కలగన్నాడు. పగటి వెలుగులో చూసే సరికి అవన్నీ గులకరాళ్లుగా మారినాయి. 
తిరిగి ఆ అద్భుతమైన గుహల్ని ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని ఈ మారు దారి 
వంకరటింకర్లు తిరిగి అయోమయమైపోయింది. బైటపడేదారి కూడా కనపడలేదు. ఆలీబాబా 
కధలో గుహద్వారాన్ని తెరవడానికి ఏమంత్రం పలికాడో దానిని జ్ఞప్తికి తెచ్చుకోడానికి 
ప్రయత్నించాడు. కాని అంతా నిరర్ధకమయింది. అంతర్జానమైన అమూల్యవస్తునిక్షేపం మళ్ళీ 
రక్షిస్తున్న భూతం వశమయింది కాబోలు. క్షణకాలంపాటు కనపడి దిగ్భ్రమ కలిగించిన ఆ 
భాగ్యరాశిని దొంగిలించాలన్న ఆశ అంతరించింది. 


మరునాడు ఉదయం మేలుకునేసరికి డాంటీ మెదడు కుతకుత ఉడుకుతున్నట్లుంది. 
(భ్రమాపరికల్పనలో అల్లల్లాడిన డాంటీ క్రమంగా తెలివిలో పడ్డాడు. కొంతకాలంగా 
ఊగులాడుతున్న ఒక ఉపాయాన్ని ఇప్పుడు నిర్వర్తించాలని నిశ్చయించుకున్నాడు. పగలంతా 
క్రమంగా గడిచింది. చీకటిపడిన తరవాత ప్రయాణ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందడిలో 
డాంటీ తన ఉద్రేకాన్ని పైకి కనపడనియ్యలేదు. క్రమక్రమంగా నావికులపైన పెత్తనం 
సంపాదించాడు. హద్దుమీరని అతని ఆజ్ఞల్ని నావికులు సంతోషంతో వెంటనే నిర్వర్తిస్తున్నారు. 


ఏడుగంటలకి అంతా సిద్ధమయింది. మరి పదినిమిషాలలో, దీపస్తంభం ఇంక వెలిగించ 
బడుతుందనగా, అప్పుడే ఓడ దాటింది. సముద్రం ప్రశాంతంగా ఉంది. ఆగ్నేయ దిశనుండి 
శుభ్రవాయువులు వీస్తున్నాయి. డాంటీ చుక్కాని పుచ్చుకుని, అందరూ నిద్రపోవచ్చునని చెప్పాడు. 
డాంటీ చుక్కాని పుచ్చుకున్నాడంటే అందరికీ తృప్తికలిగింది. అందరూ పడకలు చేరారు. 
కారాగారంలో ఏకాంతవాసం నుంచి బైటపడి నలుగురిలోనూ మసులుతున్న డాంటీ, ఇప్పుడు 


162 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


తరుచు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మారు ఈ ఏకాంతంలో అతన్ని 
అనేక ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అంధకారనిశీధి అతని భావపరికల్పనతో 
జాజ్వల్యమానమయింది. మాటి మాటికీ అతడుచ్చరిస్తున్న ప్రతిజ్ఞా వాక్కులు నిశృబ్దతను 
భంగపరుస్తున్నాయి. తెరచాపలన్నీ ఎత్తి ఉన్నాయి. నౌక అతివేగంగా అధిగమిస్తోంది. 


చిట్టచివరికి ఆకాశంలో ఒకమూల మాంట్‌ క్రిస్టో ద్వీపం ప్రత్యక్షమయింది. డాంటీ 
చుక్కానిని ఒక నావికునికిచ్చి, లోనికి వెళ్లి శరీరాన్ని వడకపై చేర్చాడు. రాత్రి 
నిద్రలేకపోయినప్పటికీ, డాంటీకి ఇప్పుడూ నిద్రపట్టడంలేదు. 


తిరిగి రెండు గంటల్లో డాంటీ డెక్‌మీదికి వెళ్లాడు. నౌక ఎల్బాద్వీపాన్ని దాటుతోంది. 
వెనుక నీలి ఆకాశం వల్ల, మాంట్‌ క్రిస్టో పర్వతశిఖరం స్పష్టంగా కనపడుతోంది. క్రమంగా 
ద్వీపం చేరువౌతోంది. ఓడను సూటిగా ద్వీపం దిక్కుగా తిప్పినడిపాడు డాంటీ. 


సాయంకాలం అయిదుగంటల వేళకి ద్వీపం సమీపించింది. డాంటీ ద్వీపంపై కొండల్ని 
కాంక్షతో పరిశీలిస్తున్నాడు. సంధ్యాకాంతులతోపాటు కొండలు కూడా ఎర్రని ఎరుపునించి 
నీలివర్దానికి మారుతున్నాయి. 


రాత్రిపడింది. పదిగంటలకి నౌక తీరం సమీపించింది. డాంటీ ఆత్మనిగ్రహం ఇంక 
సడలిపోయింది. అందరి కంటే ముందుగా తీరంపైకి దుమికాడు. ఇతరులున్నారనే భయమే 
లేకపోతే, అతడు నేలను ముద్దుపెట్టుకునేవాడే. 


పదకొండు గంటలకి చంద్రుడుదయించాడు. పండువెన్నెల కొండలన్నిటి నీ 
ముంచెత్తుతోంది. సముద్ర కెరటాలు వెండినురుగులు కక్కుతున్నాయి. 


ఈ ద్వీపం జూన్‌ ఎమిలీ నావికులకు పరిచితమైనదే. ఇక్కడ తరుచు మజిలీ చేసేవారు. 
డాంటీ తన ప్రయాణాలలో ఈ ద్వీపాన్ని తరుచు చూసేవాడు. కాని ఎన్నడూ ఇక్కడ దిగలేదు. 
ఇదే అతనికి మొదటిసారి. జకోపోని పిలిచి డాంటీ అడిగాడు : “ఈ రాత్రి ఎక్కడ గడుపుదాం?” 


“నౌకలోనే. ఇంకెక్కడ?” 
“గుహల్లో పడుకోకూడదూ?” 
“ఇక్కడ గుహ లేవీ ఉన్నట్టు తెలియదే!” అన్నాడు జకోపో. 


డాంటీ నిరుత్తరుడైనాడు. తరవాత బహుశా ఏ ప్రమాదం వల్లనో గుహలు కప్పబడి 
పోయుండాలని తలపోశాడు. లేదా క్షేమమని భావించి కార్డినాల్‌ స్పాడా పూడ్చి 
ఉండాలనుకున్నాడు. ఏమయితేనేం? రాత్రివేళ వెతకడం నిరర్ధకం. ఉదయం వెతకాలనుకున్నాడు 
డాంటీ. ఇంతలోనే మైలున్నరదూరంలో ఒకదీపం కనపడింది. అది సంజ్ఞ ఇవ్వగానే ఇంక 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 163 


పనికి ఉపక్రమించవలసి ఉంటుందని తెలుసుకున్నాడు. జూన్‌ ఎమిలీ ప్రతిసంజ్ఞచేసింది. మరొక 
నౌకవచ్చి పగ్గంవేసే దూరంలో లంగరు వేసింది. చీకటిలో వ్యాపారం చకచకా జరిగిపోయింది. 


మరునాడు ఉదయం డాంటీ తుపాకి చేత తీసుకుని, తుపాకి మందు, గుళ్లు 
భద్రపరుచుకుని వేటకి బయలుదేరాడు. గుట్టల మీద దుమికి పరుగులెత్తుతున్న కొండమేకల్ని 
వేటాడాలని కోరికున్నట్లు మిత్రులికి చెప్పాడు. ఒంటరితనాన్ని అపేక్షించి డాంటీ వెడుతున్నాడని 
వారనుకున్నారు. జకోపో ఒక్కడే కూడా వస్తానని పట్టుబట్టాడు. డాంటీ వద్దన్నా వినలేదు. 
వద్దని మరీ బలవంతం చేసినట్లయితే అతనికి అనుమానం కలగవచ్చుననే భీతివల్ల డాంటీ 
వారించలేకపోయాడు. కొండమేకను చంపడానికి చాలాదూరం వెళ్లవలసి వచ్చింది. ఒక మేకని 
చంపగానే దాన్ని జకోపోకి ఒప్పగించి మిత్రులవద్దకు తీసుకువెళ్లి వండించమని డాంటీ చెప్పాడు. 
వంట పూర్తికాగానే తుపాకి పేల్చినట్లయితే, ఆ సంజ్ఞ అందుకుని రాగలనని చెప్పిపంపాడు. 


డాంటీ మాటిమాటికీ వెనక్కి తిరిగిచూస్తూ ముందుకు సాగిపోయాడు. ఒక కొండ 
శిఖరం ఎక్కి కిందికి చూశాడు. ఆ వెయ్యి అడుగులకింద, దూరంలో వంటచేస్తున్న జకోపో, 
అతని మిత్రులూ కనపడ్డారు. వారందరికంటె తానధికుడన్న భావంతో చిరునవ్వు నవ్వుకున్నాడు. 


“రెండు గంటలలో ఏభై స్పానిష్‌డాలర్లు సంపాదించి అందరూ మళ్ళీ బయలుదేరతారు” 
అనుకున్నాడు డాంటీ. “ఇంకొక ఏభై సంపాదించడానికి ప్రాణాపాయాన్నికూడా లక్ష్య పెట్టరు. 
ప్రాణాలకు వెరవక సంపాదించిన ఈ ధనాన్ని నవాబుల మాదిరిగా వెదజల్లుతారు. ఈ రోజున 
నా ఆశలతో పోల్చివారి భాగ్యాన్ని అల్పంగా పరిగణిస్తున్నాను. వారి ఈ ధనం దారిద్యంకింద 
లెక్కగట్టుతున్నాను. రేపటికి నా యీ ఆశ అంతరించవచ్చును. వారి దారిద్ర్యమే మహాభాగ్యమని 
భావించవలసినగతి పట్టవచ్చును. కాని అదెలాగ? అన్నిటా సూక్ష్మ బుద్ధి, మేధా సంపన్నుడైన 
ఫెరయా ఈ ఒక్క విషయంలోనూ మోసపోలేడు కదా! అదీ గాక ఈ నికృష్ట జీవనం గడిపేకంటే 
మరణించడం మేలు.” 


మూడు మాసాలక్రిందట స్వేచ్చ లభిస్తే చాలునని వాపోయిన డాంటీ, ఇప్పుడు స్వేచ్చతో 
తృప్తి చెందలేకపోతున్నాడు. భాగ్యసంపదలకోసం పరితపిస్తున్నాడు. కాని దోషం అతనిదికాదు. 
భగవంతుడే మానవునికి పరిమితశక్తి నిచ్చికూడా, అంతులేని ఆశల్ని పురిగొల్పాడు. 

తరువాత రెండు కొండల మధ్య నుండి, పైకి కనిపించని ఒక మార్గాన్ని అనుసరించి 
డాంటీ నడిచాడు. ఏ సెలయేటివల్లనో ఏర్పడిన ఈ మార్గం, ఇంతవరకూ మానవుడెవడూ 
అడుగు పెట్టలేదన్నట్లుంది. నిజంగా ఉన్న ఆ గుహలకి ఇదే దారితీస్తుందని డాంటీ భావించాడు. 

ప్రతి చిన్న వస్తువునీ అతి శ్రద్ధతో పరిశీలిస్తూ వెడుతున్న డాంటీకి, కొండలపై దూరాన 
కొన్ని గుర్తులు కనిపించాయి. అవి ఎవరో లోతుగాగీసిన గీతలవలె ఉన్నాయి. కాలం ఆ 


164 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


గుర్తుల్ని చెరిపివెయ్య లేకపోయింది. అవి ఒక క్రమాన్ని అనురించి ఉన్నట్లు, ఒక దారిని 
చూపుతున్నట్లు కూడా డాంటీకి తోచింది. అక్కడక్కడ పొదలమాటున అవి మాయమయేవి. 
పొదలు తొలగించి రాళ్ళపై పట్టిన నాచు గీసివేసి గుర్తులకోసం వెతికాడు. ఈ గుర్తులతనిలో 
ఆశను రేకెత్తించాయి. ఇవి కార్డినల్‌ స్పాడా తన అన్నకుమారుని కోసం పెట్టిన గుర్తులు 
కాకూడదా, అని డాంటీ అనుకున్నాడు. ధన నిక్షేపాన్ని దాచాలనుకుంటే, ఈ ఏకాంతమైన 
స్థలం తప్పకుండా అనుకూలమైనదే. 


తీరందిగినచోటికి దాదాపు అరవై అడుగుల దూరంలో గుర్తులు ఆఖరైనట్లు కనిపించింది. 
ఆ చోటు మిట్టగా ఉన్నందువల్ల అతను మిత్రులకు కనిపించడు. కాని ఈ గుర్తు ఏ గుహదగ్గిరికీ 
తీసుకుపోలేదు. గుర్తుల దారినే వెళ్లి ఒక గుండ్రని రాతివద్దకు చేరాడు. తీరా దారికి చివరకొసచేరే 
బదులు మొదటికి వచ్చినట్లు డాంటీ అనుమానించాడు. 


ఈ వ్యవధిలో అతని మిత్రులు, చిన్న సెలయేటినుంచి నీరు తీసుకువచ్చారు. 
ఓడలోనుంచి రొట్టి, ఫలాలు తీసుకువచ్చారు. కొండమేకను వండి, నిప్పులపైనుంచి తీస్తున్న 
సమయంలో వారికి దూరంలో రాళ్లపై గంతులువేస్తూ వస్తున్న డాంటీ కనపడ్డాడు. జకోపో 
వంటయిందని తెలపడానికి తుపాకి పేల్చాడు. డాంటీ ఇదివిని మిత్రులవద్దకు పరుగుతీశాడు. 
గుట్టలు దిగి దూకుతూ వస్తున్న యువకుని నావికులు చూస్తున్నంతలో, అతనికి కాలుజారింది. 
ఒక గుట్టమీదపడి, కేకపెట్టి డాంటీ మాయమైనాడు. 


అందరూ ఒక్క ఉదుటునలేచి దూసుకుని పరుగెత్తారు. డాంటీ అంటే వారందరికీ 
పీతి. 

ముందుగా జకోపో యువకుని సమీపించాడు. స్పృహతప్పి నెత్తుటిలో పడివున్నాడు 
డాంటీ. పన్నెండు పదమూడడుగుల ఎత్తునుంచి పడి ఉంటాడనుకున్నారు. డాంటీ నోరు 
తెరిచి, కొద్దిగా సారాయిపోశారు. డాంటీ కన్నులు తెరిచాడు. మోకాలు, వెన్ను తీవ్రంగా నొప్పి 
పెడుతున్నాయని చెప్పాడు. తలదిమ్ముగా ఉంది. మిత్రులతన్ని తీరంవద్దకు మోసుకు 
వెళ్లాలనుకున్నారు. లేవతియ్యడానికి జకోపో అతన్ని ముట్టుకున్నంతలోనే బాధ అధిక మయింది. 
ఏపాటి కదిపినా సహించలేనిస్థితిలో ఉన్నట్లు డాంటీ చెప్పాడు. 

ఇంక ఇప్పుడాహారం తీసుకునే ఆశ డాంటీకి లేదు. మిత్రుల్ని విందు మానవద్దని 
పట్టుబట్టాడు. తనకి విశ్రాంతినిస్తే చాలునన్నాడు. తిరిగివారు వచ్చేసరికి నొప్పి తగ్గవచ్చును. 
నావికుల్ని అట్టే బలవంతపెట్టనవసరం లేకపోయింది. వారికి అమితమైన ఆకలి వేస్తోంది. 
గంటసేపటిలో విందు ముగించుకుని వచ్చారు. 


ఒక రాతిపైన ఆనుకోడానికి రెండు గజాలు దేకాడు డాంటీ. నొప్పి అంతకంతకు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 165 


అధికమౌతున్నట్లుంది. సరుకు తీసుకువెళ్లి ఫ్రాన్స్‌లో ఒప్పగించకతప్పదు. డాంటీ ఎలాగైనా 
సరే లేచిరావాలని కెప్టెన్‌ పట్లుబట్లాడు. 
ల ల లట 

డాంటీ శక్తినంతా వినియోగించి లేవడానికి ప్రయత్నించాడు. కాని క్రిందపడిపోయాడు. 
ముఖం పాలిపోయింది. మూలుగు ఎక్కువయింది. 

“వెన్నుకి దెబ్బ తగిలింది” అన్నాడు కెప్టెన్‌ మెల్లిగా పక్కవారితో. “అయితేం! పాపం 
మంచివాడు. మనం ఇతన్ని విడిచిపెట్టెయ్యకూడదు. ఓడ దగ్గిరికి మోసుకు వెడదాం.” 

కదిపితే కలుగుతున్న బాధ భరించేకంటె, అక్కడే చచ్చిపోవడం మేలని డాంటీ అన్నాడు. 


“ఏమయినా నరే, నీవంటి ధైర్యశాలి అయిన మి(తుణ్ని ఆపదలో విడిచి 
వెళ్లిపోయామనేమాట మాకు రాకూడదు. ఇవాళ సాయంకాలం బయలుదేరనే వద్దు:” అన్నాడు 
కెప్టెన్‌. 

ల 

డాంటీ ఒప్పుకోలేదు. “తప్పునాది. దానికి ఫలితం నేననుభవించవలసిందే. నాకు 
కొన్ని బిస్కట్లు, ఒక తుపాకి, గుళ్ళు, మందు, ఒక పలుగు, కత్తి, ఉంచి వెళ్లిపొండి. మేకల్ని 
కొట్టుకోదానికీ, ఆత్మరక్షణకీ తుపాకి అవసరం. మీరు మళ్లీ రావడానికి చాలా రోజులు పట్టవచ్చు. 
ఆవాసం ఏర్పాటుచేసుకోడానికి పలుగు, కత్తి అవసరం.” 

“నువ్వు ఆకలితో చచ్చిపోతావు” అన్నాడు కెప్టెన్‌. 

“కదిల్చినట్లయితే పడే బాధకంటె అలా చచ్చిపోవడమే మంచిది. ఒకటి రెండు రోజుల్లో, 
వీ దారిలో ఈ ప్రాంతాలకి వచ్చే వడవేదైనా కనబడితే, ఇక్కడికి వచ్చి నన్ను 
తీసుకువెళ్లమనిచెప్పండి. నన్ను లెగ్‌హారన్‌ తీసుకువెళ్లడానికి పాతిక స్పానిష్‌ డాలర్లు చెల్లిస్తాను.” 

కెప్టెన్‌కి ఇది నచ్చలేదు. తల అడ్డంగా తిప్పాడు. 

జకోపో అందుకున్నాడు : “నేనొక ఉపాయం చెప్తాను. నే నితని దగ్గిరుండి కాపాడతాను.” 

“నాకోసం లాభాలలో నీ భాగాన్ని వొదులుకుంటావా?” అన్నాడు డాంటీ. 

“ఫరవాలేదు. నాకు ఆ చింత లేదు.” 

“నామాట విను జకోపో” అన్నాడు డాంటీ. “నీ దాక్షిణ్యానికి భగవంతుడు నిన్ను 
దయతో చూస్తాడులే. నాకెవ్వరి సహాయం అక్కరలేదు. ఒకటి రెండు రోజులు విశ్రాంతి 
తీసుకున్నట్లయితే కుదిరిపోతుంది. ఈ కొండల్లోనే మంచి మూలికలు దొరుకుతాయి. వెతికి 
తీసి చికిత్స చేసుకుంటాను.” 


డాంటీ ముఖంలో ఒక వింత చిరునవ్వుకనపడింది. జకోపో చేతిని ఆప్యాయంగా 


166 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


పట్టుకున్నాడు. కాని ఒక్కడే ఉండిపోవాలన్న పట్టుదల విడిచిపెటలేదు. అవసరమైన సామాను 
ల లట ట్‌ [యీ 
అంతా ఇచ్చి, అందరూ వెళ్ళిపోయారు. 


అందరూ కనుమరుగైన తరవాత డాంటీ తనలోతాను నవ్వుకున్నాడు. “ఎంత చిత్రంగా 
ఉంది! ఇటువంటి అక్రమ వ్యాపారులుకూడా స్నేహానికీ, ప్రీతికీ కట్టుబడి ఉండడం ఎంత 
చిత్రం!” 


ఒక గుట్ట అంచుకి దేకివెళ్లాడు డాంటీ. అక్కడనించి అతను నావికులికి కనపడడు. 
ఓడ అతనికి కనపడుతోంది. ఓడ లంగరు ఎత్తి మెల్లిగా బయలుదేరింది. క్రమంగా గంటసేపటిలో 
ఓడ కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోయింది. 


డాంటీ లేచాడు. తుపాకి, పలుగు, కత్తి చేతపుచ్చుకున్నాడు. కొండమేకలకంటె చురుగ్గా 
గుట్టలపై దుముకుతూ వెళ్లాడు. గుర్తులు మాయమైనచోట ఆ రాతివద్దకు వెళ్లాడు. 


“అమ్యయ్య” అనుకున్నాడు డాంటీ. ఫెరయా చెప్పిన ఆలీ బాబా కధ అతనికి జ్ఞప్తికి 
వచ్చింది. 


24 


సూర్యుడు ఉదయిస్తున్నాడు. గడ్డి పురుగులు సన్నని రొదచేస్తున్నాయి. చెట్ల ఆకులు 
మెల్లిగా కదలాడుతున్నాయి. డాంటీ వేస్తున్న ప్రతి అడుక్కీ బల్లులో, పురుగులో చెదిరి పరుగులు 
తీస్తున్నాయి. కొండమేకలు గుట్టలమీదకెగబడి పారిపోతున్నాయి. ద్వీపమంతా మేలుకుంది. 
చైతన్యం ఉబుకుతోంది. అయినా, ఏకాకియైనట్లు, భగవంతుడు తప్ప మరొక తోడులేనట్లు 
డాంటీకి అనుభవమౌతోంది. ఏదో తెలియరాని భీతి అతన్ని ఆవహించింది. ఎడారిలో కూడా 
వెయ్యికన్నులై పరికిస్తున్నట్లుండే పగటివెలుగును భరించలేకుండా ఉన్నాడు. ఈ ఆవేగం అతన్ని 
వివశుని చేసింది. పని (ప్రారంభించబోతూ ఆగిపోయాడు. పలుగు కిందపడేశాడు. తుపాకి 
పట్టుకుని, ద్వీపంలో కెల్ల ఎత్తెన కొండ ఎక్కి చుట్టూచూశాడు. దూరాన నౌక, చుక్కవలె 
కనిపిసోంది. న 


డాంటీకి విశ్వాసం చిక్కింది. సమీప ప్రాంతాన్ని ఒకసారి పరికించాడు. బ్రహ్మాండమైన 
పీఠం పైన నిలబడి ఉన్నాడు డాంటీ. దగ్గిరలో ఒక్క ప్రాణికూడా లేదు. కొండల చరియలపై 
విరుచుకుపడి వెందినురుగులు కక్కుతున్న కెరటాల నీలిసముద్రం తప్ప ఇంకేమీ కనపడలేదు. 
చివరికి డాంటీ గబగబా కొండదిగాడు. కాని నటించిన ప్రమాదం నిజమౌతుందనే భయంతో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 167 


జాగ్రత్తగా గుట్టలు దిగాడు. ఈ మాటు ఆ గుర్తుల్ని వెనక్కి చూసుకుంటూ వెళ్లాడు. సముద్రంలోనికి 
చొచ్చుకుని సన్నని పాయగా ఏర్పడిన ఒక చోటుకి ఆ గుర్తులు దారితీశాయి. ఈ సముద్రపుపాయ 
అట్టే వెడల్పుగా లేదు. ఒక చిన్న బోటురావడానికి మాత్రం వీలుగా ఉంది. సముద్రంనుంచి 
కనిపించకుండా చాటుగా కూడా ఉంది. ఫెరయా నేర్చిన పరిశోధనా చాతుర్యంవల్ల డాంటీ 
సంభవాలు, అసంభవాలు అన్నీ ఆలోచించి, తూచి నిర్ధారించడం మొదలుపెట్టాడు. కార్డినల్‌ 
స్పాడా, ఎవరి కంటనూ పడకూడదని జాగ్రత్తపడి, ఇక్కడ ఈ పాయలోకి వచ్చి దిగి, బోటు 
దాచి, ఈ మార్గాన్ని అనుసరించి వెళ్లి, ధనాన్ని దాచిఉంటాడని డాంటీ భావించాడు. ఇప్పుడీ 
భావం తోచినందువల్ల అతను తిరిగి ఆ గుర్తులవెంట ఆ గుండ్రని రాతివద్దకు వెళ్ళాడు. 
ఒక్కటే దీనిలో చిక్కు వసోంది. అనేక టన్నుల బరువుండే ఈ రాతిని, తగినంత బలం, బలగం 
లేకుండా స్పాడా ఎలా కదిల్చి ఉండగలడు? 


డాంటీ మనస్సులో ఒక ఆలోచన తటుక్కున మెరిసింది. “ఈ రాతిని పైకి తియ్యడానికి 
బదులు, లోపలికి గెంటాలేమో!” అమాంతంగా రాతినెక్కి అది దేనిపైన నిలిచివుందో చూశాడు. 
పక్కనే వాలు కనపడింది. అంటే ఈ రాతిని మెల్లిగా ఈ కొద్దిమేరా దొర్లించి ఉండాలి 
అనుకున్నాడు. ఈ రాతికింద మరొక రాయిపెట్టి, ఎత్తి, దొర్లించి ఉండాలి. చుట్టూ పడిన 
నెరదల్ని కప్పిపుచ్చడానికి, రాళ్లు, మట్టి పోసి ఉండాలి. వాటిపైన ఈపాటికి గడ్డి 
మొలిచివుంటుంది. అక్కడ కొంత మన్నుతీసి చూచాడు. ఇప్పుడాలోచించినదంతా నిజంగా 
జరిగి ఉంటుందనుకున్నాడు. పలుగెత్తి రాతికింద రాతిని బద్దలుకొట్టడం ప్రారంభించాడు. 
పదినిమిషాలలో రాయి కొంచెం ఎడమిచ్చింది. చెయ్యి దూర్చగలిగినంత ఎడం ఏర్పడింది. 
తరువాత దగ్గరలో కనిపించిన వృక్షాన్ని ఒక కొమ్మకొట్టితెచ్చాడు. ఆకులూ, రెమ్మలూ దూసివేశాడు. 
దానిని రాతికింద ఏర్పడిన రంధ్రంలోకి చొనిపి రాతిని కదిలించడానికి ప్రయత్నించాడు. కాని 
రాయి బరువుగా ఉంది. కింది రాతిలో కూరుకుపోయి ఉన్నందువల్ల కదల్బడానికి అలవికాలేదు. 
ఇంక కింది రాతినే బద్దలు కొట్టకతప్పదని తేలింది. కాని అదెలాగ? అటూ ఇటూ చూశాడు. 
జకోపో తుపాకిమందు దట్టించి ఇచ్చిన కొమ్ము కనపడింది. డాంటీ నవ్వుకున్నాడు. మారణ 
హోమంకోసం కనిపెట్టబడిన ఈ మందు తనకిప్పుడుపకరించాలి. పలుగు తీసుకుని పై రాతికీ 
కిందిరాతికీ మధ్య చిన్న గొయ్యి తవ్వాడు. మానవుల కాయ కష్టాన్ని తగ్గించడానికి దేశదేశాలా 
ఈ ఉపాయం అనుసరించబడుతోంది. గోతిలో మందు దట్టించాడు. చేరుమాలు చించి, 
పెట్లుప్పులో ముంచి, ఒక చివర నిప్పు ముట్టించి పెట్టి, దూరానికి వెళ్లి నిలబడ్డాడు. మందు 
అంటుకోడానికి అట్టేసేపుపట్టలేదు. అంటుకుని పెద్దపెట్టున పేలింది. పైరాయి బ్రహ్మాండమైన 
శబ్దం చేస్తూ కదిలిపోయింది. కిందిరాయి ముక్క ముక్కలై పోయింది. అక్కడనుంచి రకరకాలు 
పురుగులు పిలపిలమంటూ బైటపడి నలుదిక్కులకూ పారిపోయాయి. ఒక పెద్దసర్పం తలెత్తిచూసి 


168 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


వెళ్లిపోయింది. ఇప్పుడాధారం లేక పెద్దరాయి సముద్రంవంక వొరిగింది. పట్టువిడువక, 
యువకుడు పరిశీలించాడు. ఆధారం ఎక్కడ బలహీనంగా ఉందో పరిశోధించాడు. అక్కడ 
కొమ్మ చొనిపి బలంగా ఎత్తాడు. ప్రేలుడువల్ల స్థానభ్రష్టంచెందిన రాయి కదలింది. డాంటీ 
మరింత బలంగా కొమ్మతో కదిపాడు. చివరికి రాయికదిలి దొర్లిపోయింది. దొర్లి సముద్రజలంలో 
పెద్దపెట్టున ధ్వని చేస్తూపడిపోయింది. ఇప్పుడు అక్కడ గుండ్రని మార్గం ఏర్పడింది. మధ్య 
ఇనుపవంకీ తగిలించిన చతుర్భుజాకారపు శిల ఒకటి కనపడింది. డాంటీ సంతోషం పట్టలేక 
వెర్రికేకపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ఈ రీతిగా అద్భుత ఫలితాలు కలిగిన దెక్కడా లేదు. 
డాంటీ ఆనందాతిరేకంతో కంపించిపోయాడు. గుండె గబగబకొట్టుకుంది. కన్నులు చిరతలు 
కమ్మాయి. క్షణకాలం అలా ఉండిపోయాడు. 


డాంటీ వెంటనే తేరుకున్నాడు. కొమ్మను ఇనుప వంకీలో దూర్చి పలకరాతినెత్తడానికి 
ప్రయత్నించాడు. అది మెల్లిగా కదలివచ్చింది. అది తియ్యగానే వాలునమెట్లు కనపడ్డాయి. 
మెట్లు దిగి డాంటీ ఒక గుహ ప్రవేశించాడు. గుహలో కొంత మేర దిగిన తరువాత ఇంక 
అక్కడ అంధకారంలో కంటికేమీ కనపడలేదు. ఈ స్థితిలో మరొకరుంటే, ఆనందంతో 
ఉప్పొంగుతూ ముందుకు వెళ్లిపోవలసిందే. కాని డాంటీ నిలిచిపోయాడు. అతని ముఖం 
వాలిపోయింది. గట్టిసందేహం కలిగింది. 


“ఇది తగదు. నేను పురుషుణ్ని, ధైర్యం చిక్కబట్టుకో వాలి” అనుకున్నాడు తనలో. 
“నిత్యం ప్రతికూల పరిస్థితులికి అలవాటుపడిన నేను, మోసానికి లోబడకూడదు. లేదా, పడిన 
శ్రమంతా వృధాకాకమానదు. ఆశతో ఆకాశసౌధాలు కట్టిన మనిషి క్రూర వాస్తవికతను 
తెలుసుకుని గుండె (బ్రద్దలు చేసుకోవలసి వస్తుంది. ఇదంతా కేవలం ఫెరయా భమమాత్రమే. 
కార్డినల్‌ స్పాడా ఈ గుహల్లో ఏమీ దాచిపెట్టలేదేమో! అసలిక్కడికి రానేలేదేమో, వచ్చినా, 
అసాధారణ సాహసంకల సీజర్‌ బార్గియా ఇక్కడికి వచ్చి మార్గం కనిపెట్టి ఆరాతి నెత్తించివచ్చి 
సంపద కొల్లగొట్టి ఉంటాడు.” 


యోచిస్తూ డాంటీ కదలకుండా నిలబడిపోయాడు. చీకటిలో అతని చూపు కేంద్రీకరించి 
ఉంది. మళ్ళీ ఇలా అనుకున్నాడు. “ఇటలీదేశం అరటిపండు వంటిదని చెప్పిన సీజర్‌ బార్గియా, 
తన కాలాన్ని వ్యర్థపుచ్చి మళ్ళీ ఈ పెద్దరాతినెత్తి గుహద్వారాన్ని మూసివేసేటంతటి అవివేకి 
కాడు. కిందికేవెడతాను.” 

మానవుని వేదాంతంలో తుది ఆధారమైన “కావచ్చు” అనే పదం పలికి డాంటీ, 
శంకాన్వితమైన వక్రహాసంతో కిందికి దిగాడు. 


అంధకార బంధురమై ఊపిరాడకుండా ఉంటుందనుకున్న గుహలో చిత్రమైన 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 169 


నీలికాంతులు కనిపిస్తున్నాయి. పై మార్గంలో నుంచేకాక, చుట్టూ రాళ్లలో చెక్కబడిన రంధ్రాలలో 
నుంచి వెలుగు, గాలి వ్యాపిస్తున్నాయి. ఆ రంధ్రాలు బైటినుంచి చూస్తే కనపడవు. 


తేమతో దుర్భరంగా ఉండవలసిన గుహలో వెచ్చగా ఉంది. లోపల చక్కని పరిమళం 
వ్యాపించి ఉంది. డాంటీ కొన్ని క్షణాలు నిలబడి గుహ చివరికొస వరకూ చూశాడు. కఠినమైన 
నల్లని రాతిగోడలలో అంచులు తేరి నునుపైన చోట, వజ్రాలు మెరుస్తున్నట్లుకనపడింది. 


కంఠస్థమైన మరణశాసనంలోని వాక్యాలు డాంటీకి జ్ఞప్తికి వచ్చాయి. “రెండో ద్వారం 
దాటివెళ్లిన తరువాత చివరమూల” ఇప్పటికింకా అతను మొదటి గుహలోనే ఉన్నాడు. రెండో 
గుహద్వారం ఎక్కడుందో ఇంకా కనిపెట్టాలి. అంతటా కలయచూశాడు. రెండో గుహ, ద్వీపంలో 
మధ్యకి వ్యాపించిఉండాలనుకున్నాడు. రాతి గోడల్ని పరీక్షించాడు. భద్రతకోసం గోడల్లో 
ఎక్కడోద్వారం గుప్తంగా నిర్మించబడి ఉంటుందనుకున్నాడు. ఒక గోడపైన మోగించి చూశాడు. 
పలుగుదెబ్బకు ప్రతిధ్వని వచ్చింది. కాని అది ఓటి మోత కాదు. బరువుగా, సగం చచ్చివచ్చింది. 
డాంటీ నుదుట చెమట ధారలు కట్టింది. అంతటా మోగించి చూశాడు. చివరికొకచోట ప్రతిధ్వని 
వాయుకెరటాలమీద వచ్చినట్లు తోచింది. అక్కడ అతి జాగ్రత్తగా పరిశీలించాడు. ఇక్కడే ఎక్కడో 
మార్గం ఉంటుందనుకున్నాడు. అయితే తన శ్రమ వృధా కారాదని భావించి, తుపాకి మొదలుతో 
గోడల్నీ నేలనీ తాటించాడు. అనుమానం తగిలిన చోటల్లా మన్నుత్రీసి చూశాడు. కాని ఎక్కడా 
అవకాశం కనిపించలేదు. తిరిగి మొదట ఓటిదెబ్బ తగిలిన గోడదగ్గిరికి వచ్చాడు. ఈ మారు 
మరింత గట్టిగా కొట్టాడు. ఇక్కడొక చిత్రం జరిగింది. సున్నపుగోడ బెల్లులు రాలినట్లు మెత్తని 
మన్ను రాలనారంభించింది. రాలిన మన్ను వెనుక మెత్తని తెచిరాయి కనపడింది. అక్కడ 
డాంటీ పలుగుతో పొడిచాడు. అంగుళంలోతు దిగింది. తవ్వవలసిన చోటు ఇదేనని తేలింది. 


కాని మానవస్వభావం విచిత్రమైనది. ఫెరయా కథనం సత్యమని నిరూపించే తార్మాణాలు 
కనపడుతున్నకొద్దీ, డాంటీ విశ్వాసం మరింత సన్నగిల్లుతోంది. కొత్తగా కనిపెట్టిన ఈ ద్వారంవల్ల 
అతనికి కొత్త ఉత్సాహం కలగవలసినదిపోయి, సత్తువ క్షీణించనారంభించింది. గునపాన్ని 
కిందపడవేశాడు. ముఖాన చెమట తుడుచుకున్నాడు. మెల్లిగా తిరుగుదారిపట్టి గుహనుంచి 
బైటకివచ్చాడు. ఎవరైనా కనిపెడుతున్నారేమోననే సందేహంతో చుట్టూ చూశాడు. వాస్తవానికి 
అతనికి విశ్రాంతి అవసరమయింది. శోషవస్తుందని భయపడ్డాడు. 


గుక్కెడు సారాయి తాగాడు. కొంత సత్తువ తేరుకున్న తరువాత మళ్లీ గుహ ప్రవేశించాడు. 
ఇప్పుడు పలుగుఎత్తాడు. ఇంతకుముందు బరువై జారిపోతున్న పలుగు ఇప్పుడు తేలికైనట్లుంది. 
కొద్ది దెబ్బలతో అక్కడ రాళ్లు కదలిపోయాయి. ఈ రాళ్లమధ్య సిమెంటు దట్టించబడలేదని 
తేలింది. అవి ఒక దానిపైన ఒకటి పేర్చబడినాయి. ఒక నెరదలో పలుగుదూర్చి రెండో చివర 


170 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


గట్టిగా నొక్కాడు. పెద్ద రాయొకటి ఊడి అతని పాదాలవద్ద పడింది. తరువాత మిగిలిన 
రాళ్లని చేతితో తీసేశాడు. మనిషి ప్రవేశించడానికి తగిన పెద్ద రంధ్రం ఏర్పడింది. 


రెండో గుహ మరింత చీకటిగా ఉంది. అక్కడ వాయుచలనం లేదు. కొంతసేపాగి, 
లోనికి ప్రవేశించాడు. 


ఈ ద్వారానికి ఎడమచేతి వైపున దగ్గరలోనే గోడలమూల ఒకటుంది. అక్కడనించి 
గుహనంతటినీ పరికించాడు. మొదటి గుహ మాదిరిగానే ఇదికూడా ఖాళీగా ఉంది. ఆ సంపదే 
నిజంగా ఉన్నట్లయితే, ఈ చీకటిమూలనే పాతిపెట్టబడి ఉండాలి. అతనికి పరీక్షా సమయం 
ఆసన్నమయింది. 


రెండడుగుల లోతునేల తవ్వాలి. ఉత్కృష్టవాంఛా పరితృప్తో, లేక దురంతమైన 
ఆశాభగ్నమో నిర్ణయమై పోతుంది. ఈ నిర్ణయానికి ఇంక రెండడుగలలోతు నేల మాత్రం 
అవధి. ధైర్యంతో పలుగుతీసి తవ్వడం ప్రారంభించాడు. అయిదారుదెబ్బల తరువాత పలుగు 
ఇనపవస్తువుపైన పడి ఖంగున మోగింది. ఇంతవరకూ ఏ ధ్వనీ శ్రోతనింత దిగ్భ్రమ 
చెందించలేదని చెప్పవచ్చును. మళ్లీ అక్కడే పలుగు వేశాడు. ఈ మారు దెబ్బమెత్తని వస్తువుపైన 
పడింది. “అది ఇనుపరేకులతో బిగించిన కర్రపెట్టి” అనుకున్నాడు. 


ఇంతలో ఉన్న కాస్త వెలుగూ మూసుకుపోయింది. ఏదో నీడ అడ్డువచ్చింది. డాంటీ 
వెంటనే పలుగు కిందపడవేసి తుపాకి పుచ్చుకుని పైకి వెళ్లాడు. కొండమేకొకటి వచ్చి అక్కడ 
నిలబడింది. ఆహారం సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఇదే మంచి అదను అనుకున్నాడు. అయితే 
తుపాకిమోత విని ఎవరైనా రాగలరని భయపడ్డాడు. క్షణంసేపు ఆలోచించాడు. ఒక 
చెట్టుకొమ్మకోసి, తన మిత్రులు వంటచేసుకున్న చోటికి వెళ్లి, అక్కడింకా రాజుతున్న నిప్పులో 
పడవేశాడు. మరొక కొమ్మతీసి దివిటీలా ఉపయోగించడానికి మంట అంటించి తెచ్చుకున్నాడు. 
గుహ ప్రవేశించి తవ్వుతున్న చోటును దివిటీ వెలుగులో చూశాడు. అతను పొరపడలేదు. 
పలుగుదెబ్బలు కర్రచెక్కమీదా ఇనపబద్దీలమీదా తగిలాయి. మూత మధ్యలో, వెండితో 
తయారుచెయ్యబడిన ఇటాలియన్‌ ఆయుధ చిహ్నం, స్పాడా వంశనామం ఉన్నాయి. మట్టిలో 
కప్పబడినా వెండిమెరుగు తరగలేదు. డాంటీ ఇట్టే గుర్తుపట్టాడు. ఈ గుర్తుని ఫెరయా తన 
కెన్నిసార్లు గీసిచూపలేదు! 

క్రమంగాపెట్టి అంతా బయటపడింది. పెట్టికి మూడు తాళాలు బిగించి ఉన్నాయి. 
కొక్కాలుపట్టుకొని పెట్టినెత్తడానికి ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు. తెరవాలని 
ప్రయత్నించాడు. తాళాలు లొంగలేదు. మూతకింద పలుగు మొన దూర్చి పెగలదీశాడు. 
మూతలో ఒక చెక్క విరిగింది. ఇనుపరేకులు ఇప్పుడు నిరర్ధకమైనాయి. వాటిని పలుగుతో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 171 


వాంచి తీసేశాడు. 


డాంటీ ఉద్రేకపూరితుడైనాడు. తల దిమ్మెక్కుతున్నట్లుంది. తుపాకి ఎత్తి గుళ్లునింపి 
చేతికి అందుబాటులో పెట్టుకున్నాడు. కన్నులు మూసుకున్నాడు - ఆకాశంలో చుక్కలకంటె, 
భావకల్పనలో ఎక్కువ చూద్దానికిపసిపిల్లలు కన్నులు మూసినట్లు మూసి, మళ్లీ కళ్ళు తెరిచాడు. 
కంటబడినది చూసి అతని కళ్ళు చెదిరిపోయినాయి. 


పెట్టిలో మూడు అరలున్నాయి. మొదటిదానిలో బంగారు కాసులున్నాయి. రెండవదానిలో 
మెరుగులేని బంగారు అచ్చులు పేర్చిఉన్నాయి. మూడవ అరలో సగానికి వజ్రాలు, ముత్యాలు, 
కెంపులు, పచ్చలు ఉన్నాయి. డాంటీ వాటిని గుప్పెడు తీసిపోశాడు. అవి అరచేతినుండి 
రాలుతున్న రంగుల వర్షవిందువులవలె ఉన్నాయి. అద్దాల కిటికీలపైన పడే వడగళ్ల ధ్వని 
చేశాయి. వానిని చేతితో పట్టిచూసి విడిచిపెట్టిన తరువాత తీవ్రంగా కొట్టుకుంటున్న గుండెతో, 
డాంటీ లేచి గుహద్వారం వద్దకువెళ్ళాడు. ఉన్మత్తుని ఆనందావేశం అతనిలో కనిపిస్తోంది. ఒక 
గుట్టనెక్కి సముద్రంవంక చూశాడు. ఏమీ కనిపించలేదు. ఒంటరిగానే ఉన్నాడు. మితిలేని ఈ 
అపార సంపదతో తానొక్కడే ఉన్నాడు. అదంతా తనదే. 


కాని ఇది తన భ్రమ కాదుగదా? లేక వాస్తవమేనా? పోతున్న చైతన్యాన్ని ఒడిసి 
పట్టుకోడానికన్నట్లు చేతులతో తలనొక్కి పట్టుకున్నాడు. దారి తెన్నులతో నిమిత్తం లేక ద్వీపంలో 
అడ్డంగా పరుగుతీశాడు. దారిలో కొండమేకలు ఉలిక్కిపడి పారిపోయాయి. అతని కేకలువిని 
సముద్రపు పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వెనక్కి తిరిగి వచ్చిన దారినే వెళ్ళాడు. 
గుహలోకి పరుగెత్తి వెళ్లి ధనరాసులముందు నిలిచి చూశాడు. మోకాళ్లపై వొంగి, కంపిస్తున్న 
హృదయాన్ని రెండు చేతులతో నొక్కిపట్టుకుని, భగవంతుని ప్రార్థించాడు. 


క్రమంగా డాంటీ శాంతపడ్డాడు. ఆ క్షణం నుంచే అతనికి తన భాగ్యమెంతటిదో 
తెలిసివచ్చింది. తరవాత ధనాన్ని లెక్కించనారంభించాడు. రెండు, మూడు పౌనుల బరువున్న 
బంగారు అచ్చులు వెయ్యి ఉన్నాయి. ఇరవై అయిదువేల బంగారు కాసులున్నాయి. ఒక్కొక్క 
కాసు విలువ పాతిక ప్రాంకులు. వానిపై పోప్‌ ఆరో అలెగ్జాండర్‌ ప్రతిమలూ, అతని పూర్వుల 
ప్రతిమలూ ఉన్నాయి. ఆ పైన సగమే నిండి ఉన్న అరలో చూశాడు. వజ్రాలు, రత్నాలు 
దోసిళ్లతో కొలిచాడు. పది దోసిళ్ళున్నాయి. వీనిలో అమూల్యమైన వజ్రాలున్నాయి. అందంగా 
చెక్కబడిన వున్నాయి. 

క్రమంగా పొద్దు వాటారుతోంది. గుహలోనే ఉండిపోతే అకస్మాత్తుగా ఎవరైనా 
పట్టుకుంటారని భయపడి, డాంటీ తుపాకి తీసుకుని పైకి వెళ్ళాడు. బిస్మట్టు తిని సారాయి 
తాగాడు. మొదటి గుహ ద్వారం వద్ద రాతిని మూసి దానిపై పడుకుని నిద్రపోయాడు. 


172 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


25 


డాంటీ ఉదయమే మేలుకున్నాడు. మేలుకుని లేచి, ద్వీపంలోకెల్ల ఎత్తెన కొండనెక్కి 
చుట్టూ చూశాడు. ఒక్క ప్రాణీ కానరాలేదు. కొండ దిగివచ్చి గుహ ప్రవేశించాడు. వజ్రాలు, 
రత్నాలతోనూ, బంగారు నాణేలతోనూ జేబులు నింపుకున్నాడు. విరిగిన మూత సర్ది, పెట్టిని 
మన్నుతో కప్పివేశాడు. మట్టిని తొక్కి చదును చేశాడు. ఆనవాళ్లేవీ కనపడకుండా దాని పైన 
ఇసుక చల్లాడు. గుహ వెలుపలికి వచ్చి రాతిపలకతో ద్వారం మూశాడు. అది కనపడకుండా 
దానిపై రాళ్లు పరిచి, రాళ్లమధ్య మట్టిపోశాడు. ఆ పైన గడ్డినారు, దుబ్బుమొలకలు వేసి, ఆ 
నేలనంతనీ నీటితో తడిపాడు. దారిలో అడుగుజాడలు చెరిపివేస్తూ యధాస్థానం చేరి, అక్కడ 
మిత్రులకోసం ఆత్రుతతో నిరీక్షిస్తూ కూర్చున్నాడు. 


డాంటీ మళ్లీ స్వేచ్చగా మానవసమాజంలో చరించాలని ఆతుర పడుతున్నాడు. నలుగురి 
మధ్యనూ మసలాలని కోరిక గలిగింది. సమాజంలో కేవలం ఐశ్వర్యంవల్లనే లబ్ది కాగల పరపతి, 
ఉన్నతి, ఆధిక్యం, అధికారం వెంటనే పొందాలనే వాంఛ బలీయమయింది. 


ఆరవరోజుకి అతని మిత్రులు వచ్చారు. డాంటీ తీరంవరకూ దేకుతూ వెళ్లాడు. తన 
స్థితి కొంత మేలే అయినప్పటికీ, ఇంకా నొప్పి పూర్తిగా తగ్గలేదని మిత్రులతో చెప్పాడు. 


మిత్రులు తమ సాహసకార్యాలను గురించి డాంటీకి వివరించారు. అంతా కలబోసిచూస్తే 
వారికి లాభమే కనపడింది. డాంటీ రాలేక పోయినందుకు విచారపడ్డారు. వారిలో ప్రతి 
ఒక్కడూ ఏభై స్పానిష్‌ డాలర్లు సంపాదించాడు. డాంటీ దీనిని పోగొట్టుకున్నందుకు జకోపో 
చింతపడ్డాడు. పోగొట్టుకున్న ఈ సంపాదన గురించి విన్న డాంటీకి చిరునవ్వైనా రాలేదు. 


డాంటీ జూన్‌ ఎమిలీ నౌకలో లెగ్‌హారన్‌ రేవు చేరాడు. అక్కడ ఒక యూదువ్యాపారివద్దకు 
వెళ్లి నాలుగు చిన్న వజ్రాలను ఒక్కొక్కటి అయిదువేల (ప్రాంకులకు విక్రయించాడు. నావికుడైన 
వానికి ఈ అమూల్య వజ్రాలెలా లభించాయని వ్యాపారి అడగవలసిందే. కాని, ఒక్కొక్కదానిపైన 
వెయ్యి ఫ్రాంకుల లాభం లభిస్తున్నదని చూసి వ్యాపారి మౌనం వహించాడు. 


మరునాడు ఉదయం డాంటీ ఒక కొత్త బోటు కొని జకోపోకి బహూకరించాడు. 
అవసరమైన సామగ్రినంతా కొనడానికి వెయ్యిస్సానిష్‌ డాలర్లు ఇచ్చాడు. మార్సేల్స్‌ వెళ్లి మైలాన్‌ 
వీధిలో లూయీ డాంటీ అనే వృద్దునిగురించీ, కాటలన్స్‌ (గ్రామంలో మర్సిదా అనే ఒక 
యువతినిగురించీ సమాచారం తెలుసుకు రావలసిందని జకోపోను పంపాడు. ఇదంతా చూసి 
జకోపో కలకంటున్నట్లు ఆశ్చర్యపడ్డాడు. డాంటీ, తన తల్లిదండ్రులు ధన మివ్వనందుకు కోపించి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 1/3 


పారిపోయి నావికుడుగా చేరినట్లు, ఇప్పుడు లెగ్‌హారన్‌ రాగానే పినతండ్రి ఆస్తి తనకి 
సంక్రమించినట్లు కథ అల్లిచెప్పాడు. ఈ ఆస్తికంతకీ తానే వారసుడన్నాడు. అతని విద్య, సద్వర్తన 
గమనించిన జకోపో, ఈ కథను సులువుగా నమ్మాడు. 


మరుచటి రోజే జకోపో మార్చేల్స్‌కి ప్రయాణమై వెళ్లాడు. తిరిగి మాంట్‌ క్రిస్తో ద్వీపంలో 
కలుసుకోడానికి ఏర్పాటయింది. డాంటీ మిగిలిన తన మిత్రులందరికీ ఉదారంగా 
పారితోషికాలిచ్చి, వారివద్ద సెలవు తీసుకున్నాడు. కాని ఎక్కడికి వెడుతున్నదీ ఎవరికీ చెప్పలేదు. 


డాంటీ ఇంక జాప్యంచెయ్యకుండా రహస్యంగా బయలుదేరి జినోవా చేరాడు. అక్కడ 
రేవులో అతనికి చక్కని బోటు ఒకటి కనపడింది. అది ఒక బ్రిటిష్‌ దేశస్థునికోసం అతివేగంగా 
సముద్రాలలో ప్రయాణంచెయ్యడానికి వీలుగా నిర్మించబడింది. బ్రిటిష్‌ దేశస్థుడు నలభైవేల 
ఫ్రాంకులివ్వడానికి నిర్ణయించుకుని ఉన్నాడు. డాంటీ దానిని వెంటనే అరవై వేలఫ్రాంకులిచ్చి 
కొనడానికి సిద్ధపడ్డాడు. బేరం కుదిరింది. నౌకా నిర్మాతని ఒక యూదువ్యాపారివద్దకు తీసుకువెళ్లి 
అక్కడ ధనమిచ్చాడు. తరవాత బోటులో పడక గదిలోని పడక తలక్రింద రహస్యమైన పెట్టి 
నిర్మించాలని నిర్మాతకి పురమాయించాడు. పెట్టిలో మూడు అరలుండాలి. అవి తెరవడానికి 
ప్పింగులు, ఎవరికీ కనపడని చోట ఏర్పాటుకావాలి. ఒక్క రోజులో అంతా ఏర్పాటయింది. 


అంతా సిద్ధమైన తరవాత డాంటీ తన కొత్తబోటులో ప్రయాణమైనాడు. నావికులెవరూ 
అవసరంలేకనే అతనొక్కడే బోటు నడిపాడు. 


త్వరలోనే కొత్తబోటు నడపడంలో డాంటీకి చెయ్యినలిగింది. ఆ బోటు బుద్ది తెలిసిన 
ప్రాణివలె దిక్కులెరిగి సముద్రాల పైన చరచరా పయనిస్తోంది. నిజంగా జినోవా నౌకానిర్మాతలు 
ప్రపంచంలోకల్లా శ్రేష్టులని డాంటీ అనుకున్నాడు. ఆ బోటు ఎక్కడికి వెడితే అక్కడ ప్రజలు 
విరగబడి చోద్యం చూసేవారు. అది ఎక్కడికి వెడుతున్నదో, ఎక్కడినుంచి వస్తున్నదో ఎవరికీ 
తెలియదు. మాంట్‌ క్రిస్థో ద్వీపం సంగతి ఎవరికీ యోచన కలగలేదు. 


ఒకనాడు డాంటీ తన బోటులో మాంట్‌ క్రిస్థో ద్వీపానికి వెళ్లి, మామూలు రేవులో 
కాక, లోనికి చొచ్చుకున్న సముద్రపు పాయలో ప్రవేశించి ఒక గట్టున దిగాడు. గుహలోకి వెళ్లి 
చూడగా అంతా ఎప్పటి మాదిరిగానే ఉంది. మరునాడు గుహలోని నిక్షేపమంతా బోటులోకి 
తరలించబడింది. అది పడక తలకింద రహస్యపు పెట్టిలో గుప్తపరచబడింది. 


డాంటీ అక్కడ వారంరోజులున్నాడు. వారం రోజులూ బోటులో చుట్టూ తిరుగుతూ 
ద్వీపాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. నిపుణుడైన రౌతు తన గుర్రాన్ని పరిశీలించినట్లుగా డాంటీ 
ద్వీపాన్ని పరిశీలించి, నైసర్గికస్థితినంతా ఆకళింపుచేసుకున్నాడు. 


ఎనిమిదవ రోజున దూరాన ఒక బోటు కనపడింది. డాంటీ సంకేతమిచ్చాడు. అది 


174 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


దగ్గరకు వచ్చింది. బోటులోనించి జకోపో దిగివచ్చాడు. 


జకోపో తెచ్చిన సమాచారం డాంటీకి దుఃఖకారణమయింది. వృద్ధుడు లూయీ డాంటీ 
మృతిచెందాడు; మర్సిదా ఎక్కడికో మాయమయింది. 


డాంటీ నిశ్చలభావంతో సమాచారం విన్నాడు. తన నెవ్వరూ అనుసరించరాదని చెప్పి, 
ఒక్కడూ తీరానికి వెళ్ళాడు. రెండుగంటలలో తిరిగివచ్చి, జకోపోపంపిన ఇద్దరు నావికుల 
సహాయంతో తన బోటును పాయనించి తిప్పించి సముద్రంలోకి తెచ్చాడు. అక్కడనించి మార్సేల్స్‌ 
రేవుకు వెళ్ళాలని నావికులకు ఆజ్ఞ ఇచ్చాడు. 


తన తండ్రి చనిపోయి ఉంటాడని డాంటీ ముందే ఊహించుకున్నాడు. కాని మర్సిదా 
ఏముయింది? ఆమె ఆచూకీ తియ్యడానికి మార్గం చెప్పాలంటే, తన రహస్యాన్ని బయటపెట్టక 
తప్పదు. అదీ కాక అతనికి మరికొంత సమాచారం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. 
అది తనకే కాని అన్యులెవరికీ తెలియరానిది. అందువల్ల తనే బయలుదేరాలని డాంటీ 
నిశ్చయించుకున్నాడు. 


ఒక నాటి ఉదయం రెండు బోట్లు మార్సేల్స్‌ రేవు చేరాయి. ఇఫ్‌కోటకి డాంటీని 
తీసుకువెళ్లినప్పుడు, సిపాయిల పడవ ఎక్కడ బయలుదేరిందో, సరిగ్గా అక్కడే రెండుబోట్లు 
లంగరువేశాయి. 


సమీపంలోనే మరొక బోటులో సిపాయిలు కనపడగానే, డాంటీకి ఒళ్లు జలదరించింది. 
అయితే అభ్యాసం వల్ల, లోని ఉద్వేగాన్ని సులువుగా అణుచుకో గలిగాడు. లెగ్‌హారన్‌లో కొన్న 
ఇంగ్లీష్‌ ప్రయాణపు అనుమతి పత్రాన్ని చూపించి తీరంలో దిగాడు. ఇంగ్లీషు వారిని ఆ 
రోజుల్లో (ఫ్రాన్స్‌ దేశస్థులు ఆదరించేవారు. 


డాంటీకి కానిబయర్‌ వద్ద మొట్టమొదట ఫరావో నావికుడొకడు ఎదురైనాడు. ఆ 
నావికుడు పూర్వం డాంటీ అధీనంలో పనిచేసినవాడే. కాబట్టి, ఇప్పుడు తననుచూసి పూర్వం 
సన్నిహితులైనవారు గుర్తుపట్టగలరో, లేరో పరిశీలించడానికి డాంటీకి మంచి అదను లభించింది. 
తిన్నగా అతన్ని సమీపించి అవీ ఇవీ అడిగాడు. అతడు డాంటీని జన్మలో ఎన్నడూ చూడనట్లే, 
అపరిచితునితో మాట్లాడుతున్నట్లే జవాబులిచ్చాడు. డాంటీ తృప్తి పడి అతనిచేతిలో ఒక నాణెం 
పెట్టాడు. నావికుడు వెళ్లిపోతూ నాణెం చూసి ఆగిపోయాడు. ఆశ్చర్యపడి డాంటీ వెనుకనే 
పరుగెత్తివచ్చాడు, “మీరు పొరపడినట్టున్నారు. నాకిచ్చినది బంగారు నాణెం.” 


డాంటీ చూశాడు : “అవును. పొరపాటే జరిగింది. నువ్వు నిజాయితీ పరుడివి. అది 
తీసేసుకో,” అన్నాడు. నావికుడు నిశ్సేషుడై చూశాడు. నిశింతగా వెళ్లిపోతున్న యువకుని 
న్నా పైన స న్‌ ప 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 175 


చూసి “అబ్బో! ఎవరో ఇండియానించి వచ్చిన పెద్ద నవాబు కాబోలు!” అనుకున్నాడు. 


మార్సేల్స్‌ నగర వీధులలో డాంటీ మెల్లిగా నడిచి వెడుతున్నాడు. అడుగడుగునా 
అతనికి ఆవేగం అధికమౌతోంది. ప్రతి వీధి మలుపునా పూర్వస్మ అకులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 
ప్రతివీధి అతని బాల్యజీవనాన్ని జ్ఞప్తికి తెస్తోంది. చివరికి తండ్రి నివసించిన ఇంటివద్దకు 
చేరాడు. వృద్ధుడతిశ్రద్ధతో పెంచి కిటికీ ఊచల నెక్కించిన పూలతీగెలిప్పుడు లేవు. డాంటీ ఒక 
చెట్టుమొదలు నానుకుని నిలిచి, ఆ పేదగ్భహం మిద్దెవంక చూస్తూ ఉండిపోయాడు. 


కొంతసేపటికి తేరుకుని ద్వారం సమీపించి పిలిచాడు. ఆ యింటిలో బస చెయ్యగోరినట్లు 
చెప్పాడు. కాని ఖాళీలేదు. కనీసం మేడమీదిగదిని ఒక్కసారి చూడనివ్వాలని ప్రార్థించాడు. 
కొత్తగా పెళ్లిచేసుకున్న దంపతులిద్దరాగదిని అద్దికి తీసుకున్నారు. వారి అనుమతితో డాంటీ 
గదిని పరిశీలించాడు. కాని, పూర్వస్మృతులు తెచ్చేవి ఏవీ ఆగదిలో మొదట కనపడలేదు. 
గోడలు వెల్లవెయ్యబడి ఉన్నాయి. కుర్చీలు, బల్లలుకొత్తవి. పడకమాత్రం అదే, ఎప్పటిస్థానంలోనే 
ఉంది. అది చూడగానే డాంటీకి కళ్లుచెమ్మగిలినాయి. అక్కడే తన తండ్రి తన పేరు తలుచుకుంటూ 
ప్రాణాలు విడిచి ఉంటాడనుకున్నాడు. 


కొత్తదంపతులిద్దరూ డాంటీని చూసి చకితులైనారు. డాంటీ నిశ్చేష్టుడై పడకవంక 
చూస్తున్నాడు. అచంచలమైన మనోదార్భ్యాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించే అతని ముఖం కొద్దిగా 
వివర్ణమయింది. కళ్లవెంట నీటి బిందువులు జారుతున్నాయి. పరితాపం పవిత్రమైనదని తలిచి, 
నూతన దంపతులు నిశ్శబ్దంగా గది విడిచి వెళ్లిపోయారు. తరవాత డాంటీ గదివిడిచి రాగానే, 
ఇద్దరూ అతన్ని అనుసరించారు. కోరినప్పుడు వచ్చి ఆ గది చూడవచ్చని చెప్పారు. 


మేదదిగి వచ్చి డాంటీ పక్కతలుపుతట్టి కాడరూస్‌ను గురించిన సమాచారం అడిగాడు. 
కాడరూస్‌ కష్టాలలోపడి దర్జీవృత్తి మానుకుని, ఇప్పుడు బెల్‌గార్డ్‌ - బుకేర్‌ రోడ్డులో ఒక 
హోటల్‌ పెట్టుకున్నాడని తెలిసింది. 

ఇంటి యజమాని పేరడిగి తెలుసుకుని, డాంటీ అతనివద్దకు వెళ్లాడు. అతనితో తన 
పేరు లార్డ్‌ విల్మోర్‌ అనిచెప్పి, ఇంటిని కొనడానికి బేరంపెట్టాడు. ఇంటి అసలు విలువ 
పదిహానువేలే అయినప్పటికీ, లక్ష ప్రాంకులకైనాసరే కొనితీరాలని డాంటీ పట్టుదల. చివరికి 
పాతిక వేలకుకొనేశాడు. ఆ రోజునే మేడమీదిగది ఖాళీచెయ్యాలని కొత్తదంపతులకు 
తెలియపరచబడింది. అదే ఇంటిలో మరే గదులైనాసరే కోరుకోవచ్చునని డాంటీ వారికి చెప్పాడు. 
ఈ చిత్రసంఘటనగురించి మైలాన్‌ వీధిలో వారం రోజులపాటు చర్చలు, వదంతులు చెలరేగాయి. 
అందరూ అనేక రకాలుగా ఊహించుకున్నారు. కాని, నిజం తెలుసుకో గలిగినవారెవరూ 
లేరు. 


176 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఇంతకంటె ఎక్కువగా అక్కడి ప్రజల్ని ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. ఇంతటి 
ఐశ్వర్యవంతుడైన ఈ నూతన వ్యక్తి కాటలన్స్‌ పల్లెవాసులగ్రామానికి వెళ్లి ఒక గుడిసెలో ఎవరి 
తోనో గంటసేపు మాట్లాడాడు. పదిహేను, పదహారేళ్లలో చనిపోయినవారు, మాయమైనవారు 
కొందరినిగురించి సమాచారం అడిగాడు. తనకు సమాచారం చెప్పిన పల్లెకారికి మరునాడు 
కొత్తబోటొకటి, రెండు కొత్తవలలు కొని బహూకరించాడు. తరవాత, తన నావికులకు ఆజ్ఞలిచ్చి 
పంపివేశాడు. డాంటీ ఒక గుర్రమెక్కి మార్సేల్స్‌ నగరం విడిచి వెళ్లిపోయాడు. 


26 


దక్షిణప్రాన్స్‌లో బెల్‌ గార్డ్‌ - బుకేర్‌ రహదారిలో ఒక చిన్న హోటల్‌ ఉంది. హోటల్‌ 
వెనక ఒక చిన్ని తోటకూడా ఉంది. తోటవెనక ఒక ద్వారం ఉంది. పేరుకి అది తోటేగాని, 
ఆవరణలో కొద్దిగా గిడసబారిన చెట్లు, ఒక్కటే పెద్ద వృక్షం, అక్కడక్కడ కాయగూరల పాదులూ 
మాత్రమే ఉన్నాయి. వాయవ్య పవనాల తాకిడికి చెట్లన్నీ ఆగ్నేయముఖంగా తలలు 
వంచుకున్నాయి. ఆ ప్రాంతమంతా నేల చవుడుబారి మొక్క లాట్టేలేక, బొగులు బొగులుమంటూ 
ఉంటుంది. అక్కడా అక్కడా చెదురుగా గోధుమ చేలున్నాయి. 


హోటల్‌ యజమానికి దాదాపు నలభై అయిదేళ్లుంటాయి. పొడుగ్గా బక్కపలచగా 
ఉంటాడు. కొంకిముక్కు చురుకుచూపులు, చిన్నికళ్లు దక్షిణప్రాంతవాసి అని తెలుపుతున్నాయి. 
మాంసభక్షణచేసే జంతువుల మాదిరిగా అతని పళ్లు తెల్లగా మెరుస్తున్నాయి. వయస్సు ముదిరినా 
అతనికి జుట్టు నెరుపు పట్టలేదు. గడ్డం ఒత్తుగా పెరిగింది. ప్రతిరోజు ఉదయంనించి 
సాయంకాలం వరకూ అదేపనిగా గుమ్మంవద్ద ఎండలో నిలవడంవల్ల కాబోలు చర్మం కమిలింది. 
తలకు రుమాలు చుట్టుకున్నాడు. ఇతనే కాడరూస్‌. ఇతని భార్యపేరు రాడెల్‌. అనారోగ్యంవల్ల 
చిక్కి పాలిపోయి ఉంటుంది. లోజ్వరంవల్ల క్రమక్రమంగా ఆమె సౌందర్యం క్షీణించిందని 
చూడగానే కనిపెట్టవచ్చును. ఎప్పుడూ మిద్దెమీద తన గది విడిచి వచ్చేదికాదు. పక్కపైన 
పడుకునో, పడక కుర్చీలో ఊగుతోనో నిత్యం భర్తనిసాధిస్తూ ఉంటుంది. సాధింపుబాధ 
తప్పించుకోడానికీ, రహదారినెవరైనా వస్తూవుంటే చూడ్డానికీ కాడరూస్‌ ఎప్పుడూ వీధి గడపవద్దనే 
ఉంటాడు. భార్య సాధింపులికి అతనెప్పుడూ ఇచ్చే సమాధానం ఒక్కటే, “ఇది మన కర్మం. 
తప్పించుకోవాలన్నా తప్పదిది.” హోటల్‌లో వ్యాపారం లేకపోయినా అది కనీసం అతనికి 
ఆశ్రయమిస్తోందని తృప్తి పడుతున్నాడు. 


ఆ రోజున కాడరూస్‌ కోళ్లవంక చూస్తూ గుమ్మంవద్ద నిలబడి ఉండగా, అతనికి భార్య 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 177 


పిలుపు వినవచ్చింది. రోడ్డుపైన అటూ ఇటూ కనచూపుమేరచూసి, ఎవరూ రావడంలేదని 
(గ్రహించి కాడరూస్‌లోనికి వెళ్లాడు. కాని అతనక్కడే మరొకక్షణం ఉండి ఉంటే దూరంనించి 
గుర్రంపైన వస్తున్న ఒక ఫాదరీ కనపడేవాడే. ఎడారివలె ఉన్న ఈ ప్రాంతంలో ఈ 
మధ్యాహ్నపుటెండవేళ సామాన్యంగా ఎవరూ రోడ్డెక్కరు. ఈ కాని వేళ గుర్రపురౌతు వచ్చి 
హోటల్‌ వద్ద ఆగాడు. రౌతు గుర్రందిగి, కళ్ళాన్ని పాతకిటికీ తుప్పు ఊచకి కట్టాడు. ముఖాన 
చెమట తుడుచుకుంటూ ద్వారం సమీపించి తలుపుపైన మూడుమార్లు తట్టాడు. నల్లని పెద్దకుక్క 
ఒకటివచ్చి అపరిచితుని చూసి మొరగసాగింది. ఇంటి లోకర్ర మెట్లు టకటకమన్నాయి. హోటల్‌ 
యజమాని వచ్చి ఆగంతకుని ఆహ్వానించాడు. కుక్కని అదిలించి “ఇది కరవదులెండి. ఊరికే 
మొరుగుతుంది. ఫరవాలేదు. దయచెయ్యండి. తమరేం తీసుకుంటారు? ద్రాక్ష సారాయి తెచ్చేదా? 
ఎండపేల్సివేస్తోంది,” అని, తరవాత ఫాదరీని నిదానించి చూసి, “క్షమించాలి. తమరేం 
తీసుకుంటారో అదే చెప్పండి,” అన్నాడు. 


ఫాదరీ అతన్ని వింతగా క్షణంసేపు వరికించాడు. తనని కూడా అతను 
అలాపరికించడానికి గాను కొంత సేపుమాట్లాడక ఊరుకున్నాడు. కాని, కాడరూస్‌ గుర్తుపట్టిన 
సూచనలేవీ కనపడలేదు. జవాబివ్వనందుకు మాత్రం ఆశ్చర్యపడ్డాడు. ఫాదరీ అతన్ని సూక్ష్మంగా 
పరిశీలించి, “మీరేనా కాడరూస్‌?” అన్నాడు. 


“అవును నేనే” అన్నాడు కాడరూస్‌, మరింత ఆశ్చర్య పడుతూ, “నాపేరు గాస్పర్డ్‌ 
కాడరూస్‌. తమకేంకావాలి?” 

“ఓహో! గాస్పర్ట్‌ కాడరూస్‌! అవును. పేరు, ఇంటిపేరు అవే. మైలాన్‌ వీధిలో ఇదివరలో 
మీరు దర్జీవృత్తిలో ఉండేవారనుకుంటాను. కాదూ?” 

“అవును. కాని, నాకావృత్తిలో బొత్తిగా కిట్టలేదండి. మార్చేల్స్‌లో వేడి, ఉక్క 
ఎక్కువవడంవల్ల కాబోలు దర్జీపని వాళ్లు అక్కడ బాగుపడే యోగ్యత లేదండి. వేడంటే జ్ఞాపకం 
వచ్చింది. గాడ్పువీస్తోంది. తమరేమైనా చల్లనిపానీయం పుచ్చుకుంటారా?” 

“మంచి సారాయం తెచ్చిపెట్టండి. మనం ఇంకా మాట్లాడాలి.” 


తరుణం తప్పిపోకూడదని కాడరూస్‌ తనవద్ద ఉన్న సరుకులోకెల్ల నాణ్యమైనది తెచ్చాడు. 
ఫాదరీ మేజాపై చేతులానించి కుర్చీలో కూర్చున్నాడు. కుక్క దూరంగా నేలపై పడుకుని 
ఓరకంటఫాదరీని గమనిస్తోంది. 


కాడరూస్‌ సీసా, గ్లాసులు తెచ్చి మేజా మీద పెట్టాడు. “మీరిక్కడ ఒంటరిగానే ఉన్నారా? 
లేక ఇంకెవరైనా ఉన్నారా?” అని అడిగాడు ఫాదరీ. 


178 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఒంటరిగానే ఉన్నానని చెప్పవచ్చునండి. ఏం చెయ్యను? భార్య ఉందికాని, 
సహాయపడదండి, నిత్యం జబ్బే, పాపం.” 


“ఓ మీరు వివాహితులన్నమాట” అన్నాడు ఫాదరీ. 


“తమరు చూస్తున్నారుగా, నేను భాగ్యవంతుణ్ణికాను. ఎలా కాగలను? నీతివంతుడైనంత 
మాత్రంచేత ఈ ప్రపంచంలో భాగ్యంరాదు కదండీ!” 


ఫాదరీ అతనివంక సూటిగా చూశాడు. “అవునండి” అన్నాడు. కాడరూస్‌. "ఏమున్నా 
లేకపోయినా, నేను నీతివంతుణ్బని మాత్రం చెప్పుకోగలనండి. ఈ రోజుల్లో ఆమాత్రం చెప్పుకునే 
వాళ్ళు ఎక్కడున్నారు?” 

“అదే నిజమైతే మంచిది” అన్నాడు ఫాదరీ. “నాకు ఒక విషయంలో గట్టి నమ్మకం 
ఉంది. నీతివంతుడైనవానికి ఇప్పుడు కాకపోతే త్వరలోనైనా ప్రతిఫలం అందకపోదు. దుర్మార్గులికి 
శిక్షపడకమానదు.” 


“అలా చెప్పడం మీ ధర్మమండి” అన్నాడు కాడరూస్‌ నిస్ప హతో. “ఎవరి అభిప్రాయాలు 
వారివే అనుకోండి.” 


“పారపడుతున్నారు మీరు” అన్నాడు ఫాదరీ. “అది ఇప్పుడే మీకు రుజువు చెయ్యగలను. 
అయితే ముందుగా నేను వెతుకుతున్నది మిమ్మల్నే అని నాకు రూఢి కావాలి. నాకొక విషయం 
చెప్పండి. 1814లో కాని, 1815లో కాని మీరు డాంటీ అనే నావికుని ఎరిగున్నారా?” 


“డాంటీయా? డాంటీని నేను ఎరక్కపోవడమేమీ?” అన్నాడు కాడరూస్‌ కొంచెం బిగ్గరగా. 
అతని ముఖం ఎర్రబడింది కూడా. ఫాదరీ అతని ముఖలక్షణాల్ని అతి శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు. 
“పాపం, అతను నా ప్రాణ స్నేహితుల్లో ఒకడండి, ఏమైనాడో పాపం మీ కేమైనా తెలుసా? 
మీరు అతన్ని చూశారా? ఇప్పుడతను స్వేచ్చగా సౌఖ్యంగా ఉన్నాడా?” 

“ఉరికంబమెక్కే శిక్షితులకంటె ఘోరదుఃఖం అనుభవించి, ఆశలు కూలిపోయి, అతను 
ఖైదులో మరణించాడు.” 


కాడరూస్‌ ముఖం పాలిపోయింది. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతను చేరుమాలుతో 
కన్నీరు తుడుచుకోవడం ఫాదరీ చూశాడు. 


“పాపం” అని గొణిగాడు కాడరూస్‌. “అయ్యో! భగవంతుడెప్పుడూ దుర్మార్గుల్నే కాపాడి 
పైకి తెస్తున్నాడు. ప్రపంచం మరీ అధోగతి పాలౌతోంది. ఒక్కసారిగా ఈ లోకాన్ని భస్మం 
సేస్తే పీడ పోతుంది.” 


౩ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 179 


“ఇతనంటే మీకు ఆపేక్ష ఉన్నట్లుంది?” అన్నాడు ఫాదరీ. 


“అవును, ఆపేక్ష ఉండేది. ఒక్కసారి, ఒక్కక్షణం మాత్రం అతని భాగ్యాన్ని చూసి నేను 
అసూయపడినమాట నిజమే. అందుకు నన్ను నేను దూషించుకోవలసిందే. కాని, నేను మీ 
సన్నిధిలో ప్రమాణంచేసి చెప్తున్నానండి. అతనికి పట్టిన దుర్గతికి నేనెంతో పరితపించాను. 
మీకు అతన్ని తెలుసునా?” 


“అతనికి తుది ఘడియల్లో ఉపశమనం కలిగించడానికి నన్నే పిలిపించారు.” 
“అతనెలా చనిపోయాడు?” 


“నిర్బంధంలో ముఫ్ఫ్సె యేళ్ల మనిషి ఎలా చచ్చిపోతాడు? నిర్బంధంవల్లనే 
చచ్చిపోతాడు.” 


కాడరూస్‌ ముఖం తుడుచుకున్నాడు. ఫాదరీ ఇలా చెప్పాడు. “అన్నిటి కంటె 
చిత్రమైనవిషయం ఏమిటంటే డాంటీ చనిపోయే నిమిషంలోకూడా క్రీస్తుదేవుని పేరుమీద 
ప్రమాణంచేసి, తన్ని ఏ నేరానికి నిర్భంధించారో తనకితెలియదన్నాడు.” 


“అది నిజమే” అన్నాడు కాడరూస్‌. “అతని కెలా తెలుస్తుంది? తెలియదు, ఈ విషయంలో 
అతను మీవద్ద అబద్ధమాడలేదండి, పాపం!” 


“అందువల్లనే అతను కనిపెట్టలేకపోయిన ఈమాయ ఏదో తెలుసుకుని, వచ్చిన 
అపవాదును తొలగించాలని నన్ను నియోగించాడు.” ఈ మాటలు చెపుతూ ఫాదరీ నిశితంగా 
అతనిముఖాన్ని పరిశీలించాడు. ఫాదరీ మళ్ళీ ఇలా చెప్పాడు. “అతని దురదృష్టంలో 
పాలుపంచుకున్న భాగ్యవంతుడైన ఒక బ్రిటిష్‌ దేశస్థుడు విడుదలై వెళ్ళిపోతూ, డాంటీకి ఒక 
అమూల్యమైన వజ్రాన్ని ఇచ్చాడు. అతను జబ్బులో ఉండగా డాంటీ సోదరునివలె పరిచర్య 
చేసినందుకుగాను ఈ బహుమతి నిచ్చాడు. దానిని జైలర్లకి లంచంపెట్టడానికి బదులు, డాంటీ 
భద్రంగాదాచాడు. లంచం పెట్టినా వాళ్ళు అది తీసుకుని ద్రోహం చేసి ఉండేవాళ్లేమో! ఎప్పటికైనా 
విడుదలైతే అది తనకి అపారమైన భాగ్య సంపదలు తెచ్చి పెట్టగలదనే ఆశతో దాచుకున్నాడు.” 


“నిజంగా?” అన్నాడు కాడరూప్‌. అతనికళ్లు ఈమారు మెరుస్తున్నాయి. “అది అంత 
విలువైన వజ్రమా?” 

“దేని విలువైనా లెక్కగట్టే మనుష్యుల్ని బట్టి ఉంటుంది” అన్నాడు ఫాదరీ. “అది ఎడ్మండ్‌ 
దృష్టిలో అంత విలువైనదిగా కనిపించి ఉంటుంది. బహుశా దాని వెల ఏభ్జెవేల 
(ప్రాంకులుండవచ్చు, మీరే చూడండి” 


ఫాదరీ తన జేబులోనించి చిన్న తోలుపెట్టి తీసి మూతతెరిచి, వజ్రాన్ని పైకి తీసిపట్టుకుని 


180 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చూపించాడు. అది చక్కని ఒక ఉంగరంలో పొదగబడి ఉంది. కాంతులు కురిపిస్తున్న ఆ 
వజంచూసి కాడరూస్‌ కళ్లు జిగేల్‌ మన్నాయి. 


“దీని వెల ఏభైవేలా?” అన్నాడు. 


“వజం ఒక్కటీ అయితే, ఉంగరం వెలకూడా తక్కువ కాదు.” అంటూ ఫాదరీ దాన్ని 
పెట్టిలో పెట్టి మూతవేసి జేబులో దాచేశాడు. కాని, అది ఇంకా కాడరూస్‌ కళ్లలో మెరుస్తున్నట్లే 
ఉంది. 


“ఈ వజ్రం మీవద్ద కెలా వచ్చిందండి? మీకు ఇచ్చేశాడా?” 


“లేదు, సంరక్షణకి మాత్రం ఇచ్చాడు. ఇచ్చి నాతో ఇలా చెప్పాడు. 'నేను ప్రేమించిన 
యువతి కాక నాకు ముగ్గురు మంచి మిత్రులున్నారు. కావలసినవారు నలుగురు. నాగతి 
తెలుసుకుని ఆ నలుగురూ దుఃఖిస్తారు. వారిలో ఒకడు కాడరూస్‌. రెండోవాడు డాంగ్లర్‌; 
మూడోవాడు ప్రతికక్షి అయినా అతి సన్నిహితుడు.” 


కాడరూస్‌ ముఖంలో వికృతమైన హాసం పొడగట్టింది. ఫాదరీని మాటలమధ్యలోనే 
ఆపి ఏదో చెప్పబోయాడు. ఫాదరీ అతన్ని వారించి, “ఆగు, ముందునన్ను చెప్పనీ, ఈ మూడోవ్యక్తి 
పేరు ఫెర్నాండో, ప్రియురాలి పేరు మర్చిదా.” 


“తరవాత?” 
“ముందు నాకు ఒక గ్లాసు మంచి నీళ్లివ్వండి.” 


ఫాదరీ రెండు గుక్కిళ్లు తాగి గ్లాసు మేజామీద పెట్టి అన్నాడు: “ఆ! ఇప్పుడెక్కడున్నాం 
మనం? అవును, ఆ తరువాత డాంటీ ఇలా చెప్పాడు నాతో 'మీరు మార్సేల్స్‌ వెళ్ళాలి. వెల్లి ఈ 
వజ్రాన్ని అమ్మి అయిదు సమాన వాటాలుగా విభజించి ఈ అయిదుగురికి ఇవ్వండి. ఈ 
ప్రపంచంలో నాకు కావలసినవారంతా వీరే.” 


“అదేమిటి? అయిదు వాటాలా? మరి మీరు నాలుగు పేర్తే చెప్పారే?” 
“నేను విన్నదాన్నిబట్టి, అయిదోవ్యక్తి మరణించాడు. ఆయన డాంటీతండ్రి.” 


“అవును, పాపం అవును” అన్నాడు కాడరూస్‌. అతని మనస్సు కలవరపడింది. “పాపం 
చచ్చిపోయాడు.” 


“నాకీ వార్త మార్సేల్స్‌లో తెలిసింది” అన్నాడు ఫాదరీ నిర్లక్ష్యభావం నటిస్తూ. “కాని 
ఆయన చనిపోయి చాలాకాలమైపోయినందువల్ల వివరాలేవీ నాకు తెలీయలేదు. ఆయనెలా 
చనిపోయారో మీరేమైనా తెలుపగలరా?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 181 


“అవును అది నాకంటె ఎక్కువ మరెవరికి తెలుసు? నేను అదే ఇంట్లో వృద్దునితో 
కలిసివున్నాను. పాపం కొడుకు కనిపించకుండా మాయమైపోయిన ఏడాదిలో వృద్దుడు ప్రాణాలు 
విడిచాడు. డాక్టర్లు ఏదో రోగ కారణం చెప్పారు. ఆయన్ని తెలిసినవారు దుఃఖంవల్ల గుండె 
బద్దలై చనిపోయాడన్నారు. కాని కళ్లారా చూసినందువల్ల నిజం నాకు తెలుసును. వృద్దుడు 
ఆకలితో అలమటించి చనిపోయాడు.” 


“ఆ! ఆకలి వల్లనా?” అన్నాడు ఫాదరీ బిగ్గరగా. కుర్చీలో కూర్చోలేక లేచిపోయాడు. 
“ఆకలివల్లనా? క్రూరజంతువులు కూడా ఆకలివల్ల చచ్చిపోవే! వీధుల్లో తిరిగే కుక్కలికి కూడా 
ఎవరైనా చెయ్యి విదుపుతారుకదా? ఇంక మనిషై పుట్టినవాడికి, క్రైస్తవ మతస్థునికి, క్రైస్తవులని 
చెప్పుకునే పదిమందిమధ్యనూ ఉండగా, అన్నం దొరకలేదా? ఒట్టిది! అసంభవం!” 

“నేను చెప్పవలసింది చెప్పాను” అన్నాడు కాడరూస్‌. 


“చెప్పి, విరగడైపో” అని మెట్లవద్దనుంచి దూషణ వినవచ్చింది. “ఈ గొడవలన్నీ నీ 
కెందుకు? నీ తలెందుకు దూర్చుతావ్‌?” 


ఇద్దరూ మెట్లవైపు చూశారు. రాడెల్‌ పాలిపోయిన ముఖం కనపడింది. ఇద్దరి సంభాషణా 
వినడంకోసం ఆమె అక్కడికి వచ్చి పై మెట్టుమీద కూర్చుంది. 


“నీకెందుకు మధ్య?” అని అరిచాడు కాడరూస్‌. “ఈ పెద్దమనిషి సమాచారం 
అడుగుతున్నారు. మర్యాదకోసమైనా చెప్పవద్దా?” 

“అవును, కాని తెలివి ఉంటే చెప్పననాలి. నీచేత ఇదంతా చెప్పించడానికి 
ఆయనకేమవసరమో నీకేం తెలుసు?” 

“మంచి అవసరమే, మీ భర్త భయపడవలసిన పనిలేదు” అన్నాడు ఫాదరీ. “నావల్ల 
మీ కెలాటి అపకారం రాదు. దానికి నాది పూచీ.” 

రాడెల్‌ అస్పష్టంగా గొణిగి ఊరుకుంది. అరచేతుల్లో గడ్డం ఆనించి (శ్రద్ధగా వింటూ 


అక్కడే కూర్చుంది. ఫాదరీ మంచినీళ్ళు తాగి అన్నాడు “ఇటువంటి ఘోరమరణానికి 
గురికావడానికి వృద్దుణ్ని లోకంలో అందరూ విడిచిపెట్టేశారా?” 


“లేదండి... లేదు” అన్నాడు కాదరూస్‌. “వృద్దుణ్జి మర్సిదా, మారెల్‌ మాత్రం 
విడిచిపెట్టలేదు. కాని డాంటీ ప్రాణ మిత్రుడని చెప్పుకున్న ఫెర్నాండో అంటే, వృద్దుడు ముఖమైనా 
చూసేవాడు కాదు.” 


“అయితే అతను మిత్రుడు కాడా?” 


182 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“గాస్పర్టో అని బిగ్గరగా అరిచింది రాడెల్‌. “నువ్వేం చెప్తున్నావో తెలుసుకో. జాగ్రత్త!” 

“తన ప్రియురాలిని కాంక్షించే ప్రతికక్షి మిత్రుడెలా కాగలడు? డాంటీ హృదయం 
బంగారం. కాబట్టి అందరూ మిత్రులే అనుకునేవాడు పాపం! పోనీలెండి. అది అతనికి 
తెలియకపోవడం మంచిదే. తెలిస్తే చనిపోయే సమయంలోనైనా క్షమించడం అసాధ్యమయ్యేది, 
లోకం ఏమనుకుంటే నాకేం. (బ్రతికున్న వాళ్ల ద్వేషంకంటె చచ్చిపోయినవాళ్ళ శాపం అంటే 
నాకెక్కువ భయం.” 

“చవటదద్దమ్మ!” అంది రాడెల్‌. 


“అయితే డాంటీకి ఫెర్నాండో చేసిన అపచార మేమిటో మీకు తెలుసునా?” అని 
ప్రశ్నించాడు ఫాదరీ. 


రాడెల్‌ ఈమారు మరింత బిగ్గరగా అరిచింది. “గాస్పర్ట్‌ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వ 
చేసుకోవచ్చు. నిన్ను ఎవరూ అదుపులో పెట్టరు. కాని నా సలహా వినాలని ఉంటే చెప్తున్నాను, 
నువ్వేమీ చెప్పకు.” 

“ఈమాటు నువ్వు చెప్పిందే నిజం రాడెలొ అన్నాడు కాడరూస్‌. 

“అయితే నాకు సమాచారం చెప్పరా?” అన్నాడు ఫాదరీ. 


“ఏమిటి ప్రయోజనం?” అన్నాడు కాడరూస్‌. “పాపం డాంటీ బ్రతికివుండి, మళ్లీ 
ఒకసారి మాలోకి వస్తే, అప్పుడు అతను మిత్రులెవరో విరోధులెవరో తెలుసుకోవాలనుకుంటే, 
ఆ పరిస్థితి వేరు, ఇప్పుడు అతనీ లోకంలో లేడు. అతనికింక పగతో నిమిత్తంలేదు. అదంతా 
మరిచిపోతే మేలు.” 


“అయితే విశ్వాసప్రాతులైనవారికే చెందవలసిన ఈ ప్రతిఫలాన్ని మైత్రికి తగని 
మోసకారులని మీరు చెపుతున్న ఈ వ్యక్తులికి ఇవ్వమంటారా?” 


“మీరు చెప్పినదీ నిజమే. అయినా డాంటీ ఇచ్చే ఈ బహుమతులు వారి కేపాటి? 
మహాసముద్రంలో ఒక్క నీటి చుక్క!” 


“వాళ్లు నిన్ను క్షణంలో అణిచెయ్యగలరుకూడా” అంది రాడెల్‌. 
“అంటే, ఈ వ్యక్తులు భాగ్యం, అధికారం సంపాదించారా?” 
కాడరూస్‌ క్షణంవేపు ఆలోచించాడు. 


“మీకు ఇష్టం లేకపోతే చెప్పనవసరంలేదు” అన్నాడు ఫాదరీ, అత్యంత నిర్లక్ష ఎంతో. 
“మీకు ఆక్షేపణ ఉంటే నేను మన్నిస్తాను. ఇంక ఈ విషయమై మనం మాట్లాడనవసరం లేదు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 183 


నేను నిర్వర్తించవలసింది కేవలం ఒక్క లాంఛనం మాత్రమే, ఇప్పుడు నేను వజ్రాన్ని అమ్మాలి.” 
ఫాదరీ మళ్లీ జేబులోనించి తోలుపెట్టి తీసి, అందులోనించి, వజ్రాన్ని తీసి పట్టుకుని 
చూశాడు. 


కాడరూస్‌ భార్యని పిలిచాడు. “ఇదిగో, ఇది చూడు, ఇలారా” అతని గొంతుక బొంగురు 
పోయింది. 


“ఏమిటది, వజ్రమా?” అంది రాడెల్‌ ముందుకు వంగి చూస్తూ. మెల్లిగా మెట్లు దిగి 
సావడిలోకి వచ్చింది. “ఇదేమిటి? ఎవరిది?” 

“నువ్వు వినలేదా?” అన్నాడు కాడరూస్‌. “దీన్ని పాపం ఎడ్మండ్‌ నాకు, తన తండ్రికి, 
డాంగ్లర్‌, ఫెర్నాండో, మర్సిదాకీ ఇచ్చిపోయాడు. దీని ఖరీదు ఏభైవేలుంటుందిట, అందులో 
అయిదోవంతు మాకు వస్తుంది కాదండీ?” 


“అవును” అన్నాడు ఫాదరీ. “ఇది కాక డాంటీ తండ్రి భాగంలో వంతుకూడా వస్తుంది. 
ఆ భాగాన్ని మీ నలుగురికీ పంచాలనుకుంటాను.” 


“మా నలుగురికీ పంచడం ఎందుకు?” 
“మీరు నలుగురూ ఎడ్మండ్‌కి మిత్రులు కాబట్టి” 
“ద్రోహం చేసినవాళ్లు మిత్రులు కారు” అంది రాడెల్‌ సన్నగా. 


“అవును” అన్నాడు కాడరూస్‌. “నేనూ అదే చెప్తున్నాను, ఇది ఘోరపాపం. అంతటి 
ద్రోహానికి ఇలా ప్రతిఫలమివ్వడం అన్యాయం.” 


ఫాదరీ వజ్రాన్ని జేబులో పెట్టుకుంటూ, “అలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 
మిత్రుల చిరునామాలు నా కివ్వండి. డాంటీ తుది కోరిక చెల్లిస్తాను.” 


కాడరూస్‌ చెమటలు కక్కుతున్నాడు. ఫాదరీ గుమ్మంవద్దకు వెళ్లి గుర్రాన్ని చూసివచ్చాడు. 
వచ్చేలోగా భార్యాభర్తలు ఒకరి ముఖా లొకరు చూసుకున్నారు. 


“ఆ వజం అంతా మనదే అవుతుంది. ఫాదరీలు ఎప్పుడూ మోసం చెయ్యరు” అన్నాడు 
కాడరూస్‌ భార్య చెవిలో మెల్లిగా. 


“నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నేను మటుకు ఇందులో తల దూర్చను” అంది రాడెల్‌. 
వాణికిపోతూ ఆమె మెట్లెక్కి వెళ్లిపోయింది. పైన మొదటి మెట్టుమీద నిలబడి “బాగా 
ఆలోచించుకో” అంది. దీర్ధనిశ్వాసం విడిచి రాడెల్‌ తన గదిలోకి వెళ్లింది. మిద్దెమీద ఆమె 
అడుగులు స్పష్టంగా వినపడుతున్నాయి. పడకకుర్చీలో ఆమె కూలబడింది. 


184 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఫాదరీ వచ్చి “ఏం నిశ్చయించుకున్నారు?” అన్నాడు. 
“అంతా చెప్పేస్తాను” అన్నాడు కాడరూస్‌. 
“అదే మంచిదని నేనూ గట్టిగా అనుకుంటున్నాను” అన్నాడు ఫాదరీ. “అంటే మీ 


కిష్టం లేనిది చెప్పాలని నేననడం లేదు. కాని డాంటీ కోరిక ప్రకారం అతని ధనాన్ని పంచడంలో 
మీరు నాకు సహాయపడ్డం మంచిదని నా ఉద్దేశం.” 


“ఒక్క క్షణం ఉండండి, మనకి అడ్డంకి ఏదీ రాకూడదు. అసలు మీ రిక్కడున్నట్లు 
ఎవరికీ తెలియడం మంచిది కాదు” అన్నాడు కాడరూస్‌. లేచి వెళ్లి సావడి తలుపు మూసివేసి 
వచ్చాడు. 


ఈలోగా ఫాదరీ లేచివెళ్లి మేజాపక్క ఒక మూలకుర్చీలో కూర్చున్నాడు. అక్కడ కొద్దిగా 
చీకటిగా ఉంది. అక్కడ నుంచి కాడరూస్‌ ముఖలక్షణాల్ని సూక్ష్మంగా గమనించడానికి వీలుంది. 
శ్రద్ధగా కథంతా వినడానికి ఫాదరీ కూర్చున్నాడు. 


2" 


“ఈ కథంతా ఏకరుపుపెట్టేముందు ముఖ్యంగా మిమ్మల్ని ప్రార్థించవలసింది ఒకటుంది” 
అన్నాడు కాడరూస్‌. ఉనే నెవర్ని గురించి ఇప్పుడు చెప్పబోతున్నానో వారిప్పుడు ధనాధ్యులు, 
అధికారసంపన్నులు. తల్బుకుంటే నన్ను చిటికలో నాశనం చెయ్యగలరు. అందువల్ల నే నిప్పుడు 
చెప్పే సంగతుల్ని ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఉపయోగించవలసి వచ్చినట్లయితే, వీటిని నేను 
తెలియపరిచినట్లు బయటపెట్టకూడదు. అలాగని మీరు వాగ్గానమివ్వండి.” 


“ఆ విషయమై మీరు భయపడవలసినవసరం లేదు” అన్నాడు ఫాదరీ. “నేను 
మతబోధకుణ్ణి, నావద్ద ఎవరు ఏరహస్యాల్ని చెప్పుకున్నా భద్రంగా దాచగలను. మీరు 
నిస్సంకోచంగా సర్వం నావద్ద చెప్పవచ్చును. సత్యమే చెప్పండి. అసత్యం వద్దు. నేను భగవత్సేవా 
తత్పరుణ్ని. మనుష్యుల రాగద్వేషాలతో నాకు నిమిత్తం లేదు. ఈ కర్యవ్యం నెరవేరగానే, నేను 
నా మతప్రచారక సంస్థకి తిరిగి వెళ్లిపోతాను. మరణోన్ముఖుడైన ఒక వ్యక్తి అంతిమప్రార్ధన 
పాలించడానికి నా చోటు విడిచివచ్చాను అంతే” 


ఈ మాటలతో కాడరూస్‌ స్థిమితపడ్డాడు. “సరే అయితే, సర్వం నిస్సంకోచంగా 
చెప్పేస్తాను. డాంటీ నమ్మిన ఈ స్నేహితుల వాస్తవగుణగణాల్ని తెలిపి, జరిగిన మోసాన్ని 
మీకు తెలియపరచాలి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 185 


“ముందుగా అతని తండ్రిని గురించి మొదలుపెట్టండి. ఆయన్ని గురించి ఎడ్మండ్‌ 
నాతో నిత్యం చెప్తూఉండేవాడు. అతనికి తండ్రిపట్ల అపారమైన ప్రేమ.” 


“అది తలుకుంటే చాలు దుఃఖం వస్తుందండిో అన్నాడు కాడరూస్‌. “మొదట ఏం 
జరిగిందో మీకు తెలిసే ఉంటుంది.” 


“అవును అతను అరెస్టయేవరకూ ఏం జరిగిందో ఎడ్మండ్‌ చెప్పాడు.” 


“అరెస్టయినది రిజర్వ్‌హోటల్లో, ఇప్పుడు తలుచుకుంటే అదంతా మళ్లీ నాకళ్ల ఎదుట 
జరుగుతున్నట్లుంటుంది. ఎంత ఆనందంతో ప్రారంభమయిందో, ఆ విందు అంత దారుణంగా 
ముగిసింది. ఒక పోలీసు అధికారి, నలుగురు సిపాయిలు వచ్చి డాంటీని అరెస్టుచేశారు.” 


“నాకు సరిగ్గా అంతవరకే తెలుసును” 


“డాంటీ అరెస్టుకాగానే మారెల్‌ సమాచారం తెలుసుకోడానికి వెళ్లాడు. తిరిగి వచ్చి 
చెప్పిన సమాచారం విని అందరూ విచారపడ్డారు. అతని తండ్రి ఒంటరిగా ఇంటికి తిరిగి 
వెళ్ళాడు. పెళ్లికిధరించిన సిల్కు దుస్తులు తీసేశాడు. ఆరోజూ ఆరాక్రీ ఏడుస్తూనే ఉన్నాడు. 
పక్కనే నేనుండే వాడిని. నిద్రపోకుండా పచారుచేస్తున్న అతని అడుగుల చప్పుళ్ళు రాత్రంతా 
వినపడుతూనే ఉన్నాయి. మరునాడు ప్రొద్దున్న మర్సిదా విల్‌ఫర్ట్‌ దగ్గరకెళ్ళి డాంటీని రక్షించాలని 
ప్రాధేయపడింది. కాని ఉపయోగం లేక పోయింది. తరువాత వృద్దుడిదగ్గరకెళ్లి తన ఇంటికి 
రమ్మని బ్రతిమాలుకుంది. అతని దుఃఖానికి మితిలేదు. ఎవరికీ అతన్ని పట్టతరం కాలేదు. 
రానని చెప్పాడు. “నేను రాను, ఈ యిల్లు విడిచిపెట్టిరాను అన్నాడు. 'డాంటీకి నాపైన 
ఉన్నంత ఆపేక్ష మరెవరిపైనా లేదు. ఖైదునించి విడుదలైవస్తే, తప్పకుండా నాకోసం 
పరుగెత్తుకుంటూ వస్తాడు. నేనిక్కడ అదనుకి లేకపోతే ఏమనుకుంటాడు? నాకతని మాటలు 
వినపడుతూనే ఉన్నాయి. ఎలాగైనా అతన్ని మర్సిదా ఇంటికి పంపాలనుకున్నాను. రాత్రివేళ 
నిద్రలేక తిరుగుతున్న అతని అడుగుల చప్పుడు వల్ల నాకు ఒక్కక్షణం విశ్రాంతి లభించలేదు.” 


“మీ అంతట మీరు వెళ్లి ఆయన్ని అనునయించడానికి ప్రయత్నించలేదా?” 


“అనునయించడానికి వీలెక్కడ? వినేవారైతే ఏదైనా చెప్పవచ్చును. వినకూడదనుకున్న 
వారికేం చెప్పగలం? ఏది చెప్పినా అతను వినదల్బుకోలేదు. అదీకాక, అతనికి నేనంటే అంత 
ఇష్టం లేదనుకుంటాను. ఎందుకో తెలియదు. అయినా సరే ఒక రోజు రాత్రి అతని ఏడుపు 
విని ఇంక ఊరుకోలేకపోయాను. పైకివెళ్లి తలుపుదగ్గిర నిలబడ్డాను. వెంటనే అతను ఏడ్చు 
మానేసి భగవంతుణ్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతని మొరవిని నాకు గుండె బద్దలయింది. 
నేనూ ఒక తండ్రిని కానందుకు ఆ క్షణంలో దేవుడికి నమస్మారం చేశాను. నేనే తండ్రినై, 


186 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అటువంటి కష్టం నాకే వచ్చినట్లయితే, భరించలేక సముద్రంలోపడి ప్రాణాలుతీసుకునేవాడినే.” 

“అయ్యో పాపం” అన్నాడు ఫాదరీ, అస్పష్టంగా. 

“రోజులు గడిచినకొద్దీ అతను ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. మారెల్‌, 
మర్సిదామాత్రం అతన్ని చూడ్డానికి తరుచువచ్చేవారు. నిత్యం గదితలుపులు మూసుకునే వాడు. 
వాళ్లు పిలిస్తే లోపల ఉండికూడా పలికేవాడు కాదు. ఒకనాడు మాత్రం మర్సిదా పిలవగానే 
పలికి లోపలకి తీసుకెళ్ళాడు. పాపం ఆమెకి దుఃఖం ముంచుకువస్తున్నా అణుచుకుని, వృద్ధుని 
సముదాయించడానికి ప్రయత్నించింది. వృద్దుడు ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మాయ్‌! నామాట 
నమ్ము వాడింక బతికిలేడు, చచ్చిపోయాడు. వాడికోసం మనం కనిపెట్టుకుని కూచోకూడదింక. 
మనకోసమే వాడు చూస్తున్నాడు. నాకు వయస్సు మీరిపోయింది. ఫరవాలేదింక. అట్టే 
రోజులుపట్టదు. అందరికంటే ముందుగా నేనే వాడిదగ్గరకి వెడతాను.” అన్నాడు. 


“నిత్యం దుఃఖిస్తూ ఇతరుల్ని దుఃఖపెట్టేవారిని కాలక్రమేణా అందరూ విడిచిపెట్టేస్తారు. 
చివరికి లూయీడాంటీని కూడా అందరూ అలాగే ఒంటరిగా విడిచిపెట్టేశారు. తరువాత 
మేడమీదకి వెళ్లేవాళ్లే కనపడలేదు నాకు. ఎప్పుడైనా అరుదుగా కొత్త ముఖాలు కనపడేవి. 
వాళ్లు దిగి వెళ్లిపోయేటప్పుడు ఏవో పొట్లాలు దాచుకొని తీసుకువెళ్లేవారు. అవేమిటో నాకు 
కొన్నాళ్లతరువాత గాని తెలియలేదు. రోజు గడవనందువల్ల రోజు రోజూ ఇంట్లో సామాన్లు 
అమ్మేవాడు. అవే ఆమూటలు చిట్టచివరికి పాపం తన దుస్తుల్ని కూడా అమ్ముకోవలసివచ్చింది. 
గదికి మూడుమాసాల అద్దె బాకీపడ్డాడు. తీర్చకపోతే ఇంటిలోనించి నెట్టివేస్తానని యజమాని 
బెదిరించాడు. వారం రోజులు గడువివ్వవలసిందని అతని కాళ్లు పట్టుకున్నాడు. యజమాని 
ఒప్పుకున్నాడు. ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే, యజమాని అతనివద్దనుంచి తిన్నగా నాదగ్గరకే 
వచ్చి చెప్పాడు. మూడు రోజులు రాత్రీ పగలూ వృద్దుడు గదిలో పచార్లు చేస్తూనే ఉన్నాడు. 
నాలుగో రోజుని నిశ్శబ్దమైపోయింది. ధైర్యంచేసి అతని గదికి వెళ్ళాను, తలుపు వేసి వుంది. 
తాళపుకన్నంలోనించి తొంగిచూశాను, తెల్లగా పాలిపోయి ఉన్నాడు. బొత్తిగా సత్తువలేకుండా 
ఉన్నట్లు కనిపించాడు, జబ్బుగా ఉన్నాడని భయపడి, ఈ సంగతి మారల్‌కీ, మర్చిదాకీ 
తెలియపరిచాను. ఇద్దరూ కంగారుగా వచ్చారు. మారెల్‌ వైద్యుని కూడా తీసుకొనివచ్చాడు. 
వైద్యుడు జ్వరమని తేల్చాడు. ఆహారం అట్టే ఇవ్వకూడదన్నాడు. నేనక్కడే ఉన్నాను. ఈ మాట 
విని అతను నవ్విన చిరునవ్వు నేనెన్నడూ మరిచిపోలేను. ఆపైన ద్వారం తెరిచే ఉంచేవాడు. 
ఆహారం తీసుకోకుండా మానడానికి మంచి సాకు దొరికిందిప్పుడతనికి” 


ఫాదరీ గాఢవిశ్వాసం విడిచాడు, అది అణుచుకున్న మూలుగులాగుంది. 


“తరువాత మర్సిదా వచ్చింది. అతని స్థితి బొత్తిగా మారిపోయినట్లు కనిపెట్టింది. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 187 


వెంటనే తన ఇంటికి తీసుకుపోతానని చెప్పింది. మారెల్‌ కూడా అదే మంచిదన్నాడు. 
బలవంతానైనా సరే తీసుకుపోవాలని ఇద్దరూ ప్రయత్నించారు. కాని ఒప్పుకోక అతను పెట్టిన 
కేకలూ పెడబొబ్బలూ విని భయపడి ఊరుకున్నారు. మర్సిదా అతనివద్దనే ఉండిపోయింది. 
మారెల్‌ కిటికీవంక కనుసంజ్ఞచేసి వెళ్లిపోయాడు. కిటికీలో అతను ఒక పర్సులో ధనం 
ఉంచివెళ్ళాడు. కాని వృద్దుడు ఆహారం తీసుకోడానికి నిరాకరించాడు. తొమ్మిది రోజులు ఆహారం 
నీళ్లు ముట్టకుండా గడిపాడు. తనకీ దుర్దశ తెచ్చిపెట్టినవాళ్లని నిందిస్తూ, చివరికి ప్రాణాలు 
విడిచాడు. ఆఖరిమాటగా మర్సిదాతో “అమ్మాయీ, నువ్వు కాని ఎడ్మంద్‌ని చూడ్డం 
సంభవించినట్లయితే, నేను అతన్ని ఆశీర్వదిస్తూ మరణించానని చెప్పు అన్నాడు. 


ఫాదరీ లేచి సావడిలో రెండుసార్లు అటూ ఇటూ పచారుచేశారు. వొణుకుతున్న చేతులతో 
ఎండిపోయిన పెదవులు తడుపుకున్నాడు. “మీ ఉద్దేశంలో, ఆయన చనిపోవడం కేవలం....” 


“అకలివల్లనేనండి, ఆకలివల్లనే” అన్నాడు కాడరూస్‌. “నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తుదేవుడిమీద 
ప్రమాణంచేసి చెపుతున్నాను.” 
ఫాదరీ గ్లాసు అందుకుని ఒక్క గుక్కలో అంతా తాగేశాడు. “ఘోరం!” అన్నాడు. 


“ఇంతా అంతా ఘోరం కాదండి, అది కేవలం అతని కర్మ అనుకోడానికి కూడా 
వీల్లేదు. ఈ ఘోరానికి కారకులు మనుష్యులే.” 


“సరే చెప్పండి, ఆ మనుష్యుల్ని గురించి” అన్నాడు ఫాదరీ. “కానీ ఇది మరిచిపోవద్దు. 
మీరు ఒక్కటీ దాచకుండా సర్వం చెప్తానని మాటిచ్చారు. నిర్బంధంలో కొడుకూ, ఆకలితో 
తండ్రీ చచ్చిపోడానికి కారకులైన ఈ మనుష్యులెవరు?” 


“అతనిపట్ల అసూయవహించినవాళ్ళిద్దరు దీనికంతకీ కారకులు. ఒకరికి (ప్రేమ 
వ్యవహారంలో, మరొకరికి ఉద్యోగవిషయంలో అసూయ కలిగింది. వాళ్లు ఫెర్నాండో, డాంగ్షర్‌” 


“వాళ్లు ఈ అసూయనెలాకక్కారు?” 
“ఎడ్మండ్‌ బోనపార్టిస్టు ఏజంటని పోలీసులకి తెలియపరిచారు.” 
“తెలియపరచింది ఇద్దరిలోనూ ఎవరు? అసలు దోషి ఎవరు?” 


“ఇద్దరూ దోషులే. పెళ్లి జరగవలసింది రేపనగా, సాయంకాలం రిజర్వ్‌ హోటల్లో 
కూర్చుని ఆ ఉత్తరాన్ని డాంగ్లర్‌ ఎడమచేత్తో వ్రాశాడు. ఫెర్నాండో దానిని అధికారులకి పంపాడు.” 


“కాని అప్పుడు మీరుకూడా అక్కదే ఉన్నారు కదా?” అన్నాడు ఫాదరీ కొంచెం 
విసుగుదలతో. “సంగతులన్నీ మీకు వివరంగా తెలిసే ఉండాలి కదా!” 


188 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కాడరూస్‌ గతుక్కుమన్నాడు. “నిజమేనండి, నేనక్కడే ఉన్నాను.” 


“అయితే ఈ పాపకార్యాన్ని మీరు అడ్డుకోలేకపోయారా? అంటే, వాళ్లకుట్రలో మీరుకూడా 
చేరే ఉన్నారన్నమాటా?” 


“అయ్యా! నన్ను ఆపూట చెడతాగబెట్టేశారు. నాకు సగం చైతన్యం ఉడిగిపోయింది. 
అంతా చూస్తూనే ఉన్నాను. కాని ఏదో తెరలోనించి చూస్తున్నట్లుగా ఉందప్పుడు. ఆ స్థితిలో 
ఎంత వీలుంటుందో అంతా వాళ్ళకి చెప్పిచూశాను. కాని అదంతా ఊరికే వేళాకోళానికేనన్నారు 
వాళ్లు.” 

“కాని మర్నాడు వాళ్లు నిజంగానే తంత్రంపన్ని నెరవేర్పారని మీకు తెలిసిపోయుండాలి. 
అయినా సరే అతను అరెస్టయినప్పుడు, అక్కడే ఉండికూడా మీరేమీ చెప్పనేలేదు.” 


“అదీ నిజమేనండి. నాకు అంతా చెప్పెయ్యాలనే ఉంది. కాని డాంగ్లర్‌ అడ్డుకున్నాడు. 
“అతనే దోషి అయినట్లయితే, ఎల్బాద్వీపం నించి అతను ఆ ఉత్తరాన్నే తీసుకువచ్చినట్లయితే, 
అది పోలీసులికి దొరుకుతుంది. దొరికినప్పుడు అతనిపక్షాన మాట్లాడిన వాళ్ళకికూడా శిక్ష 
పడుతుంది" అని నన్ను భయపెట్టాడు. అప్పుడు రాజకీయాల పేరు చెప్తే చాలు భయంతో 
వొణికిపోయేవాడిని. అందుచేత నోరుమూసుకుని ఊరుకున్నాను. అది ఒట్టి పిరికితనమేనని 
ఒప్పుకుంటాను. కాని నేను ఏపాపం చెయ్యలేదు.” 


“సరే అర్థమయింది. అదంతా జరుగుతోంటే మీరు చూస్తూ ఊరుకున్నారు! అంతే!” 


“అవునండి, దానివల్ల, ఆ తరువాత నేను పశ్చాత్తాపంతో దుఃఖించని రోజు లేదు. 
నేను చేసిన ఈ ఒక్క చిన్నపాపానికి నన్ను క్షమించి కాపాడవలసిందని ఎప్పుడూ భగవంతుని 
ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడనుభవిస్తున్న కష్టాలన్నిటికీ అదే కారణమనికూడా అనుకుంటూ 
ఉంటాను. ఆ ఒక్కక్షణం స్వార్థంతో చేసిన ఆ పాపానికి ఇప్పుడనుభవిస్తున్నాను. అందుకే నా 
భార్యతో ఎప్పుడూ ఇదంతా భగవన్నిర్ణయం అంటూ ఉంటాను. 


“మీరు దాచకుండా అంతా చెప్పారు. అలా చేసినదోషం తెలుసుకుని పశ్చాత్తాప 
పడుతున్నారంటే మీరు క్షమార్హులన్నమాట.” 


“కాని ఇదంతా అతనికి తెలియదులెండి...” 


“అప్పుడు తెలియకపోతేనేం? ఇప్పుడు తెలుసును. చచ్చిపోయిన వాళ్ల ఆత్మలకు సర్వం 
తెలుస్తుందంటారు.” 


ఫాదరీ కొంతసేపు గదిలో పచారుచేసి వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 189 


“మీరిప్పటికి రెండు మూడుసార్లు మారెల్‌ అంటూ చెప్పారు. ఆయనెవరు?” 
“ఆయన ఫరావోనౌక యజమాని, ఆయన ఓడలోనే డాంటీ కెప్టెన్‌ పనిచేశాడు.” 
“ఆయన ఈ విషయంలో ఏం చేశాడు?” 


“నిజాయితీ అయినవాడు, భీతిలేనివాడు, జాలికలవాడు, ఏం చెయ్యగలడో అదే చేశాడు. 
అనేకసార్లు డాంటీని విడుదల చేయించడానికి ప్రయత్నించాడు. చక్రవర్తి తిరిగి 
సింహాసనమెక్కినప్పుడు అర్జీలు పెట్టాడు. ప్రార్థించాడు. ఉద్యోగుల్ని బెదిరించాడు. దీనికి ఫలితం 
ఏమిటంటే, నెపోలియన్‌ మళ్ళీ సింహాసనట్రష్ణుడు కాగానే అతన్ని నానా తిప్పలూ పెట్టారు. 
డాంటీ తండ్రిని చూడ్డానికి పది పన్నెండుసార్లు వచ్చి ఉంటాడు. తన వెంట తీసుకువెడతానన్నాడు. 
అతని బుణాలు తీర్చడానికి, అంత్యక్రియలు జరపడానికి ధనం అతనే ఇచ్చాడు. వృద్దుడు 
చనిపోయేసరికి ఎవ్వరికీ ఒక్కరాగిడబ్బు బాకీలేడు. అంతా తీరిపోయింది. మారెల్‌ వృద్దునికిచ్చిన 
పర్సు ఇంకా నా దగ్గరుంది. ఎర్రని ఊలుతో అల్లింది ఆ పర్సు.” 


“మారెల్‌ ఇంకా జీవించి ఉన్నారా? నిజంగా ఆయన ఉత్తముడై ఉంటాడు. 
ఆయనకిధనం, ఐశ్వర్యం ఉన్నాయా?” 


కాడరూస్‌ విరసంగా నవ్వాడు, “ఆ! నా కెంత ఐశ్వర్యం ఉందో ఇప్పుడతనికీ అంతే 
ఉంది. బొత్తిగా పేదవాడైపోయినాడు. అంతేకాదు, ఇప్పుడు పరాభవం జరగడానిక్కూడా సిద్ధంగా 
ఉంది. పాతికేళ్లు కష్టపడి మార్సేల్స్‌ నగరంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మారెల్‌ 
సర్వనాశనమైనాడు. రెండేళ్లలో అయిదు ఓడలు పోయినాయి. మూడుసార్లు దివాలా తీశాడు. 
ఇప్పుడింక ఆయనకి మిగిలింది డాంటీ పనిచేసిన ఈ ఫరావో నౌక ఒక్కటే. దీనిమీదే ఆశలన్నీ 
పెట్టుకుని బతుకున్నాడు. అదిప్పుడు భారతదేశం నుంచి నీలిమందు తీసుకుని రావలసి ఉంది. 
మిగతావాటిలాగే ఈ ఓడ కూడా పోయిందంటే అతనిపని ఆఖరన్నమాటే.” 


“పాపం” అన్నాడు ఫాదరీ. “ఆయనకి భార్య, పిల్లలు ఉన్నారా?” 


“ఉన్నారు. ఆయన భార్య ఉత్తమ ఇల్లాలు. కష్టాలన్నిటినీ ఓరిమితో సహించింది. 
కూతురొకామె ఉంది. ఆమె పెళ్లాడబోతున్న యువకుడితో, అతని మిత్రులు మారెల్‌ స్థితి 
చూసి, ఈ పెళ్ళి వద్దంటున్నారు. కొడుకొకడున్నాడు. అతను సైన్యంలో లెప్టెనెంట్‌. పాపం ఆ 
ముసలివాని కష్టాలు రోజురోజుకీ ఎక్కువౌతున్నాయి. తనపైన ఆధారపడేవాళ్లు లేకపోతే, 
అతనెప్పుడో చేతులారా ప్రాణాలు తీసేసుకునేవాడే.” 


“పాపం! ఎంత దుస్థితి!” అన్నాడు ఫాదరీ. 
“మంచితనానికి భగవంతుడిచ్చే ప్రతిఫలం ఇదేనండి. నామాటే చూడండి. నేను మీ 


100 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


దగ్గరొప్పుకున్న ఈ ఒక్కటీతప్ప, ఈ జన్మలో ఇంతవరకూ ఏ పాపం చేసి ఎరగనండి. అయినా 
దుర్చరదారిద్యం అనుభవిస్తున్నాను. నా భార్య అలాగే జ్వరంతో తీసుకుని తీసుకుని రేపో 
మాపో చచ్చిపోతుంది. నేనామె కేమీ చెయ్యలేకపోయినానుకదా! డాంటీ తండ్రి మాదిరిగానే 
నేనూ ఆకలితో మాడి చచ్చిపోవలసినవాడినే. ఫెర్నాండో, డాంగ్లర్‌ సుఖైశ్వర్యాలలో మునిగి 
తేలుతున్నారు.” 


“నిజంగా?” 
“నిజంగానే, వాళ్లపనే బాగుంది, నీతైనవాళ్ళపనే ఎప్పుడూ పాడుగా ఉంది.” 
“అందరిలోకీ దుర్మార్గుడు డాంగ్లర్‌, ఏం చేస్తున్నాడిప్పుడు?” 


“అతను అప్పుడే మార్సేల్స్‌ నగరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతను చేసిన దుర్మార్గం 
తెలియక మారెల్‌ అతనికి సిఫార్సు చెయ్యగా, ఒక స్పానిష్‌ బాంకర్‌ వద్ద గుమాస్తా ఉద్యోగం 
దొరికింది. యుద్ధకాలంలో ఫ్రెంచి సైన్యపు సామగ్రి సరఫరా శాఖలో ఉద్యోగం సంపాదించి 
అపారంగా ధనం ఆర్జించాడు. తరువాత వ్యాపారంలో జూదమాడి సంపాదించినదాన్ని 
మూడింతలు చేసుకున్నాడు. స్పానిష్‌ బాంకర్‌ కూతుర్ని పెళ్లిచేసుకున్నాడు. ఆమె చనిపోయిన 
తరువాత రాజోద్యోగి కూతురొకామెను పెళ్లిచేసుకున్నాడు. ఆమె వితంతువు. రెండో మామగారు 
అధికారి. పరపతి కలవాడు. తరువాత లక్షలుగడించి బారన్‌ అయినాడు. (బారన్‌ అంటే 
ఇంగ్లండ్‌లో లార్డ్స్‌ మాదిరిగానే సామంత ప్రభువుల ప్రతిపత్తికలవారు) ఇప్పుడు బారన్‌ డాంగ్లర్‌ 
మాంట్‌బ్లాంక్‌ వీధిలో ఒక పెద్ద భవనంలో నివసిస్తున్నాడు. ఆయనకిప్పుడు, పది గుర్రాలున్నాయి. 
నౌకర్లు చాకర్లు ఉన్నారు. సకలైశ్వర్యాలూ అనుభవిస్తున్నాడు. ఇప్పుడాయన కన్ని లక్షలున్నాయో 
తెలియదు.” 

“ఓహో!” అన్నాడు ఫాదరీ, అదొక వింతస్వరంతో. “అయితే ఆయన చక్కగా 
ఆనందిస్తున్నాడన్నమాట!” 


“ఆనందించడమా? అదేమో నాకు తెలియదు, ఎవరు చెప్పగలరు? సుఖంకాని కష్టంకాని 
నాలుగు గోడలమధ్యనూ దాగే రహస్యాలు. గోడలకివినడానికి చెవులుంటాయి కాని, చెప్పడానికి 
నాలుకలుండవు. అపారధనమే సౌఖ్యం తెచ్చి పెట్టగలిగితే, తప్పకుండా సుఖపడుతున్నాడనే 
చెప్పాలి.” 


“ఫెర్నాండో 22 


“ఫెర్నాండో కూడా బాగుపడ్డాడు. చక్రవర్తి రెండోసారి రాగానే అతన్ని సైన్యంలోకి 
పిలిచారు. లినీ యుద్ధంలో అతనున్నాడు. యుద్ధం జరిగిన రాత్రి అతను సైన్యాధిపతి శిబిరంవద్ద 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 191 


పహరాకి నియోగించబడ్డాడు. శిబిరంలో అప్పుడు శత్రుపక్షంతో రాయబారాలు జరుగుతున్నాయి. 
ఆ రాత్రే ఆ సైన్యాధిపతి తిరగబడి, ఇంగ్రీషువారితో చేరడానికి ఏర్పాటు జరిగింది. అతను 
ఫెర్నాండోని తన కూడా రమ్మన్నాడు. ఫెర్నాండో తన పహరాని విడిచిపెట్టేసి సైన్యాధిపతితోచేరి 
శత్రువులతో కలసిపోయాడు. నెపోలియన్‌ ఓడిపోకుండా ఉన్నట్లయితే, అటువంటి పని 
చేసినందుకు ఫెర్నాండోకి ఉరిశిక్షపడవలసింది. కాని నెపోలియన్‌ ఓడిపోయాడు కాబట్టి తరువాత 
ప్రభుత్వంలో అతనికి స్తోమతు చిక్కింది. సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాలో (ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చాడు. 
సైన్యాధిపతి ప్రాపకంవల్ల స్పానిష్‌ యుద్ధకాలంలో 1828లో కెప్టెన్‌ అయినాడు. అప్పటికి 
డాంగ్లర్‌ వ్యాపార జూదంలో ఉన్నాడు. ఫెర్నాండో స్పానిష్‌ దేశస్థుడు. అందువల్ల మాడ్రిడ్‌లో 
పరిస్థితులెలా ఉన్నాయో కనిపెట్టడానికి అతను పంపబడ్డాడు. అక్కడ అతను డాంగ్లర్‌ని కలుసుకుని 
మాట్లాడాడు. ఆ దేశంలో రాజరికపక్షవాదులు తోడ్చడతారని తన సైన్యాధిపతికి తెలియపరిచాడు. 
తరువాత యుద్దాన్ని అతనే నిర్వహించాడు. కొన్నివర్గాల సహాయంతో, తనకు తెలిసిన ఆ 
దేశంలో సులువుగా విజయాలు సాధించాడు. అతన్ని కల్నల్‌ చేసి, లీజన్‌ ఆఫ్‌ ఆనర్‌ పతకమిచ్చి, 
కౌంట్‌ హోదా నిచ్చి సన్మానించింది (ఫ్రెంచి ప్రభుత్వం.” 

“ఆహా! విధివైపరీత్యం!” అన్నాడు ఫాదరీ. 

“అవునండి. ఇంకా ఉంది. వినండి చెప్తాను. స్పెయిన్‌తో యుద్ధం ఆగిపోగానే, ఇక 
యూరప్‌లో శాంతి ఏర్పడే సూచనలు కనిపించాయి. ఫెర్నాండోకి ఇంక చెయ్యడానికేమీ 
కనపడలేదు. ఒక్కచోటమాత్రం ఇంకా శాంతి ఏర్పడలేదు. గ్రీస్‌దేశం, టర్కీ చక్రవర్తిపైన 
తిరగబడింది. స్వాతంత్ర్యంకోసం అప్పుడే యుద్ధం ప్రారంభించింది. (గీస్‌తరపున యుద్ధం 
చెయ్యడానికి అనుమతి పొంది ఫెర్నాండో వెళ్లాడు. అప్పుడతనిపేరు కౌంట్‌ ఆఫ్‌ మార్సెర్స్‌. 
ఆలీపాషా సైన్యంలో లెప్టిసెంట్‌ జనరల్‌ హోదాతో చేరాడు. ఆలీపాషా చచ్చిపోయాడు. చచ్చిపోతూ 
ఫెర్నాండోకి అపారమైన ధనమిచ్చాడు. ఆ ధనంతో ఫెర్నాండో ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చాడు. 
ఇక్కడ అతనికి లెప్టెనెంట్‌ జనరల్‌ సైనికపదవి ఖాయమయింది.” 


“అంటే ఇప్పుడతను...” 
“అంటే ఇప్పుడతను హెల్డర్‌ వీధిలో ఒక పెద్ద భవనంలో నివసిస్తున్న భాగ్యశాలి.” 


ఫాదరీ ఏదో చెప్పబోయి ఆగాడు. తరవాత కొంత ప్రయత్నంమీద ఇలా అన్నాడు : 
“మర్సిదామాటేమిటి? ఆమెకి కూడా ఐశ్వర్యం ఉందా?” 


కాడరూస్‌ చెప్పాడు : “ఈ నాడు పారిస్‌లో మర్సిదా వంటి అద్భుతమైన ప్రీ మరొకామె 
లేదు. ఎడ్మండ్‌ వెళ్ళిపోయినప్పుడు మొదట ఆమె మతిపోయినట్లుండేది. విల్‌ఫర్ట్‌ని ఆమె 
ప్రార్థించడం సంగతి ఇదివరకే చెప్పాను. డాంటీ తండ్రిపట్ల ఆమె చూపిన భక్తి శ్రద్ధల్ని గురించి 


102 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కూడా చెప్పాను. ఈ కష్టాలలో ఉండగా ఆమెకు మరొకటి వచ్చిపడింది. ఫెర్నాండో ఆమెను 
విడిచి వెళ్ళిపోవలని వచ్చింది. అతను చేసిన అక్రమం ఆమెకి తెలియదు. తనకి 
సోదరునివంటివాడని భావించింది. అతను వెళ్లిపోగానే ఆమె బొత్తిగా ఒంటరైపోయింది. 
మూడుమాసాలు దుఃఖిస్తూ గడిపింది. ఎడ్మండ్‌ని గురించి కాని, ఫెర్నాండోని గురించి కాని 
ఆమెకేమీ తెలియరాలేదు. నిరాశతో ప్రాణాలు కడంటి ఉన్న వృద్ధుడొక్కడే ఆమెకు తోడైనాడు. 
మార్సేల్స్‌ నించి కాటలన్స్‌ గ్రామానికి వెళ్ళే దారిలో రెండు రోడ్లు కలిసే చోట కూర్చుని నిత్యం 
గడిపేది. ఒకనాటి సాయంకాలం ఆమె అలా కూర్చుని, ప్రాణాలు విసిగి నిస్ప ్రహతో ఇంటికి 
చేరుకున్న సమయానికి, ఫెర్నాండో ఉన్నాడక్కడ. అతనప్పుడు లెప్టినెంట్‌ హోదాలో ఉన్నాడు. 
ఆమెకి పోయిన ప్రాణంలేచి వచ్చినట్లయింది. ఆమెకి ఫెర్నాండో పట్ల ఎన్నడూ విరుద్ధభావం 
లేదు. కాని ప్రేమించలేదు. అంతే. ఆమె హృదయం మరొకనికి అర్పితమయింది. అతను 
మాయమైపోయాడు. బహుశా చచ్చిపోయివుంటాడు. ఈ భావం కలగ్గానే ఆమెకి దుఃఖం 
పొంగివచ్చింది. ఇతరులిమాట అంటే వినడానికి ఆమె సహించలేక పోయేది. కాని అప్పుడదే 
ఆమెకి తోచసాగింది. అదీ కాక వృద్దుడు నిత్యం ఆమెతో “మన ఎడ్మండ్‌ చచ్చిపోయే వుంటాడు. 
లేకపోతే, ఈ పాటికి మనదగ్గిరికి తిరిగిరాడా?” అంటూ ఉండేవాడు. ఆ వృద్దుడే బతికి ఉంటే, 
ఆమె ఇంకెవరినీ పెళ్లిచేసుకునేది కాదేమో. ఫెర్నాండోకి ఇది అర్ధమయింది. అందువల్లనే 
వృద్దుడు చనిపోయాడని తెలుసుకున్న తరవాతనే తిరిగివచ్చాడు. అప్పుడతనొక పెద్ద సైనికోద్యోగి. 
మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఆమెను ప్రేమించినమాట ఎత్తలేదు. రెండోసారి చెప్పాడు. 
ఎడ్మండ్‌ కోసం పరితపిస్తున్న ఆమె ఆరుమాసాలు గడువుకోరింది.” 


ఫాదరీ పరితాపంతో చిరునవ్వు నవ్వి అన్నాడు : “అంటే పద్దెనిమిది మాసాలు నిరీక్షించిం 
దన్నమాట! ఇంతకంటె ప్రియులకు కావలసిన ప్రేమబంధం ఏంకావాలి?” 


“ఆరుమాసాల తరవాత ఎకోలే చర్చిలో వివాహం జరిగింది.” 


“అంటే, ఎడ్మండ్‌ని పెళ్లిచేసుకోడానికి ఏర్పాటయిన చర్చిలోనేన్నమాట. పెళ్లికొడుకులు 
మారారు, అంతే!” 


“అక్కడే మర్సిదా పెళ్లి జరిగింది. యధాలాపంగా చూసే వారికి ఆమె శాంతంగా 
ఉన్నట్లు కనపడినమాట నిజమేకాని రిజర్వ్‌ హోటల్‌ ప్రక్కనించి వెడుతుండగా ఆమె 
స్పృహతప్పిపడిపోయింది. ఇక్కదే ఎడ్మండ్‌తో ఆమె (ప్రధానపు విందు పద్ధెనిమిది మాసాలకు 
ముందు జరిగింది. అప్పటికికూడా ఆమె (ప్రేమ డాంటీపైనే ఉంది. ఫెర్నాండోకి ఆనందంగానే 
ఉంది. కాని ఎప్పటికప్పుడు డాంటీ తిరిగివస్తాడనే భయంతో కలవరపడుతూనే ఉన్నాడు. ఆ 
చోటు విడిచిపెట్టి వెళ్లిపోవాలనీ, తన భార్యనక్కడినించి దూరంగా తీసుకుపోవాలనీ తొందరలో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 103 


ఉన్నాడు. పెళ్లైన వారంరోజుల్లో ఇద్దరూ వెళ్లిపోయారు.” 
“ఆ తరవాత మీ రెప్పుడైనా మళ్లీ మర్సిదాను చూశారా?” 


“చూశాను. యుద్ధకాలంలో పెర్చినాన్‌ అనే ఊళ్లో ఆమె ఉండగా చూశాను. ఫెర్నాండో 
యుద్దానికి వెడుతూ ఆమెను అక్కడ దిగబెట్టాడు. అప్పుడామెకొడుక్కి విద్య చెపుతోంది.” 


“కొడుక్కా?” 
“అవును. ఆమె కొడుకు పేరు ఆల్బర్ట్‌.” 


“కొడుక్కి విద్యచెప్పడం అంటే, ఆమె విద్యావంతురాలన్నమాట. ఎడ్మండ్‌ చెప్పినదాన్ని 
బట్టి, ఆమె పల్లెకారికూతురనీ, అందమైనదైనా చదువు, నాగరికతా లేనిదనీ అనుకున్నానే?” 


“డాంటీకి తన ప్రియురాలిని గురించి తెలిసినదింతేనా? అందాన్ని బట్టి తెలివితేటల్ని 
బట్టీ రాణులు కాగలిగితే, మర్సిదా మహారాణి కాగలిగేది. ఐశ్వర్యం అధికమైనకొద్దీ ఆమె ఠీవి, 
గాంభీర్యం అధికమైనాయి. ఆమె చిత్రలేఖనం, సంగీతం మొదలైనవెన్నో అభ్యసించింది. మనలో 
మనమాట. అసలు సంగతి ఏమిటంటే, ఆమెలోని దుఃఖాన్ని మరిచిపోయి మనస్సు 
మళ్లించుకోడంకోసం ఇవన్నీ అభ్యసించేదని నా నమ్మకం. ఇప్పుడింక ఐశ్వర్యం గౌరవం ఆమెకి 
ఉపశాంతి నిచ్చాయనేది నిస్సందేహం. భాగ్యవంతురాలు, కౌంటెస్‌ అయినాసరే ఆమె ఇంకా 
సుఖంగా లేదని నా నమ్మకం.” 


“మీరెందుకలా అనుకున్నారు?” 


“నన్ను దారిద్ర్యం చుట్టుకున్నప్పుడు నా పాతమిత్రులెవరైనా సహాయపడతారని 
ఆశపడ్డాను. డాంగ్లర్‌ ఇంటికి వెడితే అతను నన్ను చూడనైనాలేదు. ఫెర్నాండో ఇంటికి వెళ్లాను. 
అతను నౌకరుద్వారా నాకు నూరు ్రాంకులు పంపాడు. నేను వెళ్లిపోతుండగా మర్సిదా నన్ను 
చూసింది. పాతిక బంగారు నాణేలున్న పర్సు ఒకటి నా కాళ్లముందు పడింది. తలెత్తి చూడగానే 
మర్సిదా కిటికీతలుపులు మూసివేసుకుంది.” 


“విల్‌ఫర్ట్‌ ఏమైనారు?” 

“డాంటీ అరెస్టయిన కొన్ని రోజులికి సెంట్‌ మిరాన్‌ కూతుర్ని పెళ్లిచేసుకున్నాడనీ, 
మార్చేల్స్‌నించి వెళ్లిపోయినాడనీ విన్నాను. అతన్ని కూడా అదృష్టదేవత ఆశీర్వదించే ఉంటుంది. 
డాంగ్లర్‌ మాదిరిగానే ధనం సంపాదించి ఉంటాడు. ఫెర్నాండో మాదిరిగానే పరపతి 


సంపాదించుకుని ఉంటాడు. నేనొక్నణ్నే మనుష్యులవల్లా భగవంతుడివల్లాకూడా వంచితుత్న 
దారిద్ర్యంలో పడి నీచంగా కొట్టుమిట్టాడుతున్నాను.” 


104 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“లేదు.” అన్నాడు ఫాదరీ. “మీరు మోసపోతున్నారు. భగవంతుడు వంచించినట్లు 
కనపడుతుంది, న్యాయం జరగడానికి కొద్దిగా జాప్యమైనప్పుడు. కాని భగవంతుడెన్నడూ 
మరిచిపోడు. ఆ క్షణం ఎప్పుడో రాకపోదు. దీనికి తార్మాణం ఇదుగో.” ఈ మాటలు చెప్తూ 
ఫాదరీ జేబులోనించి వజ్రాన్ని తీసి కాడరూస్‌ చేతికిచ్చాడు : “ఇదిగో దీన్ని తీసుకోండి. ఇది 
మీదే.” 


“ఏమిటి? నాదా?” అన్నాడు కాడరూస్‌ బిగ్గరగా. “మీరు పరిహాసం చేస్తున్నారు!” 


“లేదు. ఈ వజ్రాన్ని అతని మిత్రులకివ్వవలసింది. కాని ఎడ్మండ్‌కి ఒక్కడే 
మిత్రుడున్నాడని తెలుస్తోంది. అందువల్ల పంపకం అనేది ఉండదు. ఈ వజం తీసుకుని 
అమ్ముకోండి. దీని విలువ ఏభైవేల ఫ్రాంకులు. దీనితో మీ దారిద్ర్యం తీరిపోతుందనుకుంటాను.” 


“అయ్యా!” అన్నాడు కాడరూస్‌. “దరిద్రుడికష్టాలు చూసి గాని, సుఖాలు చూసిగాని, 
అవహేళన చెయ్యడం న్యాయంకాదు.” 


“కష్టాలు, సుఖాలు అంటే ఎటువంటివో నాకు చక్కగా తెలుసును. ఇతరుల సుఖ దుః 
ఖాల్ని చూసి పరిహసించను. ఇది తీసుకోండి. తీసుకుని దీనికి ప్రతిగా వృద్ధుని గదికిటికీలో 
మారెల్‌ వొదిలిన పర్సు ఇవ్వండి. అదింకా మీ దగ్గరే ఉందని మీరు చెప్పారు.” 


కాడరూస్‌ లోపలికి వెళ్లివచ్చి పొడుగాటి పెద్దపర్సు ఒకటి ఇచ్చాడు. గిల్దు ఉంగరాలతో 
ఎర్రని ఊలుతో తయారుచెయ్యబడిన పర్సుని ఫాదరీతీసుకున్నాడు. వజ్రాన్ని కాడరూస్‌కి ఇచ్చాడు. 


“నిజంగా మీరు దేవదూతలు!” అన్నాడు కాడరూస్‌. “ఎడ్మండ్‌ దీన్ని మీచేతి కిచ్చాడని 
ఎవరికీ తెలియదుకదా? మీరే తీసుకుని ఎవ్వరితోనూ చెప్పకుండా ఉంటే ఎవరికి తెలుస్తుంది? 
ఏమౌతుంది?” 

ఫాదరీ లేచి టోపీ అందుకున్నాడు. “మీరు చెప్పినదంతా నిజమేనని నేనునమ్మవచ్చునా?” 

“ఇటువినండి” అన్నాడు కాడరూస్‌. “ఇదిగో ఈ మూలనే క్రీస్తు సిలువ ఉంది. ఆ 


పెట్టిమీద బైబిల్‌ ఉంది. అది తియ్యండి. నేను వీటిపైన చెయ్యుంచి ప్రమాణంచేసి చెప్తాను. 
జరిగిందేదో అదే చెప్పాను. నిజానిజాలు ఆఖర్చి భగవంతుని సమక్షంలోనే నిర్ణయమౌతాయి.” 


“మంచిది.” అన్నాడు ఫాదరీ. కాడరూస్‌ నిజమే చెప్పాడని ఇప్పుడతనికి విశ్వాసం 
కలిగింది. “మంచిది. ఈ వజ్రం మీకు అదృష్టం తెచ్చి పెడుతుంది. ఒకరికొకరు హానిచేసుకునే 
మానవులకు దూరంగా వెళ్లీపోతున్నాను. సెలవు.” 


ఫాదరీ తలుపు తెరిచి బైటికి వెళ్లాడు. గుర్రమెక్కి వచ్చిన దారినే ఎడమదిక్కుగా 
వెళ్లిపోయాడు. కాడరూస్‌ తిరిగి ఇంట్లోకి వెళ్లగానే అక్కడ రాడెల్‌ ఉంది. ఆమెముఖం బొత్తిగా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 105 


పాలిపోయి ఉంది. ఆమె శరీరం కంపించిపోతోంది. 


“నేనిప్పుడు విన్నదంతా నిజమేనా? నిజంగానే అతను వజ్రాన్ని పూర్తిగా మనకే 
ఇచ్చేశాడా?” అని ప్రశ్నించింది. 


“ఇదిగో, ఇంతకంటె నిజమైనదేముంటుంది?” అంటూ వజ్రాన్ని చూపించాడు. 
“ఏమో ఇది విలువలేని తళుకురాయి కాకూడదా?” 

కాడసూస్‌ తెల్లబోయాడు : “ఇతను నాకు తళుకురాయి నెందుకివ్వాలి?” 
“వెర్రిమొహమా! నీ రహస్యాల్ని లాగడానికి” 

ఈ మాటతో కాడరూస్‌ నిశ్చేష్టుడైనాడు. 


“ఆ! ఆ!” అన్నాడు. గభాల్న తనటోపీ అందుకుని, “ఇప్పుడే కనుక్కుని వస్తాను. ఇప్పుడు 
బుకేర్‌లో సంత జరుగుతూ ఉంటుంది. పారిస్‌నించి నగలవర్తకులు వస్తారక్కడికి. దీన్ని వాళ్లకి 
చూపిస్తాను. నువ్వు ఇల్లు చూస్తూ ఉండు. నేను రెండుగంటల్లో తిరిగి వస్తాను.” 


కాడరూస్‌ పరుగుమీద మెట్లు దిగాడు. ఫాదరీ వెళ్లిన దిక్కుగా కాక, కుడివైపుకు 
వెళ్లిపోయాడు. 


“ఏభైవేల ప్రాంకులు” అని గొణిగింది రాడెల్‌. “నిజంగా ఇది భాగ్యమే. అయినా 
అంత చెప్పుకోదగిన భాగ్యం కాదు.” 


28 


ఇది జరిగిన మరునాడు ముప్ఫైయేళ్ల వయస్సుకల బ్రిటిష్‌ దేశస్థుడొకడు మార్సేల్స్‌ 
మేయర్‌ని దర్శించాడు. అతను నీలికోటు, తెల్లపంట్లాము తొడుక్కున్నాడు. వేషభూషణాలు 
చూస్తే భాగ్యవంతుడని తెలుస్తుంది. 

మేయర్‌తో అతనిలా చెప్పాడు. “నేను రోమ్‌ నగరానికి చెందిన థామ్సన్‌ ఎండ్‌ (ఫ్రెంచ్‌ 
కంపెనీలో గుమాస్తాని. వ్యాపార రీత్యా పదేళ్లనించి మాకు మారెల్‌ ఎండ్‌ సన్‌ కంపెనీతో 
సంబంధముంది. మా వ్యాపార సంబంధం దాదాపు లక్షఫప్రాంకుల వరకూ ఉంటుంది. ఇప్పుడీ 
కంపెనీ దివాలా తీస్తోందని విన్నందువల్ల మాకు భయం కలిగింది. అందువల్ల పనిగట్టుకుని 
మీవల్ల ఈ కంపెనీ గురించిన సమాచారం తెలుసుకోవాలని వచ్చాను.” 


మేయర్‌ అతనివంక ఎగాదిగా చూసి ఇలా చెప్పాడు. “పాపం మారెల్‌ నాలుగైదేళ్లుగా 


106 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


దుస్థితిలోపడ్డారన్న సంగతి నాకు తెలుసును. నేను కూడా ఆయనకి పదివేల (ఫ్రాంకులవరకూ 
బుణమిచ్చినప్పటి కీ, ఆయన వ్యాపారంతో నా కెలాటి సంబంధంలేదు. అందువల్ల ఆ కంపెనీ 
ఆర్థిక స్థితని గురించి తెలపడం నా పనిగాదు. నేను మేయర్ని. మారెల్‌ని గురించి తెలపడం 
నా పనిగాదు. మారెల్‌ని గురించి నన్ను అడగండి. నా హోదాలో నేను చెప్తాను. ఆయన 
నిజాయితీ అయిన మనిషి. ఇంతవరకూ వ్యాపారంలో ఆయన నీతి తప్పడం కాని, మాట 
తిరగడంకాని నే నెరగను. నేను చెప్పగలిగేది అంతవరకే. పైన ఇంకా తెలుసుకోవాలను 
కుంటే కారాగారాల ఇన్స్‌పెక్టర్‌ బోవిల్‌ని అడగండి. మారెల్‌ వ్యాపారంలో అతనికి రెండు 
లక్షల ఫ్రాంకుల పెట్టుబడి ఉంది. భయపడవలసిందేదైనా ఉంటే, నాకంటె అతనికే ఎక్కువ 
తెలుస్తుంది. అతను నొవాలీ వీధిలో ఉంటున్నాడు.” 


మేయర్‌ సంకోచాన్ని గ్రహించి, బ్రిటిష్‌ దేశస్థుడు వెంటనే నొవాలీ వీధికి వెళ్లి బోవిల్‌ని 
కలుసుకున్నాడు. అతన్ని చూసి బ్రిటిష్‌ దేశస్థుడు చకితుడైనాడు. అతన్ని చూడ్డం ఇదే మొదటిసారి 
కాదని తోస్తుంది. కాని బోవిల్‌ బొత్తిగా పరధ్యానంలో ఉన్నాడు. దేన్నిగురించో పిచ్చిగా 
ఆలోచిస్తున్నాడు. ఇతర విషయాల్ని గురించి యోచించడానికి గాని, గత విషయాల్ని జ్ఞప్తికి 
తెచ్చుకోడానికి గాని అతనిమనస్సు స్థిమితంగా లేదు. మేయర్‌ని అడిగినట్లుగానే బ్రిటిష్‌ దేశస్థుడు 
బోవిల్‌ని కూడా అడిగాడు. 


బోవిల్‌ నిసృవాచెంది ఇలా చెప్పాడు : “ఏం చెప్పమంటారు? మీరు 
భయపడుతున్నదంతా నిజం. నేను సర్వనాశనమైపోయాను. మారెల్‌ కంపెనీలో రెండులక్షల 
ప్రాంకులు పెట్టుబడి పెట్టాను. ఇంకొక పదిహేనురోజుల్లో పెళ్లికావలసిన నా కూతురికి అది 
కట్నమివ్వవలసిన సొమ్ము. ఇందులో ఒకలక్ష ఈ నెల పదిహేనో తేదీనీ, మిగతాది వచ్చేనెల 
పదిహేనో తేదీనీ నాకు చెల్లించాలని ఏర్పాటయింది. సరిగ్గా వాయిదాలు దాటకుండా చెల్లించాలని 
మారెల్‌కి తెలియపరిచాను. ఇప్పుడే ఆయన వచ్చివెళ్లాడు. ఫరావో నౌక ఈ పదిహేనో తేదీకి 
రేవు చేరకపోయినట్లయితే బుణం తీర్చలేనని చెప్తున్నాడు.” 


“బుణం చెల్లించలేరని మీరు భయపడుతున్నారా?” 

“అసలు ధనమంతా నీళ్ళపాలయిందనే అనుకుంటున్నాను.” 

“అయితే మీ పెట్టుబడి వాటాలు నేను కొనడానికి సిద్ధంగా ఉన్నాను.” 
“మీరా? అంటే మినహాయింపు ఎక్కువకట్టి తీసుకుంటారా?” 


“లేదు. సరిగ్గా రెండు లక్షలకే కొంటాం. మా కంపెనీ ఆలా వ్యాపారం చెయ్యదండి” 
అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు నవ్వుతూ. జేబులోనుంచి బాంక్‌ నోట్లకట్టలు తీశాడు. దాదాపు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 197 


నాలుగులక్షలుంటుంది కట్టల్లో. 


బోవిల్‌ ఇలా అన్నాడు : “అయ్యా! నేను ముందుగానే మీకు చెప్తున్నాను. బహుశా ఈ 
పెట్టుబడి ధనంలో తిరిగి మీకు నూటికి ఆరువంతులైనా (అంటే దాదాపు రూపాయికి అణాకూడా) 
రాదు” 


“అదంతా నాకు తెలియదు. మాకంపెనీయే చూసుకుంటుంది. థామ్సన్‌ ఎండ్‌ (ఫ్రెంచ్‌ 
కంపెనీ తరఫున వారేది చెయ్యమంటే అది చెయ్యడమే నా పని. నేను సిద్ధంగా ఉన్నాను, డబ్బు 
లెక్క పెట్టి ఇచ్చెయ్యడానికి. నాకు కావలసిందల్లా కమిషన్‌ మాత్రమే.” 


“తప్పకుండా. అందులో తప్పేముంది?” అన్నాడు బోవిల్‌. “మేం మామూలుగా ఇచ్చేది 
నూటికి ఒకటిన్నర. మీకు నూటికి మూడు - అయిదు కావాలా? మీకేం కావాలో చెప్పంది 
ఇచ్చేస్తాను.” 

“నేనూ మాకంపెనీ మాదిరిగానే వ్యవహరిస్తాను. మా వ్యాపారం ఇల్లా ఉండదు. నేను 
కోరేది వేరు. మీరు కారాగారాల తనిఖీ ఆఫీసరనుకుంటాను. మీ దగ్గిరే రిజిస్టర్లు అన్ని ఉంటాయి 
కదా? నాకు రోమ్‌లో విద్య గరిపిన వారిపేరు ఫెరయా. ఆయన అకస్మాత్తుగా అంతర్జానమైనాడు. 
తరవాత నాకు తెలిసింది, ఆయన ఇఫ్‌ కోటలో బందీగా ఉన్నాడని. నిర్బంధంలో ఉండగా 
ఆయనెలా మరణించారో నేను సమాచారం తెలుసుకోవాలి.” 


“నాకతను బాగా గుర్తే” అన్నాడు బోవిల్‌. “పిచ్చివాడు. ఎక్కడో పెద్ద ధన నిక్షేపం 
పాతర ఉన్నట్లు తనకి తెలుసుననుకునేవాడు. తన్ని విడిచిపెట్టినట్లయితే ప్రభుత్వానికి లక్షలకి 
లక్షలు ఇస్తాననేవాడు.” 


“పాపం! ఆయన నిజంగానే చచ్చిపోయాడా?” 


“అవును చచ్చిపోయాడండి. ఆరు నెల్లవుతుంది. కిందటి ఫిబ్రవరిలో. నాకది స్పష్టంగా 
ఎందుకు జ్ఞాపకం ఉందంటే, అప్పుడొక చిత్రమైన సంఘటన కూడా జరిగిందండి. అతని 
గదికి ఏభైగజాల దూరంలో ఒక బోన పార్టిస్ట్‌ ఏజంటు గది ఉండేది. 1815లో నెపోలియన్‌ 
తిరిగి రావడానికి బాధ్యులైన ముఖ్యులలో ఈ ఏజంటు ఒకడు. ఇతన్ని నేను 1816 లోనో 
1817 లోనో చూడ్డం సంభవించింది. అప్పుడతని గదికి వెళ్ళడానికి సిపాయిల్ని కూడా 
వెంటబెట్టుకోవలసి వచ్చింది. అతని ముఖాన్ని నేనెన్నడూ మరిచిపోలేను.” 


బ్రిటిష్‌ దేశస్థుడు చిరునవ్వు నవ్వాడు. “ఏభైగజాల దూరం ఉందనా మీరు చెప్తున్నారు?” 
అన్నాడు. 
“అవునండి. ఏభైగజాలుంటుంది. అయితేం? ఈదుండగుడు ఎల్లాసంపాదించాడో 


198 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


పరికరాలు సంపాదించి, రెండుగదులికీ మధ్య సొరంగంతవ్వాడు. ఆ సొరంగంద్వారా ఇద్దరూ 
కలుసుకునేవారు. అది తరవాత బయటపడింది.” 


“పారిపోవడం కోసం తవ్వింది కాబోలు సొరంగం!” 


“అవునువును. అందుకే. కాని నిర్భాగ్యులు. ఈ లోగానే ఫెరయాకి మూర్చ పట్టుకుని 
చచ్చిపోయాడు.” 


“దాంతో తప్పించుకునే కుట్రభగ్నమైపోయిందన్నమాట!” 

“చచ్చిపోయిన వాడికంతే, కాని ఆదుండగుడికి కాదు. అసలు అతను చచ్చిపోవడమే 
డాంటీకి తప్పించుకోడానికి వీలిచ్చింది. ఇఫ్‌కోటలో చచ్చిపోయిన వాళ్లని శ్మశానంలో 
పాతిపెడతారనుకుని ఉంటాడు. అందువల్ల శవాన్ని తన గదిలోకి తీసుకెళ్లి తనపడక మీద 
పడుకోబెట్టి, తను గోనెసంచిలో దూరాడు. శ్మశానానికి తీసుకువెడతారు కదా అని 
కనిపెట్టుకున్నాడు.” 

“చాలాసాహసం అనాలి. ఎంతధైర్యం ఉండాలి దీనికి!” 

“అబ్బో ధైర్యానికేంలోటు? చెప్పానుకదా చాలాదుండగుడని! అయితే ప్రభుత్వానికి 
తనంతటతనే తన పీడవదిలించేశాడు. అక్కడ చచ్చిపోయిన వాళ్లని గోనెల్లో చుట్టి ఇనపగుళ్లు 
తగిలించి సముద్రంలో పారేస్తారు.” 

“అలాగా?” 

“అవును. డాంటీకి కూడా కాళ్లకి ఇనుపగుండు కట్టి సముద్రంలో పడేశారు.” 

“నిజంగా? అంతపని జరిగిందా?” 


“జరక్క ఏమౌతుంది? గుట్టలమీదనించి గిరవాటు వేసినప్పుడు వాడు ఆశ్చర్యపడి 
ఉంటాడు. అప్పుడు వాడి ముఖంచూస్తే ఎలాగుండేదో!” అని బోవిల్‌ నవ్వుకున్నాడు. 


బ్రిటిష్‌ దేశస్థుడు కూడా నవ్వాడు. “అవును ఊహించవచ్చును. అంటే అతను 
సముద్రంలో మునిగి చచ్చిపోయాడన్న మాట? ఇఫ్‌కోట గవర్నర్‌కి పిచ్చివాడి బాధ, దుండగుడి 
బాధ ఒకేసారి వొదిలిపోయాయన్నమాట.” 


“అవును. వొదిలిపోయాయి.” 
“అయితే దీన్ని గురించి సంజాయిషీ ఏమీ తయారుకాలేదా?” 


“కాకేం! డాంటీకి బంధువులెవరైనా ఉంటే అతను బతికున్నాడో చచ్చిపోయాడో చెప్పమని 
వారు అడగవచ్చు. అందువల్ల అతను చచ్చిపోయినట్లు సర్టిఫికెట్‌ తయారుచేశాను.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 100 


“అతని కేమైనా ఆస్తీ అవీ ఉంటే వారసత్వం కూడా నిర్ణయమైపోడానికి కాబోలు. 
అయితే అతను చచ్చిపోయాడని రూఢేనా?” 


“ఆ రూఢే! సర్టిఫికెట్‌ సిద్ధంగా ఉంది. ఎవరడిగితే వాళ్లకివ్వడానికి.” 
“సరే. మన రిజిస్టర్లమాట చెప్పండి.” 


“అవునవును. ఈ కథలో రిజిస్టర్లమాట మరిచిపోయాను. ఫెరయాని గురించిన 
సమాచారం కావాలికదూ? నాతో లోపలికిరండి. అక్కడ రిజిస్టర్‌ చూపిస్తాను.” 


బోవిల్‌ లేచి పక్కగదిలోకి వెళ్లాడు. బ్రిటిష్‌ దేశస్థుడు అతన్ని అనుసరించాడు. అతన్ని 
ఒకకుర్చీలో కూర్చోబెట్టి, ఒక రిజిస్టర్‌ అతని ముందు పడేసి సావధానంగా చూడమని చెప్పి 
బోవిల్‌ ఇంటిలోకి వెళ్లిపోయాడు. 


రిజిస్టర్‌లో ఫెరయా చచ్చిపోయినాడన్న సర్టిఫికెట్‌ సులువుగానే కనపడింది. బోవిల్‌ 
చెప్పిన కథ అతనికి నచ్చినట్లుంది. గబగబా పేజీలు తిప్పి డాంటీకి సంబంధించిన కాగితాలు 
చూశాడు. 


ఆ కాగితాల్లో అంతా వ్రాసి ఉంది. నేరారోపణ, పరీక్ష మారెల్‌ అర్జీ, దానిపైన విల్‌ఫర్ట్‌ 
సంతకం, అన్నీ కనపడ్డాయి. నేరారోపణ చేసిన కాగితాన్ని తీసి ముడిచి జేబులో పెట్టుకున్నాడు. 
పరీక్ష వివరాలు చదివాడు. అందులో నయర్‌టైర్‌ పేరుమాత్రం ఎక్కడా కనపడలేదు. విల్‌ఫర్ట్‌ 
సలహా ప్రకారం 1815 ఏఫ్రిల్‌లో మారెల్‌ పెట్టుకున్న అర్జీ చదివాడు. సదుద్దేశంతోనే మారెల్‌ 
డాంటీ నెపోలియన్‌కి చేసిన సేవను గురించి ఉగ్రేక్షించి వ్రాశాడు అర్జీలో. ఇదంతా నిజమేనని 
తన అభిప్రాయం తెలుపుతూ విల్‌ఫర్ట్‌ పక్కనే సంతకం పెట్టాడు. 

ఇప్పుడీ వ్యవహారమంతా స్పష్టంగా తెలిసిపోయింది. ఈ అర్జీని విల్‌ఫర్ట్‌ దాచేసి, 
నెపోలియన్‌ మళ్ళీ పదవిభ్రష్టుడైన తరవాత ఉపయోగించాడన్నమాట. 

మెల్లిగా పేజీలు తిప్పుతుంటే ఒకచోట తన పేరు ప్రక్కనే ఈ వాక్యాలు కనపడ్డాయి. 
“ఎడ్మండ్‌ డాంటీ - బోనపార్టిస్ట్‌, దౌర్జన్యపరుడు. నెపోలియన్‌ ఎల్బానించి తిరిగి రావడానికి 
చాలా తోడ్చడ్డాడు. ఇతన్ని రహస్యనిర్భంధంలో ఉంచాలి. గట్టి పహరాపెట్టాలి.” 

ఈ వాక్యాలకింద మరొక దస్తూరీలో “ఇంక ఇతనివిషయంలో చెయ్యదగిందేదీ లేదు” 
అని వ్రాసివుంది. 

దస్తూరీలు పోల్చిచూడగా పై వాక్యాలు విల్‌ఫర్ట్‌ వ్రాసినవేనని స్పష్టపడింది. కిందిమాటలు 
ఎవరో తనిఖీ ఆఫీసరు ఉపకారం చెయ్యడానికి ప్రయత్నించి, పై వాక్యాలుచదివి, భయపడి 
ఇలా వ్రాసి ఉంటాడు. 


200 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


గదిలోకి వచ్చి కూర్చున్న బోవిల్‌ పత్రిక చదవడంలో, బ్రిటిష్‌ దేశస్థుడు డాంగ్లర్‌ 
వ్రాసిన నేరారోపణ పత్రాన్ని తీసి దాచుకోడం గమనించలేదు. ఆ పత్రంమీద ఫిబ్రవరి 27, 
మార్సేల్స్‌ తపాలాముద్ర ఉంది. బోవిల్‌ ఇది చూసినప్పటికీ, ఈ పత్రం ఏమంత అవసరమయింది 
కాదనుకుని, చూడనట్టు ఊరుకునే వాడే. దీనికంటె అతనికి రెండులక్షల ఫ్రాంకులు ముఖ్యం. 
రిజిస్టర్‌ మూసేసి బ్రిటిష్‌ దేశస్తుడు లేచి నిలబడాడు. “మీకు కృతజ్ఞుణ్ని నాపనైపోయింది. 
థి డ కా (a 
ఇంక నేను నావాగ్గానాన్ని నిలబెట్టుకోవాలి. మీకు మారెల్‌ ఎంత బుణం ఉన్నారో వ్రాసి ఇచ్చి, 
ధనం ముట్టినట్లు నాకు రసీదివ్వండి. మీకు ధనం ఇచ్చేస్తాను.” అన్నాడు. 


బోవిల్‌ గబగబా రసీదు వ్రాసి, అదీ, బుణపత్రం ఇచ్చేశాడు. బ్రిటిష్‌ దేశస్థుడు నోట్లు 
లెక్కపెట్టి ఇచ్చేశాడు. 


29 


మారెల్‌ కంపెనీ కార్యాలయాన్ని మంచిరోజుల్లో చూసినవారు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేరు. 
వ్యాపార సంస్థలో ఉండవలసిన హడావిడి, పనిరద్దీ ఇప్పుడక్కడ కనిపించవు. కార్యాలయం చిన్న 
బోయినట్లుంది. పాత ఉద్యోగులలో ఇద్దరు మాత్రం ఇప్పుడు మిగిలారు. ఒకడు ఇరవైనాలుగేళ్ల యువకుడు. 
అతనిపేరు ఇమాన్యూల్‌ రేమండ్‌. మారెల్‌ కుమార్తెను ప్రేమించాడు. రెండోవ్యక్తి కాషియర్‌. వృద్దుడు. 
ఒక కన్ను గుడ్డి. ఇతన్ని అందరూ కాక్లే అని పిలుస్తారు. 


కాళ్లే మొదటినుంచీ మారెల్‌ కంపెనీనే అంటి పెట్టుకుని ఉన్నాడు. అయితే అతని ఉద్యోగంలో 
చిత్రమైన మార్పు వచ్చింది. కాషియర్‌ దగ్గిరనించి దర్వాన్‌ వరకూ అన్ని ఉద్యోగాలూ అతనే 
చేస్తున్నాడిప్పుడు. మారెల్‌ కంపెనీకి చెడ్డరోజులు వచ్చినా అతనొక్కడే విడిచి వెళ్లిపోకుండా ఉన్నవాడు. 
ఈ కంపెనీ తప్పకుండా మళ్లీ వృద్ధిలోకి వచ్చి తీరుతుందని అతనికి గుడ్డినమ్మకం. కంపెనీ పట్ల భక్తి 
ఎక్కువ. 


మారెల్‌ కంపెనీలో కాక్లే ఇరవై ఏళ్లనించి పనిచేస్తున్నాడు. కంపెనీస్థితి ఎలాగున్నప్పటికీ అతనికి 
జీతంమాత్రం నెలకి నిక్కచ్చిగా అందుతోంది. గడిచిన మాసానికి లెక్కలు తయారుచేసి ఉంచాడు. 


లెక్కల్లో మారెల్‌ ఒక పొరపాటు చేసినట్లు కాక్లే కనిపెట్టాడు. డెబ్ఫెసెంట్లు తనకెక్కువ ఇచ్చాడు. 
అది తీసుకెళ్లి భక్తితో యజమానికిచ్చి పొరపాటు చూపించాడు. మారెల్‌ విషాదం ఉట్టిపడే చిరునవ్వుతో, 
డబ్బుని ఖాలీ (డాయర్‌లో పడేసి, “నిజంగా నువ్వు నీతికి బంగారంతో సమానమోయ్‌!” అన్నాడు. 


గతమాసం కష్టంమీద గడిచింది. కాని అప్పటినించీ రోజులు మరింత గద్దుగా ఉన్నాయి. 
ఇకముందు చెల్లింపులకోసం ఉన్న ధనమంతా అడుగంటా గీకి ఇయ్యవలసి వచ్చింది. తన దుస్థితి 
నగరంలో తెలిసిపోతుందనే భయంతో, రహస్యంగా బుకేర్‌ సంతకి వెళ్లి భార్యవీ కూతురువీ నగలు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 201 


కొన్నింటిని అమ్మి డబ్బు తెచ్చాడు. ఈ డబ్బుతో ఇప్పటికి ఖర్చు తట్టుకోవచ్చు. కాని ఖజానా పెట్టి 
ఖాలీగా ఉంది. 


థామ్సన్‌ ఎండ్‌ ఫ్రెంచ్‌ కంపెనీ గుమాస్తా వచ్చేసరికి పరిస్థితులిలా ఉన్నాయి. ఆ గుమాస్తాని 
కంపెనీ కార్యాలయంలో ఇమాన్యూల్‌ పలకరించాడు. మాట్లాడవలసిన బాధ యజమానికి లేకుండా, 
తనే అతను వచ్చిన పనేదో కనుక్కోడానికి ప్రయత్నించాడు. కాని గుమాస్తా ఇతనితో ఏ విషయాన్నీ 
చెప్పడానికి ఒప్పుకోలేదు. మారెల్‌తో స్వయంగా మాట్లాడాలన్నాడు. ఇమాన్యూల్‌ దీర్ణనిశ్వాసం విడిచి 
గుమాస్తాని కాళ్లేకి ఒప్పగించాడు. వీరిద్దరికీ మేడమెట్లవద్ద పదిహేడేళ్ల చక్కని యువతి ఒకామె కనపడింది. 
ఆమె కొత్తపురుషుని భయంతో చూసింది. కాక్లే అది కనిపెట్టలేదు. కాని బ్రిటిష్‌ దేశస్థుడు గమనించాడు. 


“మారెల్‌ గదిలో ఉన్నారా జూలీ?” అని అడిగాడు కాళ్లే. 


జూలీ జంకుతూ చెప్పింది : “అక్కడే ఉన్నారనుకుంటాను. అయినా ముందు మీరు 
వెళ్లిచూసిరండి. అక్కడ ఆయన ఉన్నట్లయితే అప్పుడీయన్ని లోపలికి పిలుచుకువెళ్లవచ్చు.” 


“ముందు చెప్పి తరవాత నన్ను పిలుచుకువెళ్లవలసిన అవసరం లేదండి. థామ్సన్‌ ఎండ్‌ 
ఫ్రెంచ్‌ కంపెనీ గుమాస్తా వచ్చాడని చెప్తే చాలు” అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు. 


యువతి ముఖం పాలిపోయింది. గబగబా మెట్లుదిగి ఇమాన్యూల్‌ వద్దకు వెళ్లింది. ఈ లోగా 
కాళ్లే మేడమీద వరండాలో గుమాస్తాని కూర్చోబెట్టి ఒక గదిలోకి వెళ్లాడు. తరవాత ఇవతలికి వచ్చి 
గుమాస్తాని పిలిచాడు. 


మారెల్‌ ఒక మేజావద్ద కూర్చుని చిళ్టాలు తిరగవేస్తున్నాడు. పద్నాలుగేళ్లలో అతనిలో చాలామార్చు 
వచ్చింది. ముఖం తెల్లగా పాలిపోయింది. తల పూర్తిగా నెరిసిపోయింది. ముఖమంతటా ముడతలు 
పడ్డాయి. ఒకప్పుడు స్టెర్యాన్ని స్ఫురింపచేసే అతని ముఖంలో ఆందోళన, చాంచల్యం వ్యక్తమౌతున్నాయి. 
ఏ విషయంలోనూ ఏ నిర్ణయానికీ రాలేకపోతున్న స్థితి స్పష్టపడుతోంది. 

కొత్త వ్యక్తిని చూడగానే అతనిక ఆందోళన అధికమయింది. “మీరు నాతో మాట్లాడవలసిన 
పని ఉందన్నారా?” అని అడిగాడు. 

“అవునండి. నేనెవరితరఫున వచ్చానో తమకి తెలుసుననుకుంటాను.” 

“అవును. థామ్సన్‌ ఎండ్‌ (ఫ్రెంచ్‌ కంపెనీ తరఫున వచ్చారని మా కాషియర్‌ చెప్పాడు.” 


“అవునండి. మా కంపెనీ ఈ మాసంలోనూ వచ్చేమాసంలోనూ మొత్తం నాలుగులక్షల ప్రాంకులు 
ఫ్రాన్స్‌ దేశంలో చెల్లించాలి. మీ కంపెనీ ఎన్నడూ గడువుదాటకుండా ధనం చెల్లిస్తూ ఉంటుంది. 
కాబట్టి, మీ సంతకంతో వచ్చిన బిల్లులు అన్నిటినీ మా కంపెనీ తీసుకుని ధనం ఇస్తూవచ్చింది. 
ఇప్పుడా బిల్లుల తాలూకు ధనాన్నిమీ వద్ద తీసుకుని ఈ దేశంలో మేం చెల్లించవలసినది చెల్లించడానికి 
నన్ను పంపారు.” 


మారెల్‌ తడబడుతూ, “మొత్తం ఎంతుంటుంది?” అన్నాడు. 


బ్రిటిష్‌ దేశస్థుడు జేబులోనించి ఒక కాగితాల కట్ట తీసి చూస్తూ ఇలా చెప్పాడు : “మొట్ట 


202 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మొదట కారాగారాల తనిఖీ ఆఫీసరు బోవిల్‌ మా వద్ద తీసుకున్న రెండులక్షల ఫ్రాంకుల బిల్లుంది. ఇది 
ఉందని మీరాప్పుకుంటారా?” 


“తప్పకుండా ఒప్పుకుంటాను. అయిదేళ్ల కిందట అతనా ధనం నాకు నూటికి నాలుగున్నర 
వడ్డీకి ఇచ్చాడు.” 

“అది మీ రెప్పుడు చెల్లించాలి?” 

“ఈ నెల పదిహేనోతేదీని సగం, వచ్చేనెల పదిహేనో తేదీని మిగతా సగం ఇవ్వాలి.” 


“ఆది సరిపోయిందండి. తరవాత మీ సంతకాలతో వచ్చినది ముప్పై రెండున్నర వేల ఫప్రాంకులికి 
బిల్లులున్నాయి. ఇవిగో.” 


“అవునండి. అవన్నీ నాకు గుర్తే. ఇంతేనా, ఇంకా ఉన్నాయా?” 
“ఉన్నాయండి. ఇవి కాక రెండు లక్షల ఎనభైఏడున్నర వేల ప్రాంకులికి సెక్యూరిటీ లున్నాయండి. స 
ఈ లెక్కల్ని బ్రిటిష్‌ దేశస్థుడు ఏకరువుపెడుతున్నప్పుడు మారెల్‌ పడిన మనోవ్యధను వర్ణించడం 


“రెండులక్షల ఎనభై ఏడున్నరవేలు” అని గొణిగాడు. మాటలు పెదవులమీద తేలిపోతున్నాయి. 


“అవునండి” అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు. “మీరీ బుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నారని 
మార్చేల్స్‌ నగరంలో వదంతులున్నాయని మీకు నేను చెప్పక తప్పదంది.” 


ఈ కరుకుమాటలు వినేసరికి మారెల్‌ ముఖం మరింత పాలిపోయింది. అతన్ని భీతి 


ఆవహించింది. 


“అయ్యా! మారెల్‌ ఎండ్‌ సన్‌ కంపెనీ నేటివరకూ ఒక్క బిల్లు గడువుకి చెల్లించకుండా 
ఉన్నదిలేదు.” 


“అవునవును. అది మాకు తెలుసునండి. కాని ఇప్పుడీ బిల్లుల్ని మీరు గడువులోపల చెల్లించగలరా 
అని అడుగుతున్నాను.” 


మారెల్‌ వొణికిపోయాడు. కొత్త వ్యక్తిని శ్రద్ధగా పరిశీలించి ఇలా అన్నాడు : “చెల్లించగలను 
- నా ఓద క్షేమంగా రేవు చేరినట్లయితే. చేరుతుందనే ఆశపడుతున్నాను. కాని ఏ ప్రమాదం వల్లనైనా 
ఫరావోనౌక రాకపోయినట్లయితే, బిల్లు చెల్లింపు కట్టి పెట్టవలసి ఉంటుంది.” 


“ఈ చిక్కులో మీకు సహాయం చెయ్యగల మిత్రులెవరూ లేరా?” 


మారెల్‌ చిరునవ్వు నవ్వాడు. కాని అది చిరునవ్వులా లేదు. ఇలా అన్నాడు : “ఇటువంటి 
విషయాల్లో మిత్రులుండరు. వ్యాపారబాంధవ్యాలు మాత్రమే ఉంటాయి.” 


“నేను వస్తున్నప్పుడు రేవులోకి ఒక ఓడ వస్తుండగా చూశాను.” 


“తెలుసును.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 203 


“అది మీ ఓడ కాదా?” 
“కాదు. అది బోర్జోనగరానికి చెందిన ఓడ. దానిపేరు లా గిరాండ్‌.” 
“ఆ ఓడ నావికులు మీ ఓడనిగురించి సమాచారం చెప్పలేరా?” 


“నేను నిజం చెప్పేస్తున్నానండి. నా ఓడనిగురించి సమాచారం తెలియక ఎంత 
బాధపడుతున్నానో, తెలిస్తే అంతకంటె బాధపడవలసి వస్తుందని భయపడుతున్నాను. సమాచారం 
రానంత వరకూ కనీసం ఆశ అనేదైనా ఉంటుంది.” 


“అదేమిటి?” అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు వెనక్కి తిరిగి. “ఆ రొదేమిటి?” 


మెట్లదగ్గర పెద్దధ్వని, కలవరం వినవచ్చాయి. ఎవరో విలపిస్తూ అటూ ఇటూ 
పరుగులెడుతున్నారు. 


ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మారెల్‌ శరీరం యావత్తూ కంపించిపోతోంది. 
కొత్తవ్యక్తి జాలిగా అతని వంక చూస్తున్నాడు. గది తలుపు తెరుచుకుంది. జూలీ కనపడింది. ఆమె 
బుగ్గలు కన్నీళ్లతో తడిసిపోయాయి. ముఖం పాలిపోయింది. మారెల్‌ లేచి నిలబడ్డాడు. 


“నాన్నా!” అంటూ వచ్చి తండ్రిచేతుల్లో వాలిపోయింది. 
“నా నోటితో ఎలా చెప్పను?” అని వెక్కి వెక్కి ఏడ్చింది. 


“అయితే, ఫరావో కూడా మునిగిపోయిందా?” అన్నాడు మారెల్‌ వొణికిపోతూ. కూతురు 
సమాధానం చెప్పలేదు. అవునన్నట్లు తలూపింది. 


“మరి నావికులు?” అని అడిగాడు మారెల్‌. 
“అందరూ బతికారు” అంది కూతురు. “బోర్జోనౌక వాళ్ళనందర్నీ రక్షించింది.” 


మారెల్‌ ఊర్థ్వదృష్టితో చేతులెత్తి నమస్కరించాడు. ఏదో దివ్యశక్తివల్ల బాధని జయించినట్లు, 
సుఖదుఃఖాలకతీతమైన భావం ఒకటి అతని ముఖంలో వ్యక్తమౌతోంది. “ఈ బాధలితరులెవరికీ వద్దు 
భగవంతుడా! ఈ పరీక్షకి నన్నాక్కొడినే నువ్వెంచుకున్నందుకు నేను కృతజ్ఞుణ్ని” అన్నాడు. 


బ్రిటిష్‌ దేశస్థునికి కళ్లు చెమ్మగిల్లినాయి. 


చిట్టచివరికి తేరుకుని మారెల్‌ బిగ్గరగా అన్నాడు : “మీరందరూ అక్కడ నిలబడ్డం ఎందుకు? 
ఇలా రండి.” 


ఇంతలో మారెల్‌ భార్య విలపిస్తూ ప్రవేశించింది. ఆమె వెనక ఇమాన్యూల్‌ వచ్చాడు. ఆ 
వెంట మొరటు తేరిన నావికులు వచ్చారు. 


“ఎల్లా మునిగిపోయింది?” అన్నాడు మారెల్‌. 


“ఇలా రా, పెనిలన్‌” అని ఒక నావికుని పిలిచాడు ఇమాన్యూల్‌. “ఏం జరిగిందో చెప్పు” 
అన్నాడు. 


204 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


పెనిలన్‌ నోట్లో పొగాకు తమ్మి ఈ బుగ్గనించి ఆ బుగ్గకి తీసుకుని, ఒక అడుగు ముందుకు 
వచ్చి, ఒక్క కాలుమీదే ఒంటి బరువంతా మోపుతూ, రెండో కాలు కదుపు కుంటూ ఇలా చెప్పాడు. 


“తుపాను అందుకనేసరికి బ్లాంక్‌ అగ్రానికీ, బోయడల్‌ అగ్రానికీ మధ్య ఉన్నామండి. 
వారంరోజులు గాలి నిక్షేపంలా ఉంది. ఆ తరవాత జోరెక్కింది. నేను చుక్కాని దగ్గిరున్నాను. కెప్టెన్‌ నా 
దగ్గిర కొచ్చి 'ఆమూల ఆ మబ్బులేమిటోయ్‌ పెనిలన్‌ అన్నాడు. 'ఏమిటేమిటి? అవి జోరుగా ఇటువైపే 
పనిగట్టుకుని వస్తున్నాయి అన్నాను. “నేనూ అదే అనుకుంటున్నాను అన్నాడు కెప్టెన్‌. తెరపగ్గాలు 
వొదులు చెయ్యమని అక్కడనించే ఆయన కేకపెట్టాడు. వొదులు చెయ్యడానికి చాలాసేపు పట్టింది. 
వొదులు చేశారో లేదో, రివ్వుమని కొడుతూవచ్చిపడింది హోరుగాలి. బోటు ఊగిపోడం మొదలెట్టింది. 
“అయితే తెరచాప మరీ ఎక్కువుందోయ్‌” అన్నాడు కెప్టెన్‌. “అందరూ తలో చెయ్యివేసి తెరచాపలు 
దించండి” అని కేకపెట్టాడు. అయిదు నిమిషాల్లో పెద్ద చాప దించేశారు. ఇంకా పై చాపలూ, వెనకచాపలూ 
ఉన్నాయి. “ఏమిటోయ్‌ బుర్ర ఊపుతున్నావ్‌ పెనిలన్‌?” అన్నాడు కెప్టెన్‌. “ఏముంది? ఇది పెద్దతుపానే. 
కాకపోతే నాపేరు పెనిలన్‌ కాదు” అన్నాను. నా మాటలింకా పూర్తి కానేలేదు, ముందుగా ఒక తెర 
గాలి కొట్టింది. కెరటాలు లేచిపోయినాయి. కెప్టెన్‌కి ఇదంతా తెలుసును. 'మీది తెరచాపల్లో రెండు 
దించండి” అని కేకపెట్టాడు. పక్క పొడుగు పగ్గాలు విప్పమన్నాడు. వెనక తెరచాపలు దించమన్నాడు.” 


“అబ్బే, ఆ సముద్రంలో అది చాలదు” అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు. “నేనైతే నాలుగు తెరచాపల్ని 
దించి ఉండేవాణ్ణి” అన్నాడు. 


హఠాత్తుగా కొత్త వ్యక్తి ఇలా మాట్లాడేసరికి అందరూ తెల్లబోయారు. అతని కంఠస్వరం స్థిరంగా 
ఉంది. 


“మేము అంతకంటె ఎక్కువే చేశాం” అన్నాడు పెనిలన్‌. “పై తెరలన్నీ దించేసి, చుక్కాని 
గాలికి వాలుగాతిప్పాం. పదినిమిషాల్లో బోటు బాణంలాగ పరిగెత్తడం మొదలెట్టింది.” 


“బోటు చాలా పాతది. అది అలా వొదిలిపెట్టవలసింది కాదు” అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు. 


“సరిగ్గా అదే జరిగింది.” అన్నాడు పెనిలన్‌. “ఒకచోట నీరెక్కడం మొదలు పెట్టింది. అది 
కప్పడానికి ప్రయత్నం చేశాం. ఇంక మనం మునిగిపోతామనుకుంటాను పెనిలన్‌” అన్నాడు కెప్టెన్‌. 
“చుక్కాని నాకిచ్చి, నువ్వ కిందితొట్టిలోకెళ్లు అన్నాడు. చుక్కాని వొదిలేసి తొట్టిలో కెళ్లాను. అప్పుడే 
అక్కడ మూడడుగులలోతు నీరెక్కింది. పైకి పరిగెత్తి పంపులు తెమ్మని కేకలెట్టాను. కాని అప్పటికే 
అంతా మించిపోయింది. పంపులో ఎంత తోడినా లాభం లేకపోయింది. తోడిన దానికి రెట్టింపు 
నీరెక్కుతోంది.” 


“తరవాత?” అన్నాడు బ్రిటిష్‌ దేశస్థుడు. 


“నీళ్లు గంటకి రెండంగుళాల చొప్పున మట్టం ఎక్కుతోంది. చిట్టచివరికి కెప్టెన్‌ అన్నాడు. 
“చాలింక రండి. మనం చెయ్యగలిగినంతా చేశాం. మారెల్‌ మనమీద మాట వెయ్యలేరు.” ఇంక చిన్న 
బోట్లు దించమన్నాడు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 205 


పెనిలన్‌ ఈ మారు మారెల్‌ వంక తిరిగి అన్నాడు “చూడండి. మాకు ఫరావో అంటే ప్రీతి 
లేకపోలేదు. నావికుడికి నౌకంటే ఎంత ప్రాణమైనప్పటికీ, తన ప్రాణంకంటె తీపికాదు. అందువల్ల 
చిటికలో చిన్నబోట్లు ఓడమీదనించి దిగాయి. పెద్ద పడవలోకి ఎనమండుగురం ఎక్కాం. కెప్టెన్‌ ఓడ 
దిగి రానంటాడు. కాని నేనే అతన్ని నడుముపట్టుకుని బలవంతాన పడవలోకి గెంటి, ఆఖర్ని నేనూ 
దూకాను. ఇంకొక్క క్షణం ఆలస్యమైతే, ప్రాణాలకి ముప్పువచ్చేదే. నేను దూకీ దూకగానే ఫెళఫెళమని 
చప్పుడయింది. కన్నుమూసి తెరిచేటంతలో తెరచాపకొయ్యలు విరిగిపోయాయి. తెరచాప లెగిరిపోయాయి. 
ఇంక మామాట ఆట్టే చెప్పవలసింది లేదు. మూడు రోజులు ఆహారం నీరులేవు. తరవాత లా గిరాండ్‌ 
కనపడింది. సంజ్ఞచేశాం. వెంటనే అది మా దగ్గిరకొచ్చి, అందర్నీ ఎక్కించుకుంది. అంతా సరిగ్గా నేను 
చెప్పినట్లుగానే జరిగింది. ఒక్కమాట పొల్లులేదు. నేను నావికుణ్ని. ప్రమాణంచేసి చెప్తున్నాను.” 


మారెల్‌ దీర్గనిశ్వాసం విడిచాడు. మెల్లిగా ఇలా అన్నాడు : “నాయనా మీరు ధైర్యవంతులు. 
మొదటినించీ నన్నునా దురదృష్టమే వెన్నాడుతోంది. నా కర్శనే నేను దూషించుకోవాలి. మీకెంతెంత 
జీతాలు రావాలో చెప్పండి.” 


“మూడు మాసాల జీతం రావాలండి” అన్నాడు పెనిలన్‌. 


“కాక్ల్లే వీళ్లందరికీ ఒక్కొక్కడికి రెండువందల ఫ్రాంకులు చొప్పున ఇయ్యి. నా రోజులు బాగుంటే 
పైన రెండేసి వందలివ్వవలసినవాణ్ని, కాని నా స్థితి బాగుండలేదు. నా దగ్గిరింక మిగిలిన ధనం నాది 
కాదు. నన్ను క్షమించండి.” 


పెనిలన్‌ జాలిగా నవ్వాడు. వెనక తన మిత్రులతో గుసగుసలాడి మళ్ళీ ముందు కొచ్చాడు : 
“మా వాళ్ళిప్పటికి ఏభై ఫ్రాంకులిస్తే చాలునంటున్నారండి, మిగతాది తరవాత ఇవ్వచ్చునండి.” అన్నాడు. 


మారెల్‌కి దుఃఖం పొంగివస్తున్నట్లుంది. దిగమింగి ఇలా అన్నాడు : “నాయనా! మీ మేలు 
నేనెన్నడూ మరిచిపోలేను. నిజంగా మీ అందరి హృదయాలూ బంగారం. ఫరవాలేదు. డబ్బు తీసుకోండి. 
మీ కింకెక్కడైనా ఉద్యోగం దొరికితే చేరండి.” 


ఈ ఆఖరిమాటతో నావికుల్లో గడబిడ బయలుదేరింది. అందరూ భీతితో ఒకరి ముఖాలొకరు 
చూసుకున్నారు. పెనిలన్‌ నిశ్చేష్టుడైనాడు. కాస్తంతలో తప్పింది కాని లేకపోతే పొగాకు తమ్మిగొంతుకలో 
అద్దుపడేదే. “అంటే, మమ్మల్ని ఉద్యోగం నించి తొలగిస్తున్నారా? మేంచేసిన పని మీకు నచ్చలేదా?” 
అన్నాడు. 


“లేదు లేదు” అన్నాడు మారెల్‌. “నచ్చకపోవడం కాదు. నేను మిమ్మల్ని తొలగించడం లేదు. 
కాని నేనేం చెయ్యగలను? నాకింక ఓడలు లేవు. నావికులింక నాకవసరం లేరు.” 


“ఏమిటి? మీకింక ఓడలే లేవా? లేకపోతే కొత్తవి కట్టించేవరకూ మేం ఉండగలం లెండి.” 


“కాని కొత్త ఓడలు కట్టించడానికి నా దగ్గిరధనంలేదు పెనిలన్‌. మీరు భక్తితోనూ పప్రేమవల్లనూ 
నా దగ్గిరే ఉంటామంటున్నారు. కాని ప్రయోజనంలేదు.” 


“మీ దగ్గిర ధనం లేకపోతే మాకెందు కిస్తారీజీతాలు? ఫరావో అలంకారాలన్నీ పోయి ఒట్టి 


206 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మోడుసముద్రంమీద తేలుతోంది. అలాగే మేమూ ఉంటాం.” 


“చాలు నాయనా చాలు.” అన్నాడు మారెల్‌. అతనికి దుఃఖం ఆగడంలేదు. “మీరు వెళ్లండి. 
మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎప్పటికైనా మంచిరోజులు వస్తాయేమో. ఇమాన్యూల్‌, నువ్వు వీళ్లని తీసుకెళ్లి 
నేను చెప్పినట్టు చెయ్యి” మారెల్‌ కాక్లేకి కూడా సంజ్ఞచేశాడు. వాళ్లందరూ వెళ్లిపోయారు. 


మారెల్‌ భార్యతోనూ కుమార్తెతోనూ “నేనీ పెద్దమనిషితో మాట్లాడాలి. ఒక్క క్షణం వెళ్లండి” 
అన్నాడు. 


స్రీలిద్దరూ బ్రిటిష్‌ దేశస్థుడక్కడున్నాడని అప్పుడుగాని కనిపెట్టనేలేదు. అతనివంక చూసి 
వెళ్లిపోయారు. 


మారెల్‌ కుర్చీలో కూలబడిపోయాడు. “అంతా చూస్తూనే ఉన్నారు కదా? అంతా విన్నారు. 
ఇంక నేను చెప్పవలసిందేమీలేదు.” 


“చూశానండి, మరొకముప్పు వచ్చిపడింది మీకు. అందువల్లనే నేనొక చిన్న సహాయం 
చెయ్యాలనుకుంటున్నాః ల 


“అయ్యో” అనుకున్నాడు మారెల్‌. 

“ఉండండి. మీ కంపెనీలో మా పెట్టుబడికూడా ఉందికాదూ?” 

“ఏమున్నా లేకపోయినా, త్వరలో చెల్లించవలసిన బిల్లులు చాలా ఉన్నాయి మీ దగ్గిర.” 
“మీకు మరికొంత గడువు కావాలా?” 

“మరికొంత గడువే ఇస్తే, నా పరువూ, నా ప్రాణాన్నీ కాపాడినవారౌతారు.” 

“ఎంత గడువు కావాలి?” 

మారెల్‌ కొంచెం తటపటాయించాడు. తరవాత “రెండు మాసాలు” అన్నాడు. 


“సరే. మీకు మూడు మాసాలు గడువిస్తాను. సెప్పెంబర్‌ 5వ తేదీవరకూ. ఆ రోజుని సరిగ్గా 
ఉదయం 11 గంటలకి - అంటే ఈ వేళకే - మీ దర్శనం చేసుకుంటాను.” 


“తప్పకుండా. ఆ గడువుకి నేను ధనమైనా ఇస్తాను. లేదా చచ్చిపోతాను.” ఈ మాటలనేటప్పుడు 
అతని గొంతు బిగుసుకుపోయింది. 


కొత్త బిల్లులు వ్రాయబడినాయి. పాతవి చింపి ముక్కలు చేశారు. మూడు మాసాలలో 
ఓడయజమాని తన సంపదనంతా పోగుచేసి ధనం చెల్లించాలి. 


మెట్లవద్ద బ్రిటిష్‌ దేశస్థునికి జూలీ ఎదురయింది. ఆమె మెట్లు దిగుతున్నట్లు కనపడింది. కాని 
నిజానికి అతనికోసం ఎదురుచూస్తోంది. 


భక్తితో అతనికి నమస్కరించింది. ఆమె నోట మాటరాలేదు. బ్రిటిష్‌ దేశస్థుడు అతిమెల్లిగా 
ఆమెతో అన్నాడు. “మీకు 'సింద్‌బాద్‌” అనే సంతకంతో ఒక రోజుని ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 207 


ఉన్న ప్రకారం, అక్షరాలా చెయ్యండి. అది ఎంత వింతగా కనపడినాసరే మానవద్దు.” 
“అలాగేనండి” అంది జూలీ. 


“మంచిది. నేను వెడుతున్నాను. మీ రెప్పుడూ న్యాయం తప్పకుండా ఉంటే, భగవంతుడే 
తప్పక మేలుచేస్తాడని మరవకండి. ఇమాన్యూల్‌ని పెళ్ళిచేసుకుని సుఖపడుగలరు.” ఈ మాటలు చెప్పి 
నూతనవ్యక్తి మెట్లుదిగి వెళ్లిపోయాడు. కింద అతనికి పెనిలన్‌ కనపడ్డాడు. అతని రెండు చేతుల్లో 
నూరు ఫ్రాంకుల చొప్పున ఉన్నాయి. తీసుకువెళ్లిపోడమా లేక ఇచ్చెయ్యడమా అని నిర్ధారించుకోలేకుండా 
ఉన్నట్లు కనపడ్డాడు. బ్రిటిష్‌ దేశస్థుడు అతనితో అన్నాడు : “నాతో ఒకసారి రండి. మీతో మాట్లాడవలసిన 
పని ఉంది.” 


30 


అనుకోకుండా థామ్సన్‌ ఎండ్‌ (ఫెంచ్‌ కంపెనీ ఏజంటు మూడు మాసాలు 
గడువివ్వడంతో, తన నింక శనిగ్రహం విడిచిపెట్టేశాడనీ, మల్ళీ మంచిరోజులు వస్తాయనీ 
మారెల్‌ భావించాడు. దీన్ని గురించి ఆలోచించినకొద్దీ అతనిపట్ల ఏజంటుకి ఎందుకింత 
దయకలిగిందో బోదపడ్డంలేదు. బహుశా ఇందులో స్వార్థచింత ఉండవచ్చునని మాత్రమే 
అతనికి తోచింది. “మూడు లక్షల ప్రాంకులివ్వవలసిన మనిషిని ఇప్పుడు నాశనంచేసి 
తెచ్చుకునేనష్టానికి బదులు, మూడు మాసాల తరవాత మూడు లక్షలూ తీసుకోడం మంచిది; 
అని ఏజంటు తల్చివుంటాడనుకున్నాడు. 


అతని దురదృష్టవశాత్తూ, వ్యాపారబాంధవ్యం కల ఇతరులు ఇంతవరకూ కృతఘ్నత 
వల్లకానీ, గుడ్డితనంవల్లకానీ ఈ పాటి నమ్మిక చూపలేకపోయారు. ఒకదాని తరవాత ఒకటిగా 
తగిలిన ఈ దెబ్బలకి అతను తట్టుకుని నిలవలేడని మార్సేల్స్‌లో వ్యాపారులనుకున్నారు. కాని 
నెల తిరిగేసరికి మారెల్‌ కంపెనీలో ఎప్పటి మాదిరిగానే గడువులోపల చెల్లింపులు సాగిపోతూ 
ఉండడంతో, అందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగింది. 


అయినా వ్యాపారులికి పూర్తి నమ్మకం కలగలేదు. నెల పూర్తయేసరికి అతని లెక్కల్లో 
పెద్ద లోటు కనిపించి తీరుతుందనుకున్నారు. 


ఆ నెల గడిచిపోయింది. మారెల్‌ తనకు గల ఆధారాలన్నిటినీ కూడదీసుకోడానికి 
బ్రహ్మాండమైన కృషి చేశాడు. ఇదివరలో అతని సంతకంతో వచ్చే ఏ బిల్లయినాసరే, ఏతేదీదైనాసరే 
ఇట్టే మన్నించబడేది. ఇప్పుడతను తొంభైరోజులలోపుకే బిల్లులిస్తున్నాడు. కాని ఇతని బిల్లులు 
వెళ్లేసరికి బాంకులు మూసేసి ఉండేవి. అయితే చేతిలో కొద్దిగా డబ్బు తిరుగుతూ ఉందేది. 


208 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


దానితోనే జూలై నెలాఖరువరకూ గడిపాడు. 


థామ్సన్‌ ఎండ్‌ (ఫ్రెంచ్‌ కంపెనీ ఏజంటుమాత్రం ఆ తరవాత మళ్లీ మార్సేల్స్‌ నగరంలో 
కనపడలేదు. ఫరావోనావికులు వేరే ఎక్కడో కుదురుకున్నట్లున్నారు. అందరూ ఒక్కసారే 
కనపడకుండా మాయమైనారు. 

వ్యాపారాన్ని వృద్ధిపరచడానికి మారెల్‌ ఆగస్టుమాసంలో కృషి చేశాడు. ఆగస్టు 20వ 
తేదీని అతను గుర్రాలబండి ఎక్కడం కొందరు చూశారు. ఈ నెలాఖరుకైనా ధనం లేక మారెల్‌ 
చెల్లింపులు కట్టిపెట్టక తప్పదనుకున్నారు. అటువంటి సమయంలో నగరంలో ఉండలేక, ముందే 
వెళ్లిపోయినాడనుకున్నాడు. వ్యాపారమంతా కాక్లేకీ, ఇమాన్యూల్‌కీ విడిచిపెట్టాడని అందరూ 
భావించారు. కాని ఎవ్వరెన్ని భావించినా, ఆగస్టు ౩1 వ తేదీకి మారెల్‌ కంపెనీ సవ్యంగానే 
వ్యాపారం చేస్తోంది. కాక్లే అతని కుర్చీలో ఎప్పటిమాదిరిగానే కూర్చున్నాడు. చేతికిచ్చిన బిల్లుల్ని 
శ్రద్ధగా పరిశీలించి గడువుదాటకుండా డబ్బు చెల్లిస్తూనే ఉన్నాడు. ప్రజల కిదంతా ఏమిటో 
అర్థంకాలేదు. సెప్టెంబర్‌ ఆఖరుకైనా దివాలాతియ్యక తప్పదని మళ్ళీ అనుకున్నారు. 


ఒకటో తేదీని మారెల్‌ పారిస్‌నించి తిరిగివచ్చాడు. అతని కోసం అతని కుటుంబమంతా 
ఆత్రుతతో వేచివున్నారు. ఈ ప్రయాణంవల్ల ఉపకారం కలుగుతుందని ఆశతో ఉన్నారు. 


తనవల్ల స్పానిష్‌ బాంకర్‌ సిఫార్సు పొంది ఉద్యోగం సంపాదించి, ఆ సహాయంవల్లనే 
ఇప్పుడు లక్షాధికారైన డాంగ్లర్‌ సహాయంచేస్తాడని మారెల్‌కి తట్టింది. డాంగ్లర్‌ని సహాయం 
అడగాలనే అభిప్రాయం మారెల్‌కి చాలాకాలంగా ఉంది. కాని ఏదో తెలియరాని సంకోచంవల్ల 
ఇంతవరకూ వెనకాడాడు. చిట్టచివరికి, ఇంక గత్యంతరం లేక సహాయం అర్థించాడు. అతని 
సందేహం రూఢయింది. తిరస్మారంవల్ల కలిగిన పరాభవంతో ఇప్పుడు తిరిగివచ్చాడు. కాని 
ఒక్క పరుషమైన మాట కాని దూషణవాక్యం కాని అతని నోటివెంట రాలేదు. తన గదిలోకి 
వెళ్లి కూర్చుని కాక్లేని రమ్మని కబురు పంపాడు. 


“ఇంక మన పని కూలిపోయినట్లే” అన్నారు ప్రీ లిద్దరూ ఇమాన్యూల్‌తో. ముగురూ 
కొద్దిసేపు సంప్రదించారు. నైమ్‌లో ఉన్నతన సోదరుని వెంటనే రావలసిందిగా జూలీ ఉత్తరం 
వ్రాయాలని నిర్ణయించుకున్నారు. ఇంత దెబ్బకి తట్టుకోవాలంటే కావలసిన వాళ్లందరూ 
దగ్గరుండడం అవసరమని స్రీలు భావించారు. అదీకాక మాక్సిమిలియన్‌కి వయస్సు ఇరవై 
రెండేళ్లే అయినప్పటికీ, అతనిమాటంటే తండ్రికి మంచి గురి ఉంది. అతను సరళవర్తన గల 
యువకుడు, దృఢచిత్తుడు. అతని భవిష్యజ్జీవనం గురించిన ప్రశ్న వచ్చినప్పుడు తండ్రి అతన్నే 
ఎంచుకోవచ్చని స్వేచ్చనిచ్చాడు. మాక్సిమిలియన్‌ సైన్యంలో చేరాలనుకున్నాడు. అందువల్ల 
కష్టపడి ఎకోల్‌ పాలిటెక్నిక్‌ లో విద్య నభ్యసించాడు. తరవాత సబ్‌ లెప్టినెంట్‌గా సైన్యంలో 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 209 


చేరాడు. ఏడాదినించి ఈ హోదాలో ఉన్నాడు. త్వరలోనే లెఫ్టినెంట్‌ కాగల వీలుంది. సైన్యంలో 
అతను అతిశ్రద్ధగా నియమాలు పాటించే యువకుడని పేరు తెచ్చుకున్నాడు. 


ఇప్పుడీ కష్టసమయంలో ఆదుకోవలసిందని అతన్ని తల్లీ చెల్లెలూ కోరారు. పరిస్థితి 
ఎంత క్లిష్టంగా ఉందో వాళ్లకి తెలుసును. మారెల్‌ పిలవగా గదిలోకి వెళ్లిన కాక్లే ఇంతలోనే 
రావడం వాళ్లు చూశారు. తరవాత కాళ్లే చిర్భా ఆవర్ణాలు, ఒక తోలుసంచి, ఖజానా పెట్టి 
తీసుకొని మళ్లీ గదిలోకి వెళ్లాడు. 


మారెల్‌ పుస్తకాలు తిరగేశాడు. తోలుసంచిలో చూసుకున్నాడు. పెట్టిలో ధనం ఎంతుందో 
లెక్కచూశాడు. వచ్చేదీ ఉన్నదీ చూస్తేమొత్తం పథ్నాలుగు వేలుంది. చెల్లించవలసింది రెండులక్షల 
ఎనభైఏడున్నర వేలకి తేలింది. 


భోజనంసమయంలో మారెల్‌ ప్రశాంతంగా ఉన్నాడు. కాని ఈ ప్రశాంతతే స్రీలిద్దరికీ 
భయ కారణమయింది రాత్రి పడింది. ఇద్దరూ అతన్ని గమనిస్తున్నారు. పలకరిస్తాడనుకున్నారు. 
కాని పలకరించకుండానే తన గదిలోకి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. తలుపులు మూసుకున్నాడు. 


మారెల్‌ భార్య జూలీని పడుకోమని పంపివేసింది. అర గంట గడిచాక కాలి జోళ్ళు 
తీసివేసి, రవంతైనా చప్పుడు కాకుండా నడిచివెళ్లింది. గదితలుపు తాళపు రంధ్రంలోనుంచి 
చూసింది. కాని ఇంతలోనే తనముందు ఎవరో చప్పుడు కాకుండా వెళ్లిపోతున్నట్లు కని పెట్టింది. 
ఆమె ముందుకు వెళ్ళి చూసే సరికి జూలీ కనపడింది. “వ్రాసుకుంటున్నాడు” అంది జూలీ 
గుసగుస మాటల్లో. ఇద్దరికీ ఒకేసారి ఒకేభావం తోచింది- అతను మరణశాసనం వ్రాస్తున్నాదని. 


ఆమరునాడు ఉదయంకూడా మారెల్‌ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించాడు. 
మామూలుగానే తన గదిలో కూర్చున్నాడు. ఆహారం తీసుకునేవేళకి మాత్రం గది కదిలివస్తున్నాడు. 
ఆరాత్రి భోజనంఅనంతరం కుమారైను పిలిచి ప్రక్కను కూర్చోబెట్టుకున్నాడు. 


తండ్రి నిశ్చలంగా ఉన్నట్లు పైకి కనవడినా, గుండెలు (బద్మలౌతున్నట్లు 
కొట్టుకుంటున్నాయని ఆమె తల్లికి చెప్పింది. ఇలాగే రెండురోజులు గడిచాయి. సెప్టెంబర్‌ 
నాలుగో తేదీ సాయంకాలం మారెల్‌ తన గది తాళం చెవి ఇవ్వాలని రూష్టస్వరంతో కూతుర్ని 
అడిగాడు. అతని స్వరం విని జూలీ ఉలిక్కిపడింది. ప్రతి రాత్రీ తాళం చెవి ఆమెకే ఒప్పగించేవాడు 
తండ్రి. ఆరాత్రి తన చేతి కిమ్మని ఎందు కడిగాడు? చిన్నతనంలో ఆమెని దండించడానికి 
మాత్రమే అలా అడిగేవాడు. ఆమె అతనివంక చూసింది. “నా గదిలో మరిచిపోయాను.” అని 
చెప్పి వెళ్ళిపోయింది. కాని తిన్నగా తన గదికి వెళ్లడానికి బదులు జూలీ మేడ దిగి ఇమాన్యూల్‌ 
దగ్గర కెళ్ళింది. “ఆ తాళంచెవి మాత్రం ఆయన కివ్వవద్దు” అన్నాడు ఇమాన్యూల్‌. “రేపు 
పొద్దున్న ఒక్కక్షణం ఆయన్ని విడిచి పెట్టకు.” అన్నాడు. ఎందుకని అతన్ని అడిగింది. కాని 


210 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అతనంతకంటె చెప్పలేదు. 


తెల్లవారుజామున మూడుగంటలకు మారెల్‌ తన గదిలో పచార్లు చేస్తున్నట్లు భార్య 
గమనిస్తూనే ఉంది. చివరికి పడకమీద గుభాలున పడి నిద్రపోయాడు. తల్లి కూతుళ్లిద్దరూ 
భయంతో రాత్రంతా ఒకరి నొకరు విడవకుండా గడిపారు. సాయంకాలంనించి మాక్సిమిలియన్‌ 
వస్తాడని నిరీక్రిస్తున్నారు. 

ఉదయం ఎనిమిది గంటలకి మారెల్‌ మేడ దిగివచ్చాడు. రాత్రంతా మేలుకున్నట్లు 
అతని ముఖమే స్పష్టంగా చెపుతోంది. ముఖం బొత్తిగా వాడిపోయింది. ఆపూట భార్యపట్ల 
మరీ దయతో ఉన్నాడు. కుమారైపట్ల మరింత (ప్రేమ చూపాడు. 


ఇమాన్యూల్‌ సలహాని జూలీ మరిచిపోలేదు. తండ్రి వీధిలోకి వెడుతున్నప్పుడు వెంట 
వెళ్లడానికి ఆమె ప్రయత్నించింది. కాని బుజ్జగిస్తూ, ఆమెని వారించాడు. “మీఅమ్మతో ఉండు” 
అన్నాడు. ఇంత స్థిరభావంతో అతను కుమార్తెతో మాట్లాడ్డం ఇన్నాళ్లకిదే మొదటిసారి. కాని 
ఆమెపట్ల అతని ప్రేమ రెండింతలు వ్యక్తమయింది. జూలీ పట్టుదల వహించకలేకపోయింది. 


మరుక్షణంలో హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. ఆమె నెవరో పట్టుకున్నారు. 
ఆమె నుదుటిని ముద్దు పెట్టుకున్నారు. తలెత్తి చూసింది. “అన్నా!” అని బిగ్గరగా కేక వేసింది. 
© ల bm ౧ 


జూలీకేక విని తల్లి వచ్చింది. కుమారుని చేతుల్లో వాలి పోయింది. “జూలీ, వెళ్లి 
మీనాన్నకి చెప్పు, మాక్సిమిలియన్‌ వచ్చాడని” అంది తల్లి. జూలీ రెండు అంగల్లో గది దాటి 
పోయింది. కాని ఆమెకి మేడ మెట్లమిద ఒక వ్యక్తి ఎదురయినాడు. అతని చేతిలో ఒక ఉత్తరం 
ఉంది. “జూలీ అంటే మీరేనా?” అన్నాడు. అతని మాటవరస చూస్తే ఇటాలియన్‌ 
దేశస్థుడనుకోవాలి. 


“అవునండి” అందిజూలీ. 
“ఈ ఉత్తరం చదవండి. మీతండ్రి క్షేమం దీనిపైన ఆధారపడి ఉంది.” 
జూలీ తటాలున ఉత్తరం లాకుని విప్పిచూసింది. అందులో ఇలా ఉంది : 


“వెంటనే మైలాన్‌ వీధిలో 15 వ నంబరు ఇంటికి వెళ్లు. మేడమీదిగది తాళం చెవి 
అడిగి దర్వాన్‌వద్ద తీసుకో. ఆగదిలో కిటికీలో ఒకమూల ఎర్ర ఊలుతో అల్లిన పర్సు 
ఒకటుంటుంది. అది తీసుకెళ్లి వెంటనే నీ తండ్రికియ్యి. అది ఇవాళ పదకొండు గంటలకి 
ముందే ఆయన చేతి కందడం అవసరం. మరొక మాట చెప్పకుండా నేచెప్పినది చేస్తానని 
నాకు మాటిచ్చావు. ఆమాట జ్ఞాపకం ఉంచుకో-సింద్‌ బాద్‌.” 


జూలీ ఆనందంతో ఒక్క వెర్రికేక పెట్టింది. తలెత్తి చూసింది, కాని ఉత్తరం ఇచ్చిన 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 211 


వ్యక్తి అక్కడ లేడు. మళ్ళీ ఉత్తరం చూసింది. కింద మరికొన్ని వాక్యాలు కనిపించాయి. 


“నువ్వు ఈపని స్వయంగా చెయ్యాలి. ఒంటరిగానే వెళ్లాలి. నీతోకూడా ఇంకొకరున్నా, 
లేక నీకు బదులు మరెవరిని పంపినా, తన కేమీ తెలియదని దర్వాన్‌ చెపుతాడు.” 


దీనితో ఆమె ఉత్సాహం సగంపోయింది. ఇందులో కుట్ర ఏదైనా ఉందా ? ప్రమాద 
మేమైనా ఉందా? ఆవయస్సులో ఉన్నయువతులకి ఎటువంటి ప్రమాదాలు సంభవించగలవో 
ఆ అమాయికకు తెలియదు. జూలీ కొంచెం సందేహించింది. సలహా తీసుకోవాలనుకుంది. 
కాని చిత్ర మేమిటంటే, ఆమె తన తల్లిని కాని, అన్నని కాని సలహా అడగలేదు. ఇమాన్యూల్‌ని 
అడిగింది. 

“నువ్వు తప్పకుండా వెళ్లాలీ జూలీ, నేను నీతోకూడా వస్తాను” అన్నాడు ఇమాన్యూల్‌. 

“కాని నేను ఒంటరిగా వెళ్లాలనుంది ఉత్తరంలో” అంది జూలీ . 


“లోపలికి ఒంటరిగానే వెళ్లవచ్చును. నేను వీధిమొగలో నీకోసం నిలబడిఉంటాను. 
నువ్వు తిరిగిరావడం ఆలస్యమైతే, అప్పుడు నేను లోపలికి వస్తాను.” 


“అయితే నేను తప్పకుండా వెళ్ళవలసిందేనా?” 

ఇమాన్యూల్‌ క్షణంసేపు ఆలోచించాడు. కాని వెంటనే ఏదో ఒకటి చెప్పెయ్యాలి. ఇలా 
అన్నాడు. “ఇటువిను. ఇవాళ తేది సెప్టెంబర్‌ 5 కాదూ?” 

“అవును” 

“ఇవాళ పదికొండు గంటల్లోగా ఎవ్వరూ మీతండ్రికి సహాయం చెయ్యలేక 
పోయినట్లయితే, దివాలాతీసినట్లు ప్రకటించాలికాదూ?” 

“అవునవును. అయితే త్వరగా రా, వెళ్లిపోదాం” అంది జూలీ. 


ఇంతలోగా మారెల్‌ భార్యతమ కష్టాలన్నీ కుమారునికి వివరించిచెప్పింది. మాక్సిమిలియన్‌ 
ఆశ్చర్యపడ్డాడు. గబగబా తండ్రి గదికివెళ్లి తలుపు తట్టాడు. తండ్రి అక్కడ లేడు. మెట్లెక్కి 
అప్పుడే వస్తున్నాడు. కాని కొడుకుని చూడలేదు. మారెల్‌ తన గదికి వెళ్లేబదులు పడకగదికి 
వెళ్లాడు. తిరిగి వెంటనే వస్తూ కొడుకుని చూశాడు. ఆశ్చర్యపడి గబగబా అడుగులేసుకుంటూ 
వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు. కాని మాక్సిమిలియన్‌ ఉలిక్కిపడి వెనక్కి 
తగ్గాడు. తడబడుతున్న మాటలతో “ఇదేమిటి నాన్నా? పిస్తోళ్లు కోటులో దాచుకున్నా రేమిటి?” 
అన్నాడు. 

కొడుకువంక నిదానంగా చూసి, “మాక్సిమిలియన్‌, నువ్వు పెద్దవాడవైనావు. ఇప్పుడు 


212 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నువ్వు పురుషుడవ్‌. నీతైన వాడవు. అంతా చెప్తాను రా.” అన్నాడు. 


మారెల్‌ తన గది ప్రవేశించాడు. మాక్సిమిలియన్‌ అతన్ని అనుసరించాడు. తండ్రి 
కోటులోనించి పిస్తోళ్లు రెండూ తీసి మేజామీద ఒక చివర పెట్టాడు. గది తలుపు లోగడియ 
వేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తెరిచి ఉంచిన చిట్టాపుస్తకం కొడుక్కి వేలితో చూపాడు. 
ఈపుస్తకంలో వాస్తవ పరిస్థితి లెక్కల్లో వ్రాసిఉంది. ఇంకొక అరగంటలో మారెల్‌ రెండులక్షల 
ఎనభైవడున్నరవేల ఫ్రాంకులు చెల్లించాలి. అతనివద్ద పదిహేను వేల రెండు వందల ఏభైయేడు 
ఫ్రాంకులే ఉంది. 


“అది చూడు” అన్నాడు మారెల్‌. 

యువకుడు గబగబా చూసి విస్తుపోయాడు. 

“ఈ కష్టం గట్టెక్కడానికి చెయ్యవలసినదంతా చేశారా?” అన్నాడు యువకుడు. 

“చేశాను” అన్నాడు మారెల్‌. 

“అంటే అరగంటలో ఇంక మన పరువంతా బుగ్గెపోయినట్లేనా?” 

“అపఖ్యాతిని నెత్తురు కడిగివెయ్యగలదు.” అన్నాడు మారెల్‌. 

“అవును నాన్నా! నాకు అర్థమయింది.” అన్నాడు మాక్సిమిలియన్‌. పిస్తోళ్లవంక 
చేతులుచాచి, “ఒకటి మీకు, ఇంకొకటి నాకు” అన్నాడు. 

మారెల్‌ అతని చేతిని అడ్డగించాడు. 

“నీ తల్లీ చెల్లెలూ ఉన్నారు. వాళ్ల నెవరు చూస్తారు?” 

యువకుడొక్కక్షణం యోచించాడు. అతనికి నిస్పృహ వచ్చింది. కళ్ళు భారంగా 


వాలిపోయాయి. మెల్లిగా లేచి కోటుపై నున్న సైనికహోదా చిహ్నాలు తీశాడు. తండ్రివంక 
చెయ్యిచాపి “అలాగే కానివ్వండి, నాన్నా! మనశ్శాంతితో దేహం త్యజించండి. నేనే బ్రతుకుతాను” 


అన్నాడు. 

మారెల్‌ ధ్యానపూర్వకంగా మోకాళ్లపైన వాలబోతున్న సమయంలో, మాక్సిమిలియన్‌ 
వృద్దుణ్ని రెండు చేతులా లేవనెత్తి పరిష్వంగం చేసుకున్నాడు. 

“నావల్ల దోషంలేదని నీకు తెలుసుకదా!” అన్నాడు మారెల్‌. 

“తెలుసు నాన్నా! తెలుసు. ఎప్పుడూ మీరు ఉత్కృష్టమైన నీతినే అనుసరించారు.” 

“అది చాలు నాకు. అంతే. ఇంక అంతా అయిపోయినట్లే. నువ్వింక నీ తల్లి చెల్లెళ్లవద్దకు 
వెళ్లు.” 


౧ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 213 


కుమారుడు మోకాళ్ళపై వొంగి తండ్రికి నమస్మరించాడు. “నాన్నా నన్ను ఆశీర్వదించండి” 
అన్నాడు. కుమారుని శిరస్సు రెండు చేతులా పట్టుకున్నాడు మారెల్‌. వంగి అతని తల 
ముద్దు పెట్టుకున్నాడు. “అవును నాయనా ! నిన్నాశీర్వదిస్తున్నాను. మూడు తరాల నీతివంతులు 
నిన్నాశీర్వదిస్తున్నారు. నా నోటితో వారు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. విను నాయనా! 
దురదృష్టంవల్ల కూలిపోయినదాన్ని భగవంతుడే తిరిగి నిలబెడతాడు. నేనిటువంటి చావు 
చచ్చిపోతున్నాను. ఎంతటి కఠినాత్ములకైనా జాలి కలగకపోదు. నాకు లభించని ఫలం నీ కైనా 
దొరకవచ్చును. నువ్వు యువకుడవ్‌. పాటుపడి పనిచెయ్యి. ధైర్యంతో ప్రపంచంలోకి దూకు. 
పొదుపుగా నువ్వు, నీ తల్లి, చెల్లెలు గడపండి. ఇప్పుడు మిగిలిన ధనమే నీ చేతిలో పండి మీకు 
ఐశ్వర్యం లభిస్తుంది. ఆలోచించు. ఇక్కడే ఈ ఆఫీసులోనే నిలిచి *నా తండ్రి చెయ్యలేక 
పోయినదానిని నేను చేశాను. నేను చెయ్యవలసిన అవసరం ఉందని తెలిసే నాతండ్రి 
చనిపోయాడు” అని నువ్వు చెప్పగలగాలి.” 


యువకుడు బాధతో మూలిగాడు. ఇంక గత్యంతరం లేదని అతనికి ధృవపడింది. 
హృదయంలో పొంగివస్తున్న దుఃఖాన్ని అతని ఆత్మవిశ్వాసం జయించింది. 


“ఇంక నువ్వు వెళ్లిపో. నీ తల్లినీ నీ చెల్లెలినీ దూరంగా తీసుకుపో” అన్నాడు మారెల్‌. 


“నాకింక చెప్పవలసినవేమీ లేవా నాన్నా?” అన్నాడు మాక్సిమిలియన్‌ దీనంగా. మాటలు 
నోటిని పెగుల్చుకుని వస్తున్నాయి. 


“ఉంది నాయనా, ఒక పవిత్ర కార్యం ఉంది.” 
“చెప్పండి.” 


“దాక్షిణ్యంవల్ల కానీ స్వార్థంవల్లకానీ, థామ్సన్‌ ఎండ్‌ (ఫ్రెంచ్‌ కంపెనీ ఒక్కటే నాపట్ల 
దయతో ఉంది. అది స్వార్థమో దాక్షిణ్యమో, ఇతరుల హృదయాలు కనిపెట్టే పని నాదికాదు. 
ఆ కంపెనీ ఏజెంట్‌ ఇక్కడి కిప్పుడే వస్తాడు. నాకు అతనిచ్చిన మూడు మాసాల గడువు ఈ 
పూటతో తీరిపోయింది. ముందుగా ఈ బిల్లు చెల్లించి, ఆ ఏజెంటుని ఆదరించు నాయనా” 


“అలగే చేస్తాను నాన్నా” 


“ఇంక నన్ను ఒంటరిగా విడిచిపెట్టివెళ్ళిపో. నే నొంటరిగా ఉండాలి. నామరణశాసనం 
నా డ్రాయర్‌లో ఉంటుంది.” 


యువకుడు ఇంకా కదలలేదు. అతనికి కదిలే సత్తువ పోయినట్లంది. 


“ఇటు విను మాక్సిమిలియన్‌” అన్నాడు మారెల్‌. “నేనూ నీ మాదిరిగానే సైనికుడి 
ననుకో. నేనొక యుద్ధప్యూహంలో ఒక రంగాన్ని యుద్ధం నడుపుతున్నాననుకో. ఆప్రయత్నంలో 


214 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


నే నెలాగూ చచ్చిపోకతప్పదని నీకు తెలిసినపక్షంలో, నువ్వే మంటావ్‌? “ వెళ్లు నాన్నా! ఆలస్యమైతే 
అపఖ్యాతి రాగలదు. అపఖ్యాతికంటె చావు మేలు” అని చెప్పవా?” 


“అవును” అన్నాడు యువకుడు బిగ్గరగా. తండ్రిని గాఢ పరిష్వంగం చేసుకుని 
“వెళ్లునాన్నా!” అన్నాడు. తరవాత తండ్రిని విడిచి, ఒక్క ఉదుటున గది విడిచి వెళ్లిపోయాడు. 


మారెల్‌ దృష్టి ద్వారం వైపే నిశ్చలంగా ఉంది. తరవాత చేగంట మోగించాడు. కాళ్లే 
ప్రత్యక్షమైనాడు. అతను బొత్తిగా మారిపోయినాడు. ఈ మూడురోజల అనుభవం అతని 
విశ్వాసబలాన్ని భగ్నపరిచింది. మారెల్‌ కంపెనీ ఇంక చెల్లింపులు కట్టి పెడుతుందనే భావం 
అతన్ని కుంగదీసింది. అకస్మాత్తుగా ఇరవైయేళ్లు పైబడినట్లున్నాడు. 


మారెల్‌ అతన్ని చూసి“కాక్లే” అని పిలిచాడు. అతని మాటలిలా ఉన్నాయని వర్ణించ 
తరం కాదు. 


“కాక్లే నువ్వు వరండాలోనే ఉండు. థామ్సన్‌ ఎండ్‌ (ఫ్రెంచ్‌ కంపెనీ ఏజంటుని 
మూడుమాసాలకిందట చూశావు. నీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. అతను రాగానే నాకు 
వెంటనే తెలియపరుచు.” 


కాళ్లే సమాధానం చెప్పలేదు. శిరస్సు వంచుకున్నాడు. మెల్లిగా వెళ్లి వరండాలో బెంచిమీద 
కూర్చున్నాడు. 


మారెల్‌ కుర్చీలో కూలిపోయాడు. అతనికళ్లు గడియారం మీదికి మళ్లాయి. ఇంక 
ఏడునిమిషాల వ్యవధిమాత్రం ఉంది. నిమిషాల ముల్లు అతి వేగంతో తిరుగుతున్నట్లుంది. 


ఇప్పుడీ వ్యక్తి మనస్సులో ఎటువంటి ఆలోచనలు తిరుగుతున్నాయో చెప్పడం కష్టం. 
వయస్సాట్టే మీరలేదు. కాని అతి చిత్రమైన హేతుబుద్ధివల్ల, తాను జీవితంలో పరమార్థమనుకున్న 
సర్వాన్నీ సంసార సుఖానురాగాల్నీ విడిచి, సర్వబంధాలూ తెంచుకొనిపోడానికి సమకట్టాడు. 
మనోవ్యధవల్ల వసివాడినా, అతని ముఖంలో వైరాగ్యజనితమైన ఒక నిశ్చలవిశ్రాంత భావం 
వ్యక్తమౌతోంది. దుఃఖాశ్రువులతో నిండినా, అతని నేత్రాలు ఊర్థ్వ ముఖంగా భగవంతునివంక 
తిరిగినాయి. 


గడియారం ముల్లు నిమిషాలపై దూకుతోంది. పిస్తోళ్లు గుండ్లతో నింపబడ్డాయి. ఒక 
చెయ్యి చాచి పిస్తోలు తీశాడు. తన ప్రియతనయపేరు ఉచ్చరించాడు. ఆఘోరమారణాయుధాన్ని 
చటుక్కున వొదిలేశాడు. కలం తీసి కాగితంపైన రెండు వాక్యాలు గీకాడు. తన కుమారై 
వీడ్కోలు పొందలే దనుకున్నాడు. గడియారంవంక చూశాడు. ఇంక లెక్కించడానికి నిమిషాలు 
లేవు. సెకండ్లు మాత్రం ఉన్నాయి. పిస్తోలు తీసుకున్నాడు. కిందిపెదవి జారింది. దృష్టిని 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 215 


నిమిషాల ముల్లుపైన నిగిడ్సాడు. మీటమీద వేలు మోపుతూ ఆగిపోయాడు. 


నుదుటిమీద మృత్యువుశీతలహస్తం సోకినట్లయింది. మరణ వేదన గుండెను 
పిండివేస్తోంది. మెట్లవద్ద తలుపు తెరిచిన చప్పుడయింది. తరవాత తన గది తలుపు తెరచిన 
చప్పుడయింది. గడియారం పదకొండు గంటలు కొడుతోంది. మారెల్‌ దృష్టి మరల్చ లేదు. 
ఏజెంటు వచ్చినట్లు కాక్లే చెపుతాడనుకున్నాడు. నోరు తెరిచి పిస్తోలు నోటిలోకి గురి పెట్టుకున్నాడు. 
హఠాత్తుగా కుమారై పిలుపు వినవచ్చింది. మారెల్‌ ముఖం తిప్పి చూశాడు. జూలీ కనపడింది. 
అతని చేతిలో పిస్తోలు జారిపడింది. 


“నాన్నా! నాన్నా!” అని అరిచింది జూలీ. “మనం బతికిపోయాం” అంది. ఆమెకి 
ఆనందంతో ఊపిరాడ్డం లేదు. తండ్రి ఒడిలో వాలిపోయింది. ఆమె చేతిలో ఎర్ర ఊలుతో 
అల్లిన పర్సు ఒకటుంది. మారెల్‌ ఉలిక్కిపడ్డాడు. పర్సు అందుకున్నాడు. ఒకప్పుడది తనదేనని 
అతనికి లీలగా తోచింది. పర్సు తెరిచాడు. ఒక అరలో రెండులక్షల ఎనభైవడున్నరవేల ప్రాంకుల 
బిల్లుంది. ఆధనం చెల్లించబడినట్లు దానిపైన సంతకం ఉంది. రెండో అరలో ఒకపెద్ద వజ్రం 
ఉంది. దానిపక్కనే చిన్న కాగితంపైన ఇలా వ్రాసివుంది “ఇది జూలీ కట్నం.” 


గడియారం గంటలు కొట్టడం పూర్తయిది. అవి అతని గుండెలో మారుమోగుతున్నాయి. 
“అమ్మా ఇది నీ కెక్కడ దొరికింది?” అన్నాడు మారెల్‌. 


“మైలాన్‌ వీధిలో ఒకమేడమీద గదిలో, కిటికీలో ఉంది.” ఇంతలో మెట్ల వద్దనించి 
మారెల్‌ను ఎవరో పేరు పెట్టి పిలిచారు. 


జూలీ తటాలున లేచి నిలబడింది. “ఆయనే! ఆయన గొంతుకే” అంది. వెంటనే 
ఇమాన్యుల్‌ ప్రవేశించాడు. అతని ముఖంలో ఆనందం తాందవిస్తోంది. “ఫరావో వచ్చింది! 
ఫరావో!” అన్నాడు బిగ్గరగా. 


“ఏమిటన్నావ్‌? ఫరావో ఏమిటి? నీకు పిచ్చెత్తిందా ఇమాన్యూల్‌? అది పోయిందని 
నీకు తెలుసుగా?” అన్నాడు మారెల్‌. 


“లేదండి! అది ఫరావోనాౌకే! రేవు చేరుతోంది!” 


మారెల్‌ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. అతనికి సత్తువపోయింది. ఈ అద్భుత 
సంఘటనలవల్ల అతని బుద్ధి భ్రమిస్తోంది. 


ఇప్పుడు కొడుకు వచ్చాడు. 


“నాన్నా! ఫరావో పోయిందన్నారెందుకు నాన్నా ? ఇప్పుడది రేవులోకి వస్తోందే?” 


216 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“నాయనా ! అదే నిజమైతే, అదంతా ఈశ్వరుని అద్భుత లీల కాని మరొకటి కాదు! 
అది అసంభవం! అసంభవం ! అసంభవం 1” అన్నాడు మారెల్‌. 


కాక్లే వచ్చాడు : “ఇదేమిటండి? ఫరావో అంటున్నారేమిటి?” 


“రండి రండి” అన్నాడు మారెల్‌. “వెళ్ళి అదేమిటో చూద్దాం. అదే అబద్ధమైతే, ఇంక 
భగవంతుడే మనల్ని కాపాడాలి.” 


అందరూ గబగబా మెట్లు దిగి వెళ్లారు. కింద మారెల్‌ భార్య ఎదురయింది. ఆమె 
ఇంతవరకూ భర్తని చూడ్డానికి సాహసించలేకపోయింది. త్వరలోనే అందరూ కానిబయర్‌ తీరం 
చేరారు. రేవు దగ్గిర అనేకమంది జనం గుమిగూడారు. మారెల్‌ రాగానే తప్పుకుని దారి 
ఇచ్చారు. అందరూ “ఫరావో వచ్చింది, ఫరావో వచ్చింది” అంటున్నారు. రేవు సమిపంలోనే 
ఆనౌక కనపడింది. ఓడ మునిముందు తెల్లని పెద్ద అక్షరాల్లో, “ఫరావో, మారెల్‌ ఎండ్‌ సన్‌, 
మార్సెల్స్‌” అని వ్రాసి ఉంది. చూసినవాళ్లు వాళ్ల కళ్లని వాళ్లే నమ్మలేకుండా ఉన్నారు. అయినా 
అదే ఓడ, భారతదేశం నించి నీలిమందు వేసుకుని వచ్చింది. లంగరు వెయ్యబడింది. డెక్‌ 
మీద కెప్టెన్‌ ఉన్నాడు. చుక్కానివద్ద పెనిలన్‌ ఉన్నాడు. మారెల్‌నిచూసి చెయ్యి ఆడించాడు. 
ఇంకతన కళ్లని నమ్మకపోవడం ఎలాగ? మారెల్‌ ఒక్కడే కాదు, పదివేలమంది ఆ నౌకని 
ప్రత్యక్షంగా చూస్తున్నారు.! 

మారెల్‌ కుమారుని కౌగలించుకున్నాడు. చుట్టూ అందరూ ఆనందంతో కోలాహలం 
చేస్తున్నారు. వారిమధ్య ఒకవ్యక్తి పహరా బంక్‌ చాటున నిలబడి ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నాడు. 
అతని ముఖం సగం నల్లనిగడ్డంలో కప్పబడి ఉంది. అతని నేత్రాలలో జాలి, (పేమ 
ఉట్టి పడుతున్నాయి. “మీరు చేసిన సత్మార్యాలకి, మీసచ్చరిత్రకి భగవంతుడే మిమ్మల్ని 
ఆశీర్వదించగలడు” అని ఆవ్యక్తి గొణిగాడు. తరవాత అతను గబగబా జెట్టీఎక్కి “జకోపో! 
జకోపో!” అని పిలిచాడు. వెంటనే జెట్టీదగ్గర కొక తెద్దుపడవ వచ్చింది.అది ఎక్కిఅతను అంత 
దూరంలో ఉన్న ఒక చక్కని కొత్త బోటువద్దకు వెళ్ళాడు. ఒక్క ఉదుటున బోటులోకి లంఘించాడు. 
ఆనందం పట్టలేక చుట్టూ నలుగురితో గొడవగా మాట్లాడుతున్న మారెల్‌ వంక మరొకసారి 
చూశాడు. తననీవిధంగా రక్షించిన వారెవరో తెలియక మారెల్‌ మాటిమాటికీ ఆకాశంవంక 
చేతులెత్తి నమస్మరించడం చూశాడు. 


బోటుపైన నిలబడి అపరిచితవ్యక్తి అప్పు డిలా అనుకున్నాడు! “ఇంక చాలు. ఇంతటితో 
దయాదాక్షిణ్యాలకీ, కృతజ్ఞతకీ స్వస్తి చెప్పు. మార్దవహృదయానికి సహజమైన సున్నిత భావాలలింక 
మాను. ఉత్తములకుపకృతి చెయ్యడానికింతవరకూ దేవదూతవలె ప్రవర్తించాను. దుర్మార్గుల్ని 
శిక్షించడానికి ఇంక దుర్విధిపక్షాన సంచరించాలి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 217 


31 


1838 సంవత్సరారంభంలో యువకు లిద్ధరు ఫ్లారెన్స్‌ నగరాన్ని (ఇటలీ) 
సందర్శిస్తున్నారు. వారిద్దరూ పారిస్‌ లో ఉన్నత వంశాలకు చెందినవారు. ఒకడు కౌంట్‌ 
మార్సెర్స్‌ (ఫెర్నాండో) కుమారుడు ఆల్బర్ట్‌. రెండో వాడు బారన్‌ (ఫ్రాంజ్‌ డి ఇపినే. రోమ్‌ 
ఉత్సవాలకు వెళ్లాలని ఇద్దరూ అనుకున్నారు. అయితే ఆఉత్సవాలు చూడాలంటే మాటలు 
కాదు. అందువల్ల సదుపాయమైన కొన్నిగదులు సిద్ధంగా ఉంచవలసిందని లంద్రా హోటల్‌ 
యజమాని పస్తినీకి ఉత్తరం వ్రాశారు. ఉత్సవాలలోగా కులాసాగా గడపాలనే కోరికతో వ్రాంజ్‌ని 
ఫ్లారెన్స్‌లోనే ఉండనిచ్చి, ఆల్బర్ట్‌ నేపుల్స్‌ నగరం వెళ్లాడు. ఫ్లారెన్స్‌లో ధనాఢ్యులైన కొందరితో 
కొన్నిరోజులు గడిపి, ఫ్రాంజ్‌ ఎల్ఫాద్వీపం చూడ్డానికి బయలుదేరాడు. 


ఒకనాటి సాయంకాలం (ఫ్రాంజ్‌ లెగ్‌ హారన్‌రేవులో ఒక బోటు అద్దికి తీసుకుని, 
ఎల్ఫాద్వీపానికి పోనిమ్మని నావికులికి అజ్ఞఇచ్చాడు. బోటు సాగరవిహంగంలాగ సముద్రంమీదికి 
బయలు దేరింది. మరునాడు ఉదయం అది ఫెరాజో రేవు (ఎల్బాద్వీపం) చేరింది. 
చరిత్రప్రసిద్దుడైన మహావీరుడు నెపోలియన్‌ ఈద్వీపంలో ఎక్కడెక్కడ నివాసించాడో, అన్నిచోట్లూ 
ఫ్రాంజ్‌ దర్శించాడు. రెండుగంటల అనంతరం పియనోజావద్ద దిగి తుపాకి తీసుకుని పక్షుల్ని 
కొడుతూ కొంతసేపు గడిపాడు. ఇక్కడ చాలా పక్షులుంటాయని చెప్పగా విన్నాడు. కాని తీరా 
వేటకి వెడితే ఆట్టే కనపడలేదు. ఏవో కొన్ని చిన్నపిట్టల్ని కొట్టి విసుగెత్తి తిరిగి బోటెక్కాడు. 
కొట్టింది కొద్దయినా ఎక్కువ అలసట పడిపోవడం వేటగాళ్లకి అలవాటు. అలాగే అతనూ 
అలసిపోయి వచ్చాడు. అతని విసుగుదల చూసి బోటు కెప్టెన్‌ ఇలా అన్నాడు: “తమకి కావాలంటే 
వేటకి బలే చోటొకటుందండి.” 


“ఎక్కడో” 

“అదుగో అటుచూశారా?” అన్నాడు కెప్టెన్‌ వేలితో దక్షిణదిక్కుగా చూపుతూ. అక్కడ 
నీలిసముద్రంలోనుంచి కోణాకారంగా లేచి నిలబడినట్లున్న గుట్టలు కనపడ్డాయి. 

“అవును. అదే ద్వీపం?” అన్నాడు ఫ్రాంజ్‌. 

“అది మాంట్‌ క్రిస్టో ద్వీపం.” 

“కాని ఆద్వీపంలో వేటకి వెళ్లడానికి నాకు అనుమతి లేదే?” 


“తమకి అనుమతి అవసరం లేదండి. అది నిర్ణనమైన ద్వీపం .” 


218 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఆద్వీపం ఎవరిది?” 

“ టస్మనీ రాజ్యానికి చెందినది.” 

“వేటాడ్డానికి ఏముంటాయి? 

“వేలకి వేలు కొండగొర్రెలున్నాయి.” 

“మరి రాత్రికి నిద్ర?” 

“అక్కడ గుహల్లోనైనాసరే, లేదా బోటు డెక్‌ మీదనైనా సరే పడుకోవచ్చును.” 


తన మిత్రుణ్ని కలుసుకోడానికి ఇంకా వ్యవధి చాలా ఉన్నందువల్ల, (ఫ్రాంజ్‌ వెంటనే 
ఒప్పుకున్నాడు. రోమ్‌ నగరంలో బస గురించి కూడా అతని కిప్పుడు బెంగలేదు. 


అతను ఒప్పుకోగానే నావికులు అందరూ ఒకచోట చేరి గుసగుస లారంభించారు. 
“ఏం? ఏదైనా చిక్కుందా?” అని అడిగాడు ఫ్రాంజ్‌. 


“లేదండి.” అన్నాడు కెప్టెన్‌. “కాని ముందుగానే తమకి చెప్పాలి, ఆ ద్వీపంలో దుండగుల 
భయం ఉంటుందండి.” 


“అదేమిటి?” 
“మాంట్‌ క్రిస్టో ద్వీపం నిర్ణనమైనదే అయినప్పటికీ, అప్పుడప్పుడు సముద్రపు దొంగలూ, 
అక్రమ వ్యాపారులూ అక్కడ దిగుతూ ఉంటారు. వాళ్లు కార్సికానించీ, సార్జినియానించీ, 


ఆఫ్రికానించీ, వస్తారు. అందువల్ల మీరీ ద్వీపంలో దిగినట్లు తెలిసిందంటే, మా బోటు లెగ్‌ 
హారన్‌ చేరగానే అక్కడ వారం రోజులు క్వారంటిన్‌లో ఉంచుతారు.” 


“అంటే చాలా రోజులు ఆలస్య మౌతుందన్నమాట.” 

“తమరు మాంట్‌ క్రిస్టో ద్వీపంలో దిగినట్లు తెలిస్తే అంతే నండి.” 
“నామట్టుకు నేను తెలియనివ్వను” అన్నాడు ఫ్రాంజ్‌. 

“మేమూ చెప్పం” అన్నారు నావికులు. 

“అలాగైతే సరే. మాంట్‌ క్రిస్టో ద్వీపానికి పోదాం.” 


కెప్టెన్‌ నావికులకు ఆజ్ఞ ఇచ్చాడు. బోటు ఆద్వీపం దిక్కుగా బయలుదేరింది. ఫ్రాంజ్‌ 
కెప్టెన్‌తో సంభాషణ సాగించాడు. కెప్టెన్‌తో ఇలా అన్నాడు. “గేతానో, ఈ ద్వీపంలో సముద్రపు 
దొంగలు చేరుతూ ఉంటారని కాదూ అన్నావ్‌ ? ఆల్టియర్స్‌ని జయించి, అక్కడ రాజుతరపున 
మన (3ంచి) పరిపాలన స్థాపించినతరవాత, సముద్రపు దొంగల బాధ పూర్తిగా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 219 


పోయిందనుకున్నానే?” 


“లేదండి. రోమ్‌నగరద్వారాలవద్ద ఈనాటికీ గజదొంగలున్నారుకదా ! అలాగే 
సముద్రపుదొంగలూ ఇంకా తిరుగుతున్నారు. ఆరుమాసాల కిందట రోమ్‌ నగరందగ్గర (ఫ్రెంచి 
రాయబారిని దోచుకున్న సంగతి మీరు వినలేదా?” 


“అవనవును.” 


“మీరు లెగ్‌ హారన్‌లో ఉండిఉంటే, ఎప్పుడూ కొన్ని ఓడల్నిగురించి చెప్పుకోడం 
వినిఉంటారు. ఏదో ఒక సరుకు బోటుగురించో, లేక ఒక చిన్న ఇంగ్రీషుబోటు గురించోఅక్కడ 
నిత్యం చెప్పుకుంటూ ఉంటారు. ఇంగ్లీషుబోటు బాస్టియా, ఫెరాజో, సివిటావిఖియా రేవుల్లో 
తిరుగుతూ ఉంటుంది. సరుకులబోట్లు అనుకున్నరోజుకి రావు. అనుకోనప్పుడు వస్తాయి. 
కొన్ని ఓడలు ఎక్కడో కొండలకి కొట్టుకుని మునిగిపోయుంటాయనుకుంటారు. కాని అవి 
నిజంగా అలా మునిగిపోవు. ఆరేడుగురు నావికులు నడిపే చదునైన బోటు ఒకటుంది. 
అదివాటికి ఎదురౌతూ ఉంటుంది. ఎదురై ఆఓడల్ని దోచుకుంటుంది. చీకటి రాత్రుల్లో 
అడవులదగ్గిర బళ్ళని దారిదొంగలు కొట్టినట్లే.” 


“అయితే వాళ్లందరూ సముద్రపు దొంగల్ని శిక్షించాలని (ఫెంచి ప్రభుత్వాన్నిగాని, 
సార్టినియన్‌, టస్మనీప్రభుత్వాల్ని గాని ఆడగలేదా?” 


“లేదు. ఎందువల్లనంటే ముందుగా ఆఓడల్లో దోచుకునేదంతా దోచుకున్నతరవాత, 
ఓడల్లోవాళ్లనందర్నీ కట్టిపడేసి, ఒక్కొక్కడికి ఇనపగుళ్లు తగిలించి, ఓడలకి రంధ్రాలు పొడుస్తారు. 
ఓడల్ని మునిగిపోనిచ్చి దొంగలు తమ బోటులో పారిపోతారు. ఇంక ఆఓడ లెన్నడూ రేవు 
చేరవు. ఫిర్యాదు చెయ్యడాని కెవరూ మిగలరు.” 


గేతానో ఈ సమాచారం ముందే చెప్పిఉంటే, ఆ ద్వీపానికి వెళ్లడానికి ఫ్రాంజ్‌ 
వెనకాడేవాడే. కాని తీరా నిశ్చయించుకున్న తరవాత ఇప్పుడు మానుకోడం అతనికి పిరికితన 
మనిపించింది. సామాన్యంగా కోరి ముప్పుతెచ్చుకునే తరహాకాదు అతనిది. అయినా 
ముప్పువచ్చినప్పుడు జంకడు. 

“అబ్బే ! నే ననేకసార్లు సిసిలీ, కెలాబ్రియాల మధ్య తిరిగాను. ద్వీప సమూహం మధ్య 
రెండు మాసాలు తిరిగాను. నాకు మచ్చుకేనా ఒక్కదోపిడిదొంగ కనబడలేదు.” 


“మిమృల్ని వేటకి వెళ్ళకుండా చెయ్యాలని నేను చెప్పడం లేదండి. మీరడిగినదానికి 
సమాధానం చెప్పాను. అంతేనండి.” 


“అవున్లే. నువ్వు సమాచారం చెప్పావు. మంచిదే, వీలైనంతవరకూ చక్కగా కాలక్షేపం 


220 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చెయ్యాలనుంది. ఆ ద్వీపానికి తప్పకుండా వెడదాం.” 


బోటు అతివేగంగా ప్రయాణం చేస్తోంది. గాలి వీలుగా వీస్తోంది. గంటకి ఆరేడు 
మైళ్ళు వేగంతో బోటు నడుసోంది. సమిపిస్తున్నకొద్దీ ద్వీపం సముద్రంలోనుంచి పైపైకి లేస్తున్నట్లు 
కనపడుతోంది. ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కొండల శిఖరాలు కనపడుతున్నాయి. మధ్యమధ్య 
పొదలూ, చెట్లూ పచ్చగాకనపడు తున్నాయి. 


ద్వీపానికి పదిహేను మైళ్ళలో ఉండగా, సూర్యుడు కార్సికన్‌ పర్వతాల వెనక 
అస్తమిస్తున్నాడు. అరగంటలో చీకటి కమ్ముకువచ్చింది. 


నావికులకు ఆ ప్రాంతమంతా కొట్టినపిండే. టస్మనీద్వీప సమూహంలో ఎక్కడే కొండ 
ఉందో వారికి తెలుసును. లేక పోతే అంత చీకటిలో ఫ్రాంజ్‌ ఆందోళన పడవలసిందే. 


మరొకగంట ప్రయాణంచేసిన తరవాత ఎడమవైపున రెండు ఫర్గ్లాంగులదూరంలో 
అకస్మాత్తుగా నల్లని ఆకారం ఒకటి ఫ్రాంజ్‌కళ్ళపడింది. ఉన్నట్టుండి ఒక వెలుగు తళుక్కుమంది. 
అది ఉల్మంకాదని ప్రాంజ్‌కి తెలుసును. ఆపక్క నేల మబ్బులాగుంది. 


“ఆ వెలు గేమిటి?” అన్నాడు ఫ్రాంజ్‌. 

“ఉష్‌! మాట్లాడకండి. అది చలిమంట” అన్నాడు కెప్టెన్‌ మెల్లిగా. 
“ద్వీపంలో జనం ఎవ్వరూ ఉండరని చెప్పావ్‌?” 
“అక్రమవ్యాపారులిక్కడ దిగుతూ ఉంటారనికూడా చెప్పానండి.” 
“దోపిడిదొంగల మాట?” 


“ఆభయంవల్లనే ద్వీపానికిపక్కగా బోటు పోనిస్తున్నానండి. ఇప్పుడా మంట మన 
వెనుకఉింది.” 


“అయితే నాకొకటి తట్టుతోంది. ఈ మంట భయ పడవలసిందికాదు. ఫరవాలేదను 
కోవచ్చనుకుంటాను. బైటపడ్డానికి భయపడేవారైతే మంటవెయ్యరు.” 


“అలా కాదండి” అన్నాడు కెప్టెన్‌ గేతానో. “ద్వీపం ఉనికి తమరు సరిగ్గా చూసినట్లయితే, 
ఈమంట తీరానికి కాని, పియనోజాలోకాని కనపడదండి. సముద్రంలోనుంచి చూస్తేనే 
కనపడుతుంది.” 


“అంటే ఇప్పుడిక్కడ దుండగులున్నారని స్తీ ఉద్దేశమా?” 
“అదేదో కనుక్కోవాలండి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 221 


ఇలా చెప్పి గేతానో నావికులవద్దకు వెళ్లి సంప్రదించాడు. అయిదునిమిషాలతరవాత 
బోటు మెల్లిగా వెనక్కితిరిగింది. ముందు వచ్చినదారినే వెనక్కి కొంత దూరం వెళ్లేసరికి మంట 
కనపడకుండా గుట్టచాటున మాయమయింది. తరవాత చుక్కాని తిప్పి బోటు ద్వీపందగ్గిరికి 
నడిపారు. ఏభైఅడుగుల్లో ఉండగా తెరచాప దించారు. బోటు ఆగింది. అంతా మౌనంగా 
ఉన్నారు. బాధ్యతంతా గేతానో తనపైన వేసుకున్నాడు. 


ఫ్రాంజ్‌ తన తుపాకుల్ని శ్రద్ధగా పరిశీలించాడు. తుపాకులు నింపి ఏం జరుగుతుందోనని 
నిరీక్షిస్తున్నాడు. కెప్టెన్‌ ఈ లోగా కోటూ, చొక్కా విప్పి, నడుముదగ్గర పంట్లాం గట్టిగా బిగించాడు. 
feathers జై ౧ గం ట్‌ 
ఎవ్వరూ ఒక్కమాట పలకరాదని వేలితో సంజ్ఞచేస్తూ సముద్రంలోకి దుమికాడు. ఆట్టే శబ్దం 
కానివ్వకుండా తీరానికి ఈదుకువెళ్లాడు. అరగంటలో అలాగే నిశ్శబ్దంగా బోటుకి తిరిగి వచ్చాడు. 


“వాళ్లు ఆక్రమవ్యాపారులు, స్పానిష్‌జాతి. వాళ్లలో ఇద్దరు కార్సికన్‌ దొంగలున్నారు.” 
అని చెప్పాడు. 


“దొంగలకి వీళ్లతో ఏం పని?” 


గేతానో అదొకతరహా ఉదారభావం ఉట్టిపడేలాగు “మనుష్యులైనతరవాత ఒకళ్ల కొకళ్లు 
సహాయపడాలి కాదండి!” అన్నాడు. 


“ఓహో !” అన్నాడు ఫ్రాంజ్‌. “ అయితే నువ్వుకూడా వాళ్ళల్లో ఒకడివే నన్నమాట?” 


కెప్టెన్‌ విరసంగా నవ్వి అన్నాడు. “ఏం చేస్తాం తమరే చెప్పండి. అదీ ఇదీ కూడా 
చేస్తేగాని మాకు పొట్ట గడవదండి.” 


“అయితే ఇప్పుడు ఈ ద్వీపంలో ఉన్నవాళ్లని నీకు తెలుసున్నమాట?” 
“ఏదోతెలుసు లెండి. మాకూ రకరకాల సంకేతా లుంటాయండి.” 
“అయితే ఇక్కడ దిగితే ఇప్పుడు భయం లేదంటావా?” 

“లేదండి. అక్రమవ్యాపారం చేసేవాళ్ళు దొంగలు కారండి.” 


“మరి ఆ యిద్దరు కార్సికన్‌ దొంగల మాటేమిటి?” అన్నాడు ఫ్రాంజ్‌ ముప్పేదో ముందే 
పూర్తిగా తేల్చుకోడం ఎందుకైనా మంచిదని. 


“మీరు చెప్పేది మరీ బాగుందండి! వాళ్లు దొంగలైనారంటే వాళ్ళదా తప్పు? అది 
అధికారుల తప్పు!” 


“ఎలా గేమిటి?” 


“ఏదో ఒక్కణ్ని మాటుబెట్టారని వాళ్ళని వెంటాడి ప్రాణాలు తోడుతున్నారు 


222 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అధికారులు-అక్కడికి పగతీర్చుకునే హక్కు కార్సికన్లకి లేనట్లు !” 
“మాటుపెట్టడం అంటే? చంపడం అనా?” 
“అంటే శత్రువుని చంపడం. హత్యకీ దీనికీ చాలా తేడా ఉందండి.” 
“అక్క దెంతమందుంటారు?” 
“వాళ్లు నలుగురు, దొంగ లిద్దరు, మొత్తం ఆరుగురు.” 


“సరే, మనంకూడా ఆరుగురం ఉన్నాం. వాళ్లేమైనా మనదగ్గిర ఒకాట ఆడబోతే, 
మనందరం కలిసి వాళ్ల ఆట కట్టించవచ్చు. ఏమంటావ్‌? నడు, ద్వీపంలో దిగుదాం” 


“అయితే, సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండండి” అన్నాడు గేతానో. 
[న్‌ 


ఫ్రాంజ్‌ దృష్టికి పరిస్థితి మరీ ప్రమాదంగా కనపడలేదు, బొత్తిగా చిక్కులేదనడానికి 
వీల్లేకపోయినా. రాత్రివేళ కటికి చీకటిలో సముద్రమధ్యంలో, పరిచయంలేని నావికుల మధ్య 
ఉన్నాడు. అతనిపట్ల వారికి భక్తి ఉండవలసిన అవసరం లేదు. అతనిదగ్గర కొన్ని వేల 
ప్రాంకులున్నాయని వారికి తెలుసును. ఈ నావికులుతప్ప అతనికి తోడు లేరు. ఈ ద్వీపంలో 
దిగుతున్నాడు. దీనికి మతానికి సంబంధించిన పేరున్నమాట నిజమే. కాని దొంగలు తిరిగే 
ఈచోటు ఆట్టే సుఖంగా ఉండబోదని అతనికి తెలుసును. 


ఇది కేవలం అతని ఊహ కావచ్చు. అయినా ప్రమాదాన్ని కనిపెడుతూ, నావికుల పైన 
ఒక కన్నుంచి, పిస్తోలు విడిచి పెట్టకుండా జాగ్రత్త పడ్డాడు. నావికులు మళ్లీ తెరలెత్తి బోటు 
నడిపారు. కటికిచీకటిలో కూడా ఆ కొండలు నీడల్లా కనపడుతూనే ఉన్నాయి. తీరం వెంట 
కొద్దిదూరం పోగానే ఒక కొండకొన దాటిన తరవాత, మళ్లీ మంటకనపడింది. ఇప్పుడది 
మరింత వెలుగు వ్యాపింప చేస్తోంది. చుట్టూ అయిదారుగురు మనుష్యులు కూర్చున్నారు. 
మంటవెలుగు సముద్రపు నీటిమీద కొంతమేర పడుతుంది. బోటు ఆ వెలుగులోకి ప్రవేశించింది. 
అప్పుడు గేతానో, ఇతర నావికులూ కలిసి పల్లెపదం ఒకటి అందుకుని పాడ్డం మొదలు 
పెట్టారు. 

పాట మొదలు పెట్టిన వెంటనే మంటచుట్టూ ఉన్న మనుష్యులు లేచారు. గబగబా 
ఒడ్డుచివరికి వచ్చి బోటువంక చూశారు. బోటు ఎంత పెద్దదో, ఎందుకు వస్తోందో 
ఊహించడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. 

కొంతసేపటికి అందరూ ఫరవాలేదని తృప్తిపడ్డట్టున్నారు. ఒక్కడుతప్ప మిగతా అందరూ 
మళ్లీ మంటదగ్గరకు వెళ్లి కూర్చున్నారు. మంటలమీద ఒక కొండగొర్రై కాలుతోంది. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 2223 


బోటు ఒడ్డుకి ఇరవైఅడుగుల్లోకి వచ్చేసరికి ఒడ్డుపైనున్న వ్యక్తి తుపాకి ఎత్తి ఆకాశంలోకి 
పేల్చాడు. తరవాత కేకపెట్టాడు. 


ఫ్రాంజ్‌ తుపాకి, పిస్తోలు గుప్పిళ్లలో గట్టిగా పట్టుకున్నాడు. గేతానో ఒడ్డు పైనున్న 
మనిషితో సార్జినియన్‌ భాషలో రెండు మాటలు మాట్లాడాడు. అది తననిగురించేనని ప్రాంజ్‌కి 
తెలుసును. కాని ఏమి చెప్పాడో తెలియలేదు. 


గేతానో ఫ్రాంజ్‌ వంక తిరిగి “తమ పేరు వాళ్లకి చెప్పవచ్చునా, లేక చెప్పవద్దంటారా?” 
అని అడిగాడు. 


“నాపేరు చెప్తే మాత్రం వాళ్ల కేం తెలుస్తుంది? కాలక్షేపం కోసం వచ్చిన ఫ్రెంచి 
దేశస్థుణ్ని అని చెప్పు.” 

గేతానో గట్టిగా చెప్పాడు. ఒడ్డుమీద నిలబడిన వ్యక్తి మంట దగ్గిరున్న వాళ్లలో ఒకణ్ని 
పిలిచి ఏదో ఆజ్ఞ ఇచ్చాడు. అతనదివిని చీకటిలో ఎక్కడికో మాయమైనాడు. తరవాత 
కొంతసేపటికి మరొక దిక్కునించి వచ్చి, ఒడ్డుపైనున్న వ్యక్తికి సంకేత మిచ్చాడు. అతను 
బోటువంక తిరిగి “రావచ్చును” అని చెప్పాడు. 


బోటు ఒడ్డుకి కట్టేశారు. బసకోసం ఆ ప్రాంతం పరిశీలించడం ప్రారంభించి కొంద 
రొకవైపుకి వెళ్లేసరికి, మంటదగ్గిర కూర్చున్న వారిలో ఒకడు లేచి “ఆ ! ఆ! అటు వెళ్లకూడదు. 
గేతానో” అన్నాడు, 


గేతానో మాట్లాడకుండా వెనక్మివచ్చాడు. ఇద్దరు నావికులు మంటలో కాగడాలు వెలిగించి 
తెచ్చారు. కాగడాల వెలుగులో నావికులందరూ కలిసి ఆ చోటు వెదికారు. ముపై అడుగుల 
దూరంలో కొన్ని గుట్టలమధ్య చదునైన నేల కనబడింది. అక్కడ మనుష్యులు కూర్చోడానికి 
వీలుగా మట్టిదిమ్మలున్నాయి. 


ఫ్రాంజ్‌ కాగడాతో ఆ చోటంతా చూశాడు. ఒకచోట నిప్పుఆర్పిన పుల్లలు, బూడిద 
కనపడ్డాయి. ఇంతకుముందెవరో ఈ జాగావాడారని (ఫ్రాంజ్‌ అనుకున్నాడు. చీకటిరాత్రులు 
ఇక్కడు రహస్యంగా గడపడం కొందరికి మమూలే ననుకున్నాడు. 

ద్వీపంలో అడుగు పెట్టగానే అతని సందేహాలన్నీ పటాపంచలైనాయి. ఆకలివల్ల 
సంకోచాలు పోయినాయి. ఆకలివేస్తున్నట్లు కెప్టెన్‌కి చెప్పాడు. “అదెంత పని? ” అన్నాడు 
గేతానో. “బోటులో రొట్టి, సారాయి, ఆరుపిట్టలు ఉన్నాయి. పిట్టల్ని కాల్చుకోడానికి మంటమాత్రం 
వేసుకోవాలి.” 


“ఇంకొకమాట” అన్నాడు గేతానో, “మీకు గొర్రెమాంసం మీద కోరికుంటే, మనవి 


224 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


రెండుపిట్టలిచ్చి, కొంచెం వాళ్లదగ్గిర తీసుకోవచ్చునండి.” 
లయ ౧౧౧ 


“అవును అలా చెయ్యి” అన్నాడు ఫ్రాంజ్‌. “నువ్వు ఎటువంటి వాళ్ళనైనా ఇట్టే మచ్చిక 
చెయ్యగలవు.” 


కాలుతున్న మాంసం ఘుమఘుమ వాసన వేస్తోంది. ఫ్రాంజ్‌ తమకంతో వాసన పీలుస్తూ 
వేచిఉన్నాడు. గేతానో తిరిగివచ్చేటప్పుడే అతను పరధ్యానంగా ఉన్నట్లు కనపడ్డాడు. అతన్ని 
చూసి ఫ్రాంజ్‌ ఇలా అన్నాడు: “ఏ మయిందోయ్‌? కాయా, పండా? ఇవ్వనన్నారా?” 


“అబ్బే, అది కాదండి. మీరు [ఫెంచిదేశస్థులని చెప్పగానే వాళ్ల నాయకుడు మిమ్మల్ని 
భోజనానికి తన బసకి రమ్మన్నాడట. కాని ఈ ఆహ్వానంలో చిత్రమైన ఒక షరతు పెట్టాడండి.” 


“ఏమిటది?” 


“మీ కళ్లకి గంతలుకట్టి తీసుకువెడతారుటండి. ఆయన స్వయంగా చెప్పేవరకూ మీరది 
విప్పకూడదట”. 


గేతానో ముఖాన్ని (కద్దగా పరికించాడు (ఫ్రాంజ్‌. దీని అంతరార్థం ఏమిటో 
తెలుసుకోవాలని ప్రయత్నించాడు. 


అది గమనించి, జవాబుగా గేతానో ఇలా అన్నాడు : “నాకు తెలుసునండి. ఇది 
జాగ్రత్తగా ఆలోచించి నిశ్చయానికి రావలసిన విషయం.” 


“నువ్వే అయితే ఈ పరిస్థితిలో ఏం చేస్తావు?” అని అడిగాడు ఫ్రాంజ్‌. 
“నాకు నష్టమేముందండి? నేనైతే వెడతాను.” 
“అతని నివాసంలో చూడదగిన వేమైనా ఉంటాయా?” 


“అతను భూగర్భగ్భహంలో నివసిస్తాడని చెప్తారు. ఆగ్భహానికి ఏ మహారాజాంతఃపురం 
కూడా పోలదంటారు.” 


“అయితే అది అభూతకల్ప నన్నమాట.” 


“అభూతకల్పన కాదండి. అది నిజం. సెంట్‌ ఫెర్డినాండ్‌ ఓడపైలట్‌ కామా ఒకసారి 
వెళ్లి చూశాడండి. అతను ఆశ్చర్చంలో మునిగిపోయాడు. తిరిగి వచ్చి అటువంటి అద్భుతైశ్వర్యాన్ని 
పుక్కిటి కథల్లోతప్ప ఎరగనన్నాడు.” 

“అయితే వెళ్లమనే నీఉద్దేశమా?” 


“అది తమ ఇష్టం. నేనెలాటి సలహా ఇవ్వలేను.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 225 


ఫ్రాంజ్‌ కొంతసేపు ఆలోచించాడు. ఇంతటి ఐశ్వర్య వంతుడికి తనమీదకుట్ర పన్నవలసిన 
అవసరం ఉండదనుకున్నాడు. తన దగ్గిరున్నది కొన్ని వేల ఫ్రాంకులే. భోజనంమాట తల్బుకుని 
(ఫ్రాంజ్‌ ఒప్పుకున్నాడు. గేతానో వెళ్ళి ఈ కబురు చెప్పాడు. ఈలోగా ఫ్రాంజ్‌ ఒక నావికుని 
పిలిచాడు. దగ్గరలో ఒక్క బోటుకూడా కనపడ్డంలేదు. వీళ్లందరూ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటారని 
ప్రశ్నించాడు. 


“అదేముందండి?” అన్నాడు నావికుడు. “వాళ్ళబోటు నాకు తెలుసునండి. అది చాలా 
అందంగా ఉంటుంది. ఇంగ్లీషు దేశస్థుల యాట్‌ (72౦10 పోలిక నుంటుంది. అది ఎలాటి 
గాలిలో నైనా సరే ప్రయాణం చెయ్యగలదు.” 


“అదెక్కడ నిర్మించారో?” 

“నాకు తెలియదండి. కాని జినోవాలో నిర్మించి ఉంటారనుకుంటాను.” 

“కాని అక్రమవ్యాపారం చేసేవాళ్ల నాయకుడు అటువంటి బోటు నిర్మించాలని జినోవా 
నిర్మాతలకి ఆజ్ఞ ఎలా ఇవ్వగలడు?” 

“ఈ బోటుయజమాని అక్రమవ్యాపారుల నాయకుడని నేను చెప్పలేదే?” 

“మరెవరతను?” 

“పెద్ద భాగ్యవంతుడండి. కేవలం వినోదంకోసం ప్రయాణాలు చేస్తాడు.” 

“అతని పేరు?” 

“అతన్ని పేరడిగితే సింద్‌బాద్‌ అని చెప్తాడు.” 


“మీకోసం ఆయన వేచిఉన్నారండి” అన్నారొకరు ఫ్రాంజ్‌ వెనకనించి. గొంతుకను బట్టి 
ఒడ్డుపై నిలబడిన పహరా వాడిదని ఫ్రాంజ్‌ కని పెట్టాడు. అతని వెనుక మరిద్దరున్నారు. 


(ఫ్రాంజ్‌ వెనక్కి తిరిగి మాట్లాడకుండా చేరుమాలు తీసి అందించాడు. వాళ్లుకూడా 
మాట్లాడకుండా అది అతని కళ్లకికట్టారు. ఇంత జాగ్రత్తచూస్తే, ఇతనే అఘాయిత్యం 
చేసిపోతాడోనని వాళ్లు అనుమానించినట్లున్నారు. కళ్ళకి కట్టిన గుడ్డని విప్పనని అతనిచేత 
ప్రమాణం చేయించారు. తరవాత ఇద్దరు అతని చేతులు రెండూ పట్టుకుని నడిపించుకు 
వెళ్లారు. ముందు పహరా నడిచాడు. 


కొద్ది అడుగులు వేసిన తరవాత (ఫ్రాంజ్‌ కి కాలిన మాంసం వాసన దట్టంగా తగిలింది. 
మంటపక్కగా నడుస్తున్నట్లు అతను గ్రహించాడు. ఏభై అడుగులు వెళ్ళిన తరవాత మొదట 
వెళ్ళవద్దని వాళ్లు వారించినదారిని ఇప్పుడువెడుతున్నట్లు ఊహించాడు. కొంతసేపైనతరవాత 


226 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


వాతావరణం మారిపోయినట్లు అతనికి తోచింది. ఒక గుహటప్రవేశించినట్లు (గ్రహించాడు. 
తరవాత మెత్తని తివాసీలమీద నడుస్తునట్లు అతనూహించాడు. హఠాత్తుగా అతని చేతులు 
రెండూ విడిచి పెట్టబడ్డాయి. క్షణంసేపు అంతా నిశ్శబ్దంగా ఉంది. తరవాత విదేశీ ఉచ్చారణలో 
'ఫ్రెంచిభాషలో ఒకరన్న మాటలు వినపడ్డాయి. “నమస్మారం. కళ్ళకికట్టుకున్న రుమాలు 
తియ్యండి.” 


వెంటనే రుమాలు తీసేశాడు ఫ్రాంజ్‌. దాదాపు నలభైయేళ్ల పురుషుడతని సమక్షంలో 
ఉన్నాడు. ఆతను ట్యూనిస్‌ దుస్తులు ధరించాడు. బంగారు నగిషీకల నల్లని కోటు ధరించాడు. 
ముఖం పాలిపోయిన తెలుపు రంగులో ఉన్నప్పటికీ, ఒక వింత అందం గోచరిస్తుంది. కన్నులు 
కాంతివంతంగా చురుగ్గా ఉన్నాయి. లోతులు చూడగల వనిపిస్తుంది. వాలు నుదుటితోపాటు 
తిన్న నైన ముక్కు (గీకువిశిష్టతను తోపిస్తుంది. పళ్లు తెల్లగా ముత్యాలవలె ఉన్నాయి. నల్లని 
చిన్న మీసాలున్నాయి. అన్నిటి లోకీ అతని పాలిపోయిన ముఖం వింతగా కనపడింది. గోరీలో 
పాతిపెట్టబడినవాడు మళ్ళీ బతికి కొంత కాలానికి పైకి వచ్చినట్టల్లే ఉంది అతని ముఖం. మరీ 
పొడగరి కాకపోయినా ఎత్తెన మనిషేనని చెప్పవచ్చు. దక్షిణ ప్రాంత వాసుల మాదిరిగా కాళ్లు, 
చేతులు పొట్టివి. కాని అన్నిటికంటె, పరిసరాలను చూసి (ఫ్రాంజ్‌ అబ్బురపడ్డాడు. గేతానో 
చెప్పినది భ్రమా కల్పిత మనుకున్నాడు కాని ఇప్పుడిది అంతకంటె అద్భుతంగా కనపడింది. 
అంతటా టర్మిష్‌లినెన్‌ పరచబడి ఉంది. గోడలపైన బంగారు నగిషీపని ఉంది. ఒకపక్కచక్కని 
సోఫా, దాని పక్కగోడను వేలాడదీసి రత్నాలు తాపిన పిడులతో అరబ్బీ ఆయుధాలున్నాయి. 
పైకప్పునుంచి వెనీషియన్‌ గాజుదీపాలు వేలాడుతున్నాయి. దీపాలలో రంగురంగుల గాజు 
బుడ్లున్నాయి. నేలంతటా చక్కని టర్మిష్‌తివాసీ పరిచిఉంది. ద్వారాలకు పట్టుతెరలున్నాయి. 
గదులు దీప కాంతులతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. ఫ్రాంజ్‌ని ఇదంతా చూడనిస్తూ, నూతన 
వ్యక్తి జాగ్రత్తగా అతన్ని పరికించాడు. చివరికిలా అన్నాడు: “క్షమించాలి, మిమ్మల్ని 
తీసుకురావడంలో పెట్టిన ఇబ్బందికి క్షమించాలని వేడుకుంటున్నాను. ఈ ద్వీపం సామాన్యంగా 
నిర్ణనంగా ఉంటుంది. నా రహస్య నివాసం తెలిసిపోయినట్లుయితే నేను వెళ్లి తిరిగి వచ్చేలోగా 
జనంవచ్చి పాడుచెయ్యవచ్చు. అది నేను సహించలేను.” 


“బాగా చెప్పారు! మీరు క్షమార్పణ కోరవలసిన అవసరం లేదు. ఏదో కథలో జరిగినట్టు, 
ఇటువంటి అద్భుత గృహాలకి వెళ్లేవాళ్లు కళ్లకి గంతులు కట్టుకునే వెడతారు. అదినాకు తెలుసును. 
మీరు చేసినదానిలో తప్పేమీ లేదని ఇక్కడ ఈఅద్భుతాలు చూస్తేనే తెలుస్తోంది. ఇదంతా 
చూస్తుంటే అరేబియన్‌ నైట్స్‌ కథల్ని తలదన్నినట్లుంది.” 


సరిగ్గా అప్పుడే వెనుకద్వారం తెరతొలగింది. తెల్లని దుస్తులు ధరించిన నల్లని ఒక 
నీగ్రోవచ్చి యజమానికి సలాంపెట్టి లోపలి గదిలోకి రావచ్చునని సంజ్ఞచేశాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 227 


నూతన వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకరి పేరొకరికి తెలియకుండా గంటలకొద్ది లోకాభి 
రామాయణం మాట్లాడుకోడం కష్టం. మీరు కూడా అలా అనుకుంటున్నారో లేదో నాకు 
తెలియదు. కాని అతిథ్యమిస్తున్నాను కదా అని మీ పేరు, ఊరు అడగడం నా కిష్టం లేదు. 
మిమ్మల్ని నేను ఎలా పిలవాలో మాత్రం చెప్పండి. ననై తే తెలిసిన వాళ్లు సింద్‌బాద్‌ అని 
పిలుస్తారు.” 

“నాసంగతి మనవి చేస్తాను. మంత్ర దీపం మినహాగా అరేబియన్‌ నైట్స్‌ కథలో అల్లాఉద్దీన్‌ 
మాదిరిగా ఉన్నాను నేను. అందువల్ల నన్ను అల్లాఉద్దీన్‌ అనెందుకు పిలవకూడరు?” 


“సరే అలాగే పిలుస్తాను భోజనం సిద్ధంగా ఉంది. దయచెయ్యండి.” 


(ఫెంచి యువకుడు ఒక అద్భుతదృశ్యం గడిచి, మరొక అద్భుతదృశ్యం చూశాడు. 
రెండో సావడిలో పెద్దమేజా ఆహార పదార్థాలతో నిండిఉంది. ఫ్రాంజ్‌ చుట్టూ చూశాడు. 
పొడుగైన ఈసావడిఅంతా చలువరాతితో నిర్మించబడింది. గోడలపైన చక్కని శిల్పాలు 
చెక్కబడినాయి. గది నాలుగుమూలలా రెండేసి శిలాప్రతిమలున్నాయి. ప్రతిమల శిరస్పులపైన 
ఫలాలతో నిండిన పళ్లెరాలున్నాయి. దూరదేశాలనుంచికూడా తెచ్చిన రకరకాల ఫలాలు 
కనపడ్డాయి. మేజాపైన పళ్లెరాలలో మధుర, మాంసాది భక్షణాలనేకం అమర్చిఉన్నాయి. 


ఫ్రాంజ్‌ కలకంటున్న అనుమానంతో కన్నులు నులుముకుని చూశాడు. నీగ్రో ఒక్కడే 
ఆహారవస్తువులు చక చకా అమర్చు తున్నాడు. అతని చాకచక్యాన్ని ఫ్రాంజ్‌ మెచ్చుకున్నాడు. 
అపరిచిత వ్యక్తి భోజనానికుపక్రమిస్తూ ఇలా అన్నాడు : “అవును పాపం అతనికి నేనంటే భక్తి 
ఎక్కువ. శక్తి వంచన లేకుండా సేవ చేస్తాడు. అతని ప్రాణాన్ని నేను కాపాడినమాట ఎప్పుడూ 
మరిచి పోడు.” 


“అతని ప్రాణాన్ని ఎలా కాపాడారో చెప్పడానికి మీకు అభ్యంతరముంటుందా?” 


“లేదు లేదు. అదేమంత పెద్దవిషయం కాదు. ట్యూనిస్‌రాజు జనానా అంతఃపురందగ్గిర 
తచ్చాడుతుండగా ఇతన్ని పట్టుకున్నారుట. అటువంటి చోట, అందులోనూ నీగ్రో అయినవాడు 
తిరగడం అంటే అది సామాన్యనేరం కాదు. అందువల్ల మొదటిరోజుని అతని నాలుక, రెండో 
రోజుని చేతులు, మూడోరోజుని తల తెగెయ్యమని రాజు అజ్ఞ ఇచ్చేడుట. నాకు సేవచెయ్యడానికి 
మూగవాడొకడు కావాలని ఎప్పుడూ అనుకునేవాడిని. అందువల్ల అతని నాలుక కోసేవరకూ 
ఊరుకొని, ఆతరువాత నా రెండు బారుల తుపాకీ రాజుకిచ్చి అతన్ని నాకిమ్మని అడిగాను. 
ఆతుపాకీ మీద రాజు అంతకు ముందే కన్నేశాడు. కాని అతన్ని ఎలాగైనా హతమార్చాలని 
పట్టుదలతో ఉన్నాడేమో, ముందు ఒప్పుకోలేదు. అప్పుడు తుపాకితో పాటు ఇంగ్లీషు వేటకత్తికూడా 
ఒకటిచ్చాను. అది చాలా మంచికత్తి. దాంతో ఒక్కదెబ్బకొట్టేసరికి రాజు కత్తి ముక్క ముక్కలయింది. 


228 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అప్పుడొప్పుకున్నాడు నా మాటకి, అయితే అతను మళ్లీ ట్యూనిస్‌ దేశం తిరిగి చూడ కూడదని 
ఆంక్ష పెట్టాడు.” 

ఫ్రాంజ్‌ కొంతసేపు యోచించాడు. ఈ అపరిచిత వ్యక్తి రవ్వంత కూడాదాక్షిణ్యం 
చూపకుండా, కొంత హాస్యధోరణిలో చెప్పిన ఈకథ విని, అతనికి ఆశ్చర్యం కలిగింది. చిట్టచివరికి 
విషయం మార్చి ఇలా అన్నాడు : “అయితే మీరు పెట్టుకున్న పేరు సార్థకపరిచి, నిత్యం 
సముద్రప్రయాణాలు చేస్తున్నారన్నమాట.” 


“అవును. నేను సాధించగలనని కలలోకూడా అనుకోలేని క్షణంలో ఒక 
ప్రతిజ్ఞతీసుకున్నాను. దాన్ని ఇప్పుడు పాలిస్తున్నాను. ఇదొక్కటేకాదు. మరికొన్ని విషయాల్లో 
కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాను. అవికూడా పాలించగలననే ఆశపడుతున్నాను.” 


ఎంత ప్రశాంతంగా ఈ మాటలు మాట్లాడుతున్నా అతని కళ్లలో మాత్రం చిత్రమైన 
క్రౌర్యం ఉట్టిపడుతోంది. 


“మీరు చాలా కష్టాలు పడ్డట్టున్నారు” అన్నాడు ఫ్రాంజ్‌. సింద్‌బాద్‌ ఉలిక్కిపడ్డాడు. 
ఫ్రాంజ్‌ వంక నిదానంగా చూసి,“ఎల్లా అనుకున్నారు?” అన్నాడు. 


“మీ కంఠస్వరాన్ని బట్టి” అన్నాడు ఫ్రాంజ్‌ “మీ ముఖంలోని భావం, పాలిపోయిన మీ 
ముఖవర్ణం, మీ చిత్రమైన ఈ జీవనం, వీటినిబట్టి చెప్పవచ్చును.” 


“నిజంగా? అబ్బే ! నాకేంలోటు? నేను స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాను. 
పాదుషాలాగున్నాను. సృష్టికర్త నాకు అన్నివరాలూ ఇచ్చినట్లున్నాడు. నాకే చోటు నచ్చితే 
అక్కడుండగలను. నచ్చకపోతే వెళ్లిపోగలను. నా కున్న స్వేచ్చ మరెవరికీ లేదు. విహంగాలకే 
ఉంటుంది. నాకూ విహంగాలమాదిరిగానే రెక్కలున్నాయి. నా చుట్టూఉండేవాళ్లందరూ నా 
చేసంజ్ఞలు గమనించి ఆజ్ఞలు పాలిస్తారు. నే ననుభవిస్తున్న జీవితాన్ని మీరొక్కసారి 
చవిచూసినట్లయితే ఇంక విడిచిపెట్టరు. ఎన్నడూ మల్లీ ప్రపంచంలో నలుగురిమధ్య 
ఉండాలనుకోరు-ఇతరత్రా ఏవో గొప్ప ఆశలుంటే తప్ప.” 


“ఏం? ఎందు కుండకూడదు? మాటవరసకి చెప్తున్నాను. పగ తీర్చుకోవలసివస్తే ఇవన్నీ 
వొదిలెయ్యవచ్చును.” అన్నాడు ఫ్రాంజ్‌. 


“అసలు పగ తీర్చుకోడం అనేదెందు కుంటుంది?” 


“ఎందు కంటే, మిమ్మల్ని చూస్తే, సమాజం పీడించగా పగ తీర్చుకోడానికి చూస్తున్న 
మనిషిలా కనిపిస్తున్నారు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 229 


సింద్‌బాద్‌ నవ్వాడు. అతని నవ్వు వింతగా ఉంది. “అబ్బే ! మీరు పొరబడుతున్నారు. 
నిజానికి నేను దానశీలుణ్ని. ఎప్పుడో ఒకరోజు పారిస్‌ వెళ్లి దాన ధర్మాలు చెయ్యడంలో 
ఆపర్ట్‌తో పోటీ చెయ్యగలనుకూడా.” 


“ఆ సమయానికి నేను పారిస్‌లో తప్పకుండా ఉంటాను. ఇక్కడ మీరు చూపుతున్న 
ఆదరానికి, అప్పుడు బుణం తీర్చుకుంటాను.” 

“మీ ఆహ్వానాన్ని ఎప్పుడో తప్పకుండా స్వీకరిస్తాను. కాని దురదృష్టవశాత్తు, ఇప్పడు 
పారిస్‌ రావాలంటే మారుపేరు పెట్టుకోవలసివస్తుంది.” 

భోజనం ముగిసింది. కాని అపరిచిత వ్యక్తి ఒక్కవస్తువునైనా మూచూడలేదు. ఫ్రాంజ్‌ 
పుష్టిగా తిని త్రేన్సాడు. 

ఆలీ (నీగ్రో) పండ్ల పకళ్లెరాలు రెండు తెచ్చి మేజాపైన పెట్టాడు. రెండింటి మధ్యనూ 
చిన్న వెండిభరిణి ఒకటి ఉంచాడు. ఆలీ భరిణి ఎంత పదిలంగా తెచ్చి పెట్టాడో చూసేసరికి 
ఫ్రాంజ్‌కి కుతూహలం కలిగింది. భరిణి మూతతీసి చూశాడు. అందులో ఆకుపచ్చని చిక్కని 
లేహ్యం కనపడింది. అదేమిటో అతని ఊహకి అందలేదు. మూతవేసేశాడు. అపరిచితవ్యక్తి 
వంక చూశాడు. అతను నవ్వుతున్నాడు. 


“మీరూహించలేకుండా ఉన్నారుకాదూ?” 
“అవును” 


“ఇదొక దివ్యమైన మధుర ఖాద్యం. దీన్ని గీక్‌ దేవతలలో ముఖ్యుడైన జుపిటర్‌కి, 
హిబి తినబెట్టింది.” 


“కాని ఈ దేవతల ఖాద్యం మనుష్యుల చేతుల్లో పడగానే పేరు మార్చుకోలేదా? దీన్ని 
చూస్తే ఆట్టే తినబుద్ధి కావడం లేదు కాని, స్పష్టంగా చెప్పండి, దీన్ని ఏమంటారు?” 


“అబ్బే అలా కాదు.” అన్నాడు సింద్‌బాద్‌. “మీరు వ్యవహారనీతి తెలిసినవారైతే, కాంచనం 
మీ ఆరాధ్యదేవతైతే, దీన్నిరుచి చూడండి. రుచిచూసి, గుజరాత్‌, గోల్కొండ, పెరూ బంగారుగనుల్ని 
మీ కళ్లముందు సాక్షాత్మరింపచేసుకోండి. మీరు భావాలకు ఉర్రూతలూగే విశిష్టవ్యక్తులేనా? 
మీరు కవు లేనా? అయితే, ఇది తప్పకుండా రుచి చూడండి. రుచి చూడగానే మిమ్మల్ని ఈ 
వాస్తవజగత్తుకి బంధించి ఉంచిన బంధాలు తెగిపోతాయి. మీకు ఆశలున్నాయా? 
ప్రాపంచికోన్నతి మీకు కావాలా? ఇది రుచిచూడండి. విశ్వానికంతకి అధిపతు లౌతారు. 
మారుమూల సరిహద్దులమధ్య ఒదిగిన ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇంగ్లండ్‌ రాజ్యాల రాజుల మాదిరి 
కూడా కాదు. ప్రపంచాని కంతకీ సార్వభౌములౌతారు. సృష్టికంతటికీ కర్తలౌతారు. ఇది 


230 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


చాలదా?-ఈకాస్త రుచి చూడ్డానికి? చూడండి.” 


ఈమాటలంటూ సింద్‌బాద్‌ భరిణి మూత తెరిచి, ఒక చెంచానిండా ఆలేహ్యం తీసి, 
మెల్లిగా చప్పరించాడు. తల వెనక్కివాల్చి, కన్నులు మూసుకున్నాడు. 


“ఇది గంజాయితో చేసింది కాదూ ?” అన్నాడు ఫ్రాంజ్‌ 
“అదేనండి.” 
“కాని మీరు పొగిడినంతా స్వయంగా అనుభవించికాని నమ్మలేను.” 


“తప్పకుండా, కాని ఒక్కసారి రుచిచూసేసి తేల్చివెయ్యకండి. ఏదైనాసరే క్రమంగా 
అలవాటు చేసుకుని తరవాత నిర్ధారణకి రావాలి. ఈ దివ్యమధురపదార్థాన్ని సులువుగా 
నెత్తురోర్చదు. అసలు మన ప్రకృతి ఆనందాన్ని సహించలేదు. ఎప్పుడూ బాధనే 
అంటి పెట్టుకుంటుంది.” 


దీనికి సమాధానంగా నన్నట్లు ఫ్రాంజ్‌ ఒక చెంచాలేహ్యం తీసుకొని చప్పరించాడు. 


“అబ్బ !” అన్నాడు, హితవు లేనట్లు. అది మింగి “అబ్బ! ఇదెక్కడి ఖాద్యం? చూస్తే 
మీరు చెప్పినంత మధురంగా లేదే? అన్నాడు. 


“ఎందువల్లనంటే, దీని రుచి తెలుసుకోడానికి అవసరమైన రసస్ఫూర్తి మీకింకా 
సిద్ధించలేదు. మీరే చెప్పండి. మొట్టమొదటి సారిగా రుచి చూసిన్సుడు మీకు టీకాని, ధూమపానం 
కాని హితవయిందా? రోమన్లు మాంసాన్ని వండేటప్పుడు ఇంగువవాడతారు. చీనాదేశస్థులు 
పిచ్చుకగూళ్లు తింటారు. అవి వాళ్లకెలా రుచిస్తాయో మీకెలా అర్థమౌతుంది? అలాగే 
గంజాయికూడా. వారం రోజులు దీన్నిరోజూపుచ్చుకోండి. ఇప్పుడు చేదుగా, నాలుకపై 
పెట్టుకోడానికి కూడా హితవు కాని ఈ లేహ్యాన్ని పోలిన అద్భుత ఖాద్యం ప్రపంచంలో మరొకటి 
లేదని మీరే అంటారు. అది సరే లెండి. పక్క గదిలో కూర్చుందాం రండి.” 

ఇద్దరూ లేచారు. రెండో గదిలో అంత ఆడంబరం, అలంకారం లేకపోయినా చక్కగా 
అమర్చిఉంది. ఈ గది గుండ్రంగా ఉంది. చుట్టూ పెద్ద సోఫా ఒకటి అమర్చిఉంది. సోఫాలోనూ, 
గోడలపైనా, నేలపైనా ఉన్నిగుడ్డలు పరిచిఉన్నాయి. 

ఇద్దరూ సోఫాలో చేరగిలపద్దారు. సమీపంలో పొగాకు పీల్చే గొట్టాలు నింపబడిఉన్నాయి. 
ఇద్దరూ చెరొకటి తీసుకున్నారు. ఆలీ వచ్చి నిప్పుముట్టించి వెళ్లి పోయాడు. 

“మీరు కాఫీ ఎలా తీసుకుంటారు; ఫ్రెంచితరహా లోనా? టర్మిష్‌ తరహాలోనా?” అని 
అడిగాడు సింద్‌బాద్‌. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 231 


“టర్మిష్‌ తరహా చూస్తాను.” 

“అదే బాగుంది. అంటే ప్రాచ్యదేశాలవారి పద్ధతులంటే మీకు నచ్చుతాయన్న మాట. 
అసలు జీవితంలో ఆనందించడం అంటే ప్రాచ్యదేశాలవాళ్లకే తెలును. నేను పారిస్‌లో 
వ్యవహారాలన్నీ పరిష్కరించుకోగానే, ఆ దేశాలకే వెళ్లిపోతాను. అప్పుడు మీరు నన్ను 
చూడాలనుకుంటే, కైరో, బాగ్దాద్‌, ఇస్పహాన్‌ నగరాలు వెతకవలసిఉంటుంది.” 


“ఓ ! నేను నిజం చెప్తున్నాను. దానంత సులువైనపని అదే కాని మరొకటి లేదు. 
నాకిప్పుడు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నట్లుంది. ఈ రెక్కల్లో ఎగిరి ఇరవైనాలుగ్గంటల్లో 
ప్రపంచాన్ని చుట్టిరాగల ననిపిస్తోంది.” 

“ఆ! అయితే గంజాయి ఇప్పుడు పనిచేస్తోందన్నమాట. బాగుంది. బయలుదేరండి, 
రెక్కలు విప్పి ఆకాశవీధుల్లో విహరించండి.” 


ఇలా అని ఆఅపరిచితవ్యక్తి అరబ్బీభాషలో ఆలీకి ఏదో చెప్పాడు. ఆలీ సలాంపెట్టి 
కొద్ది దూరంలోకి వెళ్లి నిలిచాడు. 


ప్రాంజ్‌కి లోలోపల అద్భుత పరివర్తనం అనుభవమౌతోంది. శరీరం తేలికై 
పోతున్నట్లుంది. మెదడులో జాజ్వల్య మానమైనదృశ్యాలు మెదల నారంభించాయి. జ్ఞానేంద్రియాలు 
రెండింతలు చురుగ్గా పనిచెయ్య నారంభించాయి. దిబ్బండలం విరిసి విశాలంగా 
విచ్చుకుంటున్నట్టుంది. కాని ఈ ఆకాశం వేరు. స్పృహతప్పిపోతున్న సమయంలో కనపడిన 
భయోత్పాతమైన దృశ్యం కాదిది. ఇది పల్చని నీలి తెరలాఉంది. సముద్రంలోని నీలివర్ణాన్నీ 
సూర్యుని కాంతినీ తెచ్చి కలబోసినట్లుంది. మెల్లని వాయువులు అపూర్వ సుగంధాలను 
మోసితెస్తున్నాయి. నావికుల గీతాలు స్పష్టంగా, బిగ్గరగా వినపడుతున్నాయి. ఈ గీతాలు మాయ 
అని భావించడానికి వీలులేదు. క్రమంగా అతని దృష్టికి మాంట్‌ క్రిస్టో ద్వీప స్వరూపం 
గోచరించింది. అది ఈ మారు తరంగాల తాకిడికి కోపించిన రౌద్రాకారం కాదు, ఎడారిమధ్యలో 
ఉద్యానవనంలాగ ఉంది. నౌక ద్వీపాన్ని సమిపిస్తోంది. గీతం మరింత బిగ్గరగా వినపడుతోంది. 
కైలాసంవలె ఉన్న ద్వీపం సమీపిస్తున్నకొద్దీ, సుష్పష్టమైన గీతం వెనుక అవ్యక్తమైన రాగాలాపన 
వినపడింది. హృదయాన్ని ఆకర్షించే దివ్యసంగీతం వినవచ్చింది. 

నౌక చల్లగా, మెల్లిగా తీరం చేరి దానంతటదే నిలిచి పోయింది. దివ్య సంగీతం 
ఆలకిస్తూ అతను గుహప్రవేశించాడు. కొన్ని మెట్లు దిగాడు. అద్భుత సుషుప్తికి ముందు ఏవేవి 
చూశాడో, అవన్నీ మళ్లీకనపడ్డాయి. సింద్‌బాద్‌ కనపడ్డాడు. ఆలీ ఉన్నాడు. తరవాత అంతా 
కన్నుల ముందు ఒకసారిగా చెరిగి పోయింది. ఆపైన ఒక సావడిలో శిలా ప్రతిమలమధ్యనున్నట్లు 
అతనికి తోచింది. ఆ శిల్పమూర్తులు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. ఒంటి వొంపులలో 


232 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కవిత్వం ఉంది. కన్నులలో మంత్రశక్తి ఉంది. నవ్వులలో విశ్చంఖలత కనపడింది. శిరోజాలు 
కెరటాలవలే లేచి కవ్విస్తున్నాయి. ఆ మూర్తులలో అప్పరఃకాంతలు, త్రిలోక సుందరులు ఉన్నారు. 
పరులచూపులకు వెరవని స్వేచ్చతో, అందాలు రూపింపచేసుకునే ముగ్గురు ప్రొఢల మధ్య, 
నీరెండ బంగారుకిరణంవలె, యౌవనం అప్పుడే మొలకెత్తగా ఒక కన్య సిగ్గులు 
విరజిమ్ముకుంటోంది. చలువరాతిబొమ్మల 'స్వైరవిన్యాసాల మధ్య, ఈ మధురదృశ్యం అతన్ని 
పరవశుని చేసింది. 


తరవాత ప్రొఢలు ముగ్గురూ తనని చూసి ఆకర్షింపబడినట్లు తోచింది. నిద్రలో 
శయనిస్తున్న అతని తల్పంవద్దకు ముగ్గురూ వచ్చారు. వారి పాదాలు అంబరాలలో దాగి 
ఉన్నాయి. శంఖసన్నిభాలయిన కంఠాలను అప్పుడప్పుడు దీర శిరోజాలుస్ప బ్రశీస్తున్నాయి. పూర్వం 
ఈ ఆకర్షణకు దేవతలు వీగి పోయారు. విరాగులు మాత్రం చలించలేదు. 

శిలా ప్రతిమలకు చైతన్యంతోపాటు వాణి సిద్ధించింది. హృదయాలకు నెత్తుటి వెచ్చదనం 
వచ్చింది. గంజాయిప్రభావంలో ్రాంజ్‌కి మొట్టమొదటిసారిగా మధురరసభావన కలిగింది. 
అతని ఒళ్లు పరవశమైపోతోంది. పరవశంలో దుర్భరవేదన ఇమిడి ఉంది. ప్రాఢసుందరుల 
అధరాలు తాకినంతలో అతని అధరాలు వేడిమిలో వేగిపోయాయి. అధరాలు 
అధరాలనంటినంతలోనే, సర్పాల చలిపడగలు సోకినట్లయింది. తెలియరాని ఈ ప్రేమని 
విదల్బుకోడానికి అతను చేతులతో ఎంత గెంటి వేసినా, ఈ మాయాస్వప్నానుభవం అతని 
ఇంద్రియాలను లోబరుచుకుంటోంది. స్వప్పంతో పెనగులాడిపెనగులాడి చివరికి నిస్సహాయుడై 
నిద్రలో ఒరిగిపోయాడు. 


32 


ప్రాంజ్‌కి మెలకువ రాగానే, చుట్టూ చూసి, ఇంకా కలలోని దృశ్యాలే చూస్తున్నట్లు 
(భ్రమించాడు. సూర్యరశ్మి చారనేరని సమాధిగృహంలో ఉన్నట్లు భావించాడు. ఒక చెయ్యి 
చాచాడు. ఒక రాయి తగిలింది. లేచి తిన్నగా కూర్చున్నాడు. మెత్తని గడ్డిపైన పరున్నట్లు 
తెలిసింది. 


కలంతా మాయమయింది. మెలకువ వచ్చీరాగానే, శిలా (ప్రతిమలు అంతర్జాన మైనాయి. 


పగటివెలుగు కనపడుతున్నవైపు రెండడుగులు వేశాడు. కలలోని కల్లోలం అంతా 
పోయి, వాస్తవ ప్రపంచ ప్రశాంత వాతావరణంలో పడ్డాడు. అత నొక గుహలోజఉన్నాడు. సగం 
తెరిచినద్వారంగుండా నీలాకాశం, నీలిసముద్రం కనపడ్డాయి. ఆకాశంలోనూ, సముద్రంపైనా 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 233 


సూర్యుని ప్రభాతకిరణాలు వ్యాపించాయి. సముద్రతీరాన నావికులు నవ్వుతూ పేలుతూ కూర్చుని 
గడువుతున్నారు. ఒడ్డుకి పదిగజాల దూరంలో బోటు నీటిపై తేలుతోంది. 


కొంతసేపు శుభ్రవాయువులు పీల్చి ఆనందించాడు. తరంగాల అవ్యక్తఘోష ఆలకించాడు. 
చుట్టూ దృశ్యాన్ని క్షణకాలం తిలకించి, (గ్రహింపుకి తెచ్చుకున్నాడు. అద్భుత స్వప్నాన్ని, ప్రకృతి 
అపూర్వ సౌందర్యాన్నీ క్షణంకాలం మరిచి, వాస్తవంగా తాను చూస్తున్న దేమిటని పరిశీలించాడు. 
క్రమంగా అతనికి బోధపడింది. కలలో కన్నదెంత బూటకమో తెలసి వచ్చింది. తరవాత 
అతని కా కలలోని సంగతులు జ్ఞప్తికి రాసాగినాయి. 


ద్వీపానికిరావడం, అక్కడ అక్రమవ్యాపారుల నాయకునితో పరిచయం, భూగర్భాంతర 
మందిరం, మృష్టాన్నం, గంజాయితో చేసిన లేహ్యం అన్నీ జ్ఞప్తికి వచ్చాయి. 


ఇప్పుడీ పగటివెలుగులో వాస్తవపరిసరాల మధ్య ఉన్నందువల్ల, ఇవన్నీ ఏడాదికిందటి 
విషయాలైనట్లు తోచింది. కాని కలలోని విషయాలన్నీ వాస్తవంగా జరిగినట్లున్నందువల్ల, అవి 
అతని హృదయంలో గాఢంగా ముద్రితాలైనాయి. మాటిమాటికీ రాత్రి కలలో కనపడిన నీడలు 
కళ్లముందు కదులుతున్నట్లుంది. ఇది మినహా అతని మనస్సు ప్రశాంతంగా ఉంది. అలసట 
తీరినట్లు శరీరంలో కొత్తఉత్సాహం, చురుకు కనపడ్డాయి. పరిసరాలను మరింత తమకంతో 
చూడగలుగుతున్నాడు. 


నావికులున్న చోటికి చకచకా నడిచివెళ్లాడు. అతన్ని చూసీచూడగానే అందరూ లేచి 
నిలిచారు. కెప్టెన్‌ గేతానో ముందుకు వచ్చాడు. “స్వయంగా తమకు వీడ్కోలు ఇవ్వలేక 
పోయినందుకు క్షమించవలనిందని నింద్‌బాద్‌ తమతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చారు. 
అత్యవసరకార్యంవల్ల ఆయన మలాకా వెళ్లిపోతున్నారు.” 


“అయితే, అదంతా నిజమేనా గేతానో ? నన్నీ ద్వీపంలో ఆహ్వానించిన ఆవ్యక్తి నిజంగా 
ఉన్నాడా? రాజమర్యాదలతో నన్నాదరించి నేను నిద్రలో ఉండగా మాయమైన అతను నిజమైన 
వ్యక్తేనా?” 


“నిజంగానే ఉన్నారు. అదుగో- ఆవెడుతున్న బోటులో ఉన్నారు. మీఅద్దాలు 
(దూరదర్శినీ యంత్రం) తీసి చూసి నట్లయితే, ఆ బోటు మీద కనపడవచ్చును.” 


ఫ్రాంజ్‌ అద్దాలు తీశాడు. గేతానో చెప్పింది నిజమే. బోటులో ఒక చివర నిలబడి ఆ 
అపరిచితవ్యక్తి తనవంకనే, అటువంటి టెలిస్కోప్‌తోనే చూస్తున్నాడు. రాత్రి ఏ దుస్తులు ధరించి 
కనపడ్డాడో, ఇప్పుడూ ఆదుస్తులే ధరించి ఉన్నాడు. వీడ్మోలుసూచనగా చేరుమాలు తీసి 


ఆడించాడు. 


234 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


మరుచటి క్షణంలోనే బోటులో ఒక చివర సన్నటిపొగ లేచింది. అది మెల్లిగా లేచి 
బోటుపక్కగా తేలిపోయింది. తరవాత అస్పష్టంగా తుపాకిమోత వినపడింది. 


“అదిగో విన్నారా? అది మీకు వీడ్కోలుసంకేతం.” అన్నాడు గేతానో. “ఇంక ఇప్పుడేం 
చెయ్యమని తమ ఆజ్ఞ?” 


“ముందుగా ఒక కాగడా వెలిగించి నాకియ్యి.” 


“ఓ! తెలిసింది. ఆ అద్భుతమందిరం వెతకడానికి కాదూ? తప్పకుండా ఇస్తామండి. 
నేనూ ఒకప్పు డిలాగే అనుకున్నాను. నాలుగైదుసార్లు వెతికాను. కాని విసుగెత్తి చివరికి 
మానేశాను,” అన్నాడు. అని ఒక నావికుని పిలిచి కాగాడా తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. 


కాగడా తేగానే ఫ్రాంజ్‌ అది చేత పుచ్చుకుని వచ్చిన ద్వారంవైపు అనుసరించాడు. 


అతను పడుకున్న మెత్తని గడ్జ్డిపడక కనపడింది. ఆ గుహంతటిని కాగడా సహాయంతో 
వెతికాడు. గోడలు తడిమిచూశాడు. ఏమీ కనపడలేదు. అక్కడక్కడ పొగచూరిన మసిమాత్రం 
కనపడింది. తనకి ముందు అనేకమంది కాగడాలతో వెతికి ఉంటారని గ్రహించాడు. 


అయినాసరే, అక్కడంతటా, అంగుళం మేరకూడా విడిచి పెట్టకుండా పరిశీలించాడు. 
నల్లని కటికరాయి తప్ప మరేది కనపడలేదు. కనపడిన ప్రతి నెరదలోనూ వేటకత్తి చొనిపి 
రాయి తియ్యడానికి ప్రయత్నించాడు. ఎక్కడ కాస్తరాయికొన లేచినా గట్టిగా దట్టించక విడిచి 
పెట్టలేదు. కాని అంతా నిరర్థ్ధకమయింది. రెండు గంటలసేపు వెతికి నిరాశచెందాడు. తరవాత 
ఆయత్నంమానుకున్నాడు. 


ఫ్రాంజ్‌ వచ్చిన పనినిప్పుడు గేతానో గుర్తుకి తెచ్చాడు. కొండగొర్రెల్ని వేటాడాలి. 
(ఫ్రాంజ్‌ ఆవిషయమే పూర్తిగా మరిచి పోయాడు. ఇప్పుడు తుపాకి తీసుకుని ద్వీపంఅంతటా 
తిరగనారంభించాడు. ఒక పెద్దగొర్రిని, రెండు పిల్లల్ని కొట్టితెచ్చాడు. కాని ఈ వేట అతని 
కంత తృప్తికలిగించలేదు. 


అదీకాక అతనికి అనేక ఇతరవిషయాలు జ్ఞప్తికి వచ్చాయి. గుహ అతన్నింకా బలంగా 
ఆకర్షిస్తూనే ఉంది. ఒకసారి విఫలమైనా రెండోసారి వెతకడానికి వెళ్లాడు. గొర్రెల్ని వండమని 
గేతానోకి ఒప్పచెప్పి పంపివేశాడు. రెండో సారి చాలసేపు వెతికాడు. తిరిగి వచ్చే సరికి మాంసం 
వండి సిద్దపరచబడింది. 


గడిచిన రాత్రి ఆహ్వానం రాక ముందెక్కడ కూర్చున్నాడో ఇప్పుడక్కడికి చేరాడు ఫ్రాంజ్‌. 
ఇంకా అపరిచితుని బోటు కార్సికావైపు కనపడుతూనే ఉంది. కెప్టెన్‌ని పిలిచాడు: “ సింద్‌బాద్‌ 
మలాకా వెడుతున్నట్లు చెప్పావ్‌ ? కాని ఆబోటు చూడు, వెఖియావైపు వెడుతోందే?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 235 


“ఆయనబలగంలో ఇద్దరు కార్సికన్‌ దొంగలున్నారని కూడా చెప్పానండి తమతో, 
వాళ్ళని అక్కడ దింపేస్తాడు. దేవుడయ్యేది, దెయ్యమయ్యేది ఆయన జంకడండి. పేదవాళ్లకి 
సహాయం చెయ్యడానికైతే నూరుమైళ్ళు దారితప్పి వెళ్లవలసినా వెడతాడండి.” 


“ఇటువంటి సహాయాలు చేస్తే, అధికారుల చేతిలో పడితే?” 


“అధికారులంటే ఆయనకి భయ మెందుకు? వాళ్లని చూసి నవ్వుతాడు. అతన్ని 
వెంటాడనివ్వండి, చూదాం? అతనిబోటు మామూలురకం కాదు. పక్షిలా ఎగిరిపోగలదు. అసలదీ 
అక్కర లేదు. తీరం ఎక్కితేచాలు, అతని కందరూ మిత్రులే.” 


ఇంక మాంట్‌ క్రిస్టోద్వీవంలో ఉండవలసిన పనిలేదనుకున్నాడు ఫ్రాంజ్‌. 
రహస్యమందిరం కనుక్కునే ఆశ పూర్తిగా అంతరించింది. భోజనం చేసి బోటు సిద్ధపరచమని 
కెప్టెన్‌ కి ఆజ్ఞఇచ్చాడు. 

అరగంటలో (ప్రాంజ్‌ బోటెక్కాడు. ఆఖరుసారి దూరాన ఉన్నబోటు చూశాడు, 
వెఖియారేవులోకి అది అంతర్థానం కాబోతోంది. 


ఫ్రాంజ్‌ ఆజ్ఞ అందుకుని నావికులు లంగరెత్తారు. ఆవలి బోటుతోపాటు, అతనికి 
రాత్రిస్మ అతులుకూడా మాయమైనాయి. రాత్రివిందు, సింద్‌బాద్‌, గంజాయిలేహ్యం, శిలాప్రతిమలు 
అన్నీ కలమాదిరిగా మరుపులో పడిపోయినాయి. 


ఆరోజూ, రాత్రీ బోటు ప్రయాణం చేసింది. మరునాటి ఉదయానికి మాంట్‌ క్రిస్టో 
ద్వీపం కనపడకుండా దూర మైపోయింది. 


ఫ్రాంజ్‌ మళ్లీ తీరంపైన అడుగుపెట్టిన తరవాత అంతా మరిచిపోయాడు. ఫ్లారెన్స్‌లో 
మిగిలిన కార్యాలు నెరవేర్చుకున్నాడు. తరవాత తన మిత్రుని కలుసుకోడానికి రోమ్‌ నగరానికి 
ప్రయాణమైనాడు. 


శనివారం సాయంకాలానికి ఇటలీ చేరాడు. ముందే బస ఏర్పాటయింది. అక్కడికి 
వెళ్లడమే తరవాయి. అయితే అక్కడికి వెళ్లడం మాటలు కాదు. వీధులనిండా జనసమ్మర్దం 
అత్యధికంగా ఉంది. అప్పటికే రోమ్‌నగరంలో ఉత్సవాల రద్దీ కనపడుతోంది. ప్రతి సంవత్సరం 
ఈనగరంలో నాలుగు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. క్షణక్షణానికీ వృద్ధవుతున్న రద్దీలో 
ఎలాగో ఒకలాగ దారిచేసుకుని ఫ్రాంజ్‌ హోటల్‌ చేరాడు. చేరి వాకబు చెయ్యగానే లంద్రా 
హొటల్లో ఖాళీలేదని తెలిసింది. అప్పుడు తన పేరు, విలాసం కల కార్డు ఒకటి యజమానికి 
పంపాడు. ఆల్బర్ట్‌ని రావలసిందని కబురుపంపాడు. ఈమారిది పనిచేసింది. యజమాని 


స్వయంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. నిలబెట్టినందుకు క్షమార్పణ కోరి, స్వయంగా ఆల్బర్ట్‌ 


236 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


వద్దకు తీసుకువెళ్లాడు. ఏర్పాటయిన బసలో రెండు చిన్న గదులు, ఒక లోగది ఉన్నాయి. 
గదులలోనుంచి వీధిలోకి చూడవచ్చును. ఈ వీలు అన్నిగదులికీ లేదని యజమాని పదేపదే 
చెప్పుకున్నాడు. ఆ అంతస్థులో మిగతా గదులన్నిటినీ ధనాధ్యుడైన ఒక వ్యక్తి అద్దికి తీసుకున్నాడు. 
అతను సిసిలీకో, మాల్దాకో చెందినవాడన్నాడు. 

“బాగానే ఉందండి. అయితే మాకు ముందుగా భోజనం ఏర్పాటు కావాలి. రేపటికి, 
ఆ పైరోజులికీ మాకొక బండి కావాలి.” అన్నాడు ఫ్రాంజ్‌ హొటల్‌ యజమానితో. 


“భోజనమైతే వెంటనే వస్తుందండి” అన్నాడు హొటల్‌ యజమాని. “బండిమాట మేం 
చెయ్యదగినంతా ప్రయత్నం చేస్తామండి. కాని ఇప్పుడు బంగారపురాసి పోసినా దొరకదని 
నాభయం.” 


“పోనివ్వండి. నా బండికి గుర్రాలు చూసిపెడితే చాలు. అది ఎంత బాధైనా, ఏదీ లేని 
దానికంటే మేలు.” 


“గుర్రాలసలు లేవండి. ఈ పదిహేను రోజుల కోసం అన్నిటినీ ముందే అద్ది కిచ్చేశారు. 
ఇప్పుడొక్కటీ మిగల్లేదు.” 

“ఇంక ఇప్పుడేం చెప్పేది?” అన్నాడు ఫ్రాంజ్‌. 

“ఒకటి మనచేతుల్లో లేదని తెలిసిపోయినప్పుడు, నేనింక దాన్ని గురించి ఆలోచించను. 
మిగతా విషయాలు చూసుకుంటాను. భోజనం సిద్దంగా ఉందా?” అన్నాడు ఆల్బర్ట్‌. 

“సిద్దంగా ఉందండి.” 

“సరే ముందు భోజనం కానివ్వాలి పద” అన్నాడు ఆల్బర్ట్‌. 

“మరి బండీ, గుర్రాల మాటో?” అన్నాడు ్రాంజ్‌. 

“ఇప్పుడు బెంగ పెట్టుకోకు” అన్నాడు ఆల్బర్ట్‌. “ఆ సమయానికి అదే వస్తుంది. 
తేల్చుకోవలసిందల్లా ఏమిటంటే, వాటికెంత చెల్లించగలం, అని.” 


ధనం వెచ్చిస్తే సమకూడనిదుండదనే విశ్వాసంతో ఆల్బర్ట్‌ భోజనానికి బయలుదేరాడు. 
రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. ఆరు గుర్రాల బండిలో ఉత్సవాలు చూస్తూ రోమ్‌నగరం 
అంతా తిరుగుతున్నట్లు కలలుకన్నాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 237 


33 


మరునాటిఉదయం ఫ్రాంజ్‌ ముందుగా మేలుకున్నాడు. పరిచారకునికోసం 
గంటమోగించగా హొటల్‌ యజమానే స్వయంగా వచ్చాడు: “అయ్యా! నిన్న నేను చెప్పినట్లే 
సరిగ్గా జరిగిందండి” అన్నాడు విజయగర్వంతో. “మీరు మరీ ఆలస్యంగా వచ్చి పురమాయించారు. 
నగరం మొత్తంమీద ఒక్క బగ్గీకూడా లేదు. అంటే ఉత్సవం ఆఖరు మూదురోజులికీ బగ్గీ 
ఉండదండి.” 


“అసలు అవసరమైనది ఆ మూడురోజులికే.” 

“ఏమయింది?” అంటూ ఆల్బర్ట్‌ వచ్చాడు. “బగ్గీ దొరకనే లేదా?” 

“అంతే. నువ్వనుకున్నదే” అన్నాడు ఫ్రాంజ్‌. 

“బలే ! నాశమెరగని నగర మంటారు. బలే గొప్ప నగరం!” అన్నాడు ఆల్బర్ట్‌. 


హొటల్‌ యజమాని చెప్పాడు : “అంటే ఆదివారంనించి మంగళవారం 
సాయంకాలంవరకూ బగ్గీలులేవు. ఇవ్వాళనించి ఆదివారందాకా కావాలంటే నూరు బగ్గీలుకూడా 
వసాయి.” 


“పోనీలే. అదీ కొంత మెరుగే” అన్నాడు ఆల్బర్ట్‌. “ఇవాళ గురువారం. ఆదివారం 
నాటి మాట కదా? ఈలోగా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? చూద్దాంలే.” 


“ఏం జరుగుతుంది? పదిపన్నెండు వేలమంది యాత్రికులు వచ్చిపడతారు. అప్పుడసలే 
ఊపిరాడదు. పోనీ కిటికీ ఒకటి వీలుంటుందా?” అన్నాడు ఫ్రాంజ్‌, యజమానివైపు తిరిగి. 


“ఎక్కడండి?” 
“కార్ఫోవైపు వీధిలోకి చూడ్డానికి.” 


“ఆ కిటికీలా?” అన్నాడు యజమాని పస్రినీ. “లాభం లేదండి. బొత్తిగా వీల్లేదు. 
ఆపక్కభవనంలో అయిదో అంతస్తులో ఒక్కటి మాత్రం ఉందండి. దాన్ని ఒక రష్యన్‌ 
రాజకుమారుడికి రోజుకి ఇరవై బంగారు నాణేలకి అద్దెకిచ్చేశాం.” 


యువకు లిద్దరూ తెల్లబోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 


ఫ్రాంజ్‌ ఆల్బర్ట్‌తో ఇలా అన్నాడు : “సరే. ఇంక ఇప్పుడేం చేస్తాం? ఉత్సవాలకి ఈ 
మాటుకి వెనిస్‌ నగరంలో గడుపుదాం. ఇక్కడ బగ్గీలు దొరక్కపోతే, అక్కడ వీధీబోట్లయినా 


238 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


దొరక్కపోవు.” 


“అలాకాదు. ఏమయితే అయింది, ఇక్కదే చూడాలి. ఉత్సవాలు చూడ్డానికే రోమ్‌ 
నగరం వచ్చాను. స్తంభాలెక్షైనా సరే, ఇక్కడే చూడాలి.” 


“పోనీ ఆదివారంవరకు బగ్గీమాట్లాడి పెట్టమంటారా?” అన్నాడు యజమాని. 


“మంచిమాటే అడిగారు!” అన్నాడు ఆల్బర్ట్‌. “బగ్గీ లేకపోతే, ప్లీడరు గుమాస్తాల్లాగ 
రోడ్లవెంబడి పరుగులెత్తుతామనుకున్నారా?” 


“అయితే ఇప్పుడే మాట్లాడతాను. ఇప్పుడే తీసుకు రమ్మంటారా?” 
“గంటలో రమ్మనండి.” 


గంటలో బగ్గీవచ్చి హొటల్‌ ముందు నిలిచింది. అసలది పూర్వాశ్రమంలో ఏ గడ్డిబండో 
తెలియదు కాని, ఉత్వవాలకోసం మార్చి, అలంకరించబడింది. ఎలా ఉంటేనేం? 
ఆఖరిమూడురోజులకి కనీసం ఇదైనావస్తే బాగుండు ననుకున్నారు యువకు లిద్దరూ. 


ఫ్రాంజ్‌, ఆల్బర్ట్‌లు ఇద్దరూ బగ్గీనెక్కికూర్చున్నారు. నౌకరు వెనకబల్ల పైకెక్కాడు. “ఎక్కడికి 
పోనివ్వమంటారు?” అని అడిగాడు. 


“ముందుగా సెంట్‌ పీటర్స్‌ చర్చికి, తరవాత కలోసియమ్‌కి” అన్నాడు ఆల్బర్ట్‌. కాని 
సెంట్‌ పీటర్స్‌ చర్చిని చూద్దానికైతే ఒక రోజు, పరీక్షగా చూడ్డానికైతే ఒకమాసం పట్టుతుందని 
ఆల్బర్ట్‌కి తెలియదు. ఆరోజంతా చర్చిలోనే గడిచిపోయింది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా 
పొద్దువాలినట్లు కనపడింది. ఫ్రాంజ్‌ జేబుగడియారం తీసి చూశాడు. అప్పుడే నాలుగున్నరయింది. 
ఇద్దరూ హోటల్‌కి తిరిగి వెళ్లారు. బగ్గీని మళ్ళీ రాత్రి ఎనిమిదిగంటలకి రావాలని ఫ్రాంజ్‌ 
చెప్పాడు. కలోసియమ్‌ని ఆల్బర్ట్‌కి వెన్నెలలో చూపించాలని ఫ్రాంజ్‌ కోరిక. ఇద్దరూ భోజనానికి 
కూర్చున్నారు. భోజనం ఒక మోస్తరుగా ఉంది. అది పూర్తికాగానే యజమాని ఇద్దరివద్దకూ 
వచ్చాడు. భోజనం ఎట్లా ఉందని కనుక్కోడానికి వచ్చాడనుకున్నాడు ఫ్రాంజ్‌. అనుకుని, పొగడ్డం 
ప్రారంభించేటంతలోనే యజమాని అందుకున్నాడు: “మీకు చాలా బాగున్నందుకు సంతోషమే. 
కాని ఇందుకోసం రాలేదు నేను. ఎనిమిది గంటలకి బగ్గీ తీసుకురమ్మని మీరు చెప్పారట 
కాదూ. కలోసియమ్‌ వెళ్లాలనుకుంటున్నారట నిజమేనా?” 


“అవును” 
“నగర ప్రాకారం చుట్టు తిరిగి వెళ్లాలనుకున్నారా?” 
“అవును.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 239 


“కాని అలా వెళ్లలేరండి.” 
“వెళ్లలేమా?” 


“లేరండి, ఆదారి చాలా ప్రమాదమైనదండి. అక్కడపేరు పడిన పెద్దగజదొంగ లూగీ 
వాంపా ఉంటాడు.” 


“కానీ ఆ దారిని వెళ్లి గియవానీ పక్కనించి తిరిగి రావాలనుకున్నానే?” 


“లాభం లేదండి. వెళ్లడం ఆదారిని బాగానే వెడతారు కాని, తిరిగి ఈ దారిని రావడం 
ఒట్టిదండి.” 


“ఆదేమిటి?” 


“రాత్రిపడితే చాలు, ప్రాకారానికి ఏభై అడుగులుదాటి ఎవ్వరూ వెళ్లలేరు. వెడితే 
చిక్కుకున్నారన్న మాటే.” 

ఆల్బర్ట్‌, (ఫ్రాంజ్‌తో అన్నాడు : “బలే. మంచి తరుణం దొరికిందోయ్‌ మనకి. ఇప్పుడు 
మన మంటే ఏమిటో తెలియచేద్దాం. బగ్గీనిండా మందు, గుళ్లు నింపి తుపాకులు, పిస్తోళ్లు 
దాచి పెడదాం. మనల్ని పట్టుకోడానికి లూగీ వాంపా వస్తాడు. మనమే వాణ్ని పట్టుకుందాం. 
పట్టుకుని తీసుకొచ్చి పోప్‌కి బహుమతిగా ఒప్పగిద్దాం. ఇంత సహాయం చెసినందుకు మనకి 
ప్రతిఫలం ఇస్తానంటాడు పోప్‌. అప్పుడు మనం ఒక బగ్గీ రెండు గుర్రాలు ఇప్పిస్తే చాలునంటాం. 
ఆ బగ్గీలో తిరిగి ఉత్సవం అంతా చూస్తాం. రోమన్లు మనల్ని సింహాసనం ఎక్కించినంత 
పనిచేస్తారు. లోకరక్షకులని మనకి బిరుదు లిస్తారు.” ఆల్బర్ట్‌ ఈ ఉపాయం చెప్తున్నప్పుడు 
పస్రినీ ముఖవైఖరి వర్ణించడం కష్టం. ఇలా అన్నాడు: “ఆ దొంగ లొచ్చినప్పుడు మీరేమీ 
చెయ్యలేరు. డజనుమంది చీకటి చాటునుంచి అకస్మాత్తుగా వచ్చిపైనపడితే, మీరేం 
చెయ్యగలరు?” 


“అవును. బాగా చెప్పారు” అన్నాడు ఆల్బర్ట్‌. “ఏముంది? నన్ను చంపుతారు.” 


ఫ్రాంజ్‌ అన్నాడు : “మహ సులువుగా చెప్పావ్‌ ! నీ జవాబు అమోఘంగా ఉంది. 
అయితే, ప్రాణాలకి ఇలా ముప్పు తెచ్చుకోడం శుద్ద అవివేకం.” తరవాత పస్తినీవంక తిరిగి 
“చూడండి. ప్రమాదం కోరి తెచ్చుకోవాలనే రకం కాదు నేను. ఆసలు లూగీ వాంపా అంటే 
ఎవడు? అడవుల్లో గొడ్లుకాసుకునే వాడా? లేక పెద్ద నవాబులా ఉంటాడా? యువకుడా? 
పెద్దవాడా? పొట్టిగా ఉంటాడా? పొడుగ్గా ఉంటాడా? ఎలా ఉంటాడో వివరంగా చెప్పండి. 
తటస్థపడితే గుర్తుపట్టాలి.” 


“వాణ్నిగురించి నాకంటే బాగా తెలిసినవా డెవడూలేడండి. అతని చిన్నతనం నాకు 


240 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


బాగా తెలుసు. ఒకనాడు నేను అతని చేతుల్లో చిక్కాను. కాని నన్ను గుర్తుపట్టి విడిచి 
పెట్టేశాడు. విడిచి పెట్టినందుకు డబ్బులడగలేదు సరిగదా, నాకు జేబు గడియారం ఒకటి 
బహుమతిచ్చి,తన చరిత్రంతా చెప్పాడు.” 


“ఏదీ గడియారం చూపించండి” అన్నాడు ఆల్బర్ట్‌. 

పప్రినీ జేబులోనించి ఒక గడియారం తీశాడు. దానిపైన నిర్మాత పేరు, ఒక రాజచిహ్నం 
ఉన్నాయి. 

“బలే బాగుంది” అన్నాడు ఆల్బర్ట్‌. “సరిగ్గా ఇటువంటిదే నాదగ్గిరా ఒకటుంది. ఇదిగో 
ఇది మూడు వేల ఫప్రాంకులికి కొన్నాను” అంటూతన గడియారం తీశాడు. 


“సరే, అతని చరిత్ర చెప్పండి” అన్నాడు ఫ్రాంజ్‌. “అతన్ని చిన్నతనంలో ఎరుగుదునన్నారు. 
అతనిప్పుడు యువకుడేనా?” 


“యువకు డంటా రేమిటి? అతని కిప్పుడు ఇరవై రెండేళ్లే! పెద్ద పేరే తెచ్చుకుంటాడు 
లెండి.” 


“పొట్టిగా ఉంటాడా? పొడుగ్గా ఉంటాడా?” 


“మధ్యరకం అనచ్చు.” ఆల్బర్ట్‌ వంకచూసి, “మీ అంత పొడుగుంటాడు. ఒక కౌంట్‌కి 
చెందిన ఎస్టేట్‌లో అతను గొడ్లకాపరిగా ఉండేవాడు. అయిదేళ్లప్పుడు అక్కడ చేరాడు. 
చిన్నతనంలోనే అతనిలో అసాధారణ ప్రజ్ఞ కనపడింది. ఏడేళ్లప్పుడు ఒక ఫాదరీవద్దకు వెళ్లి 
చదవడం నేర్పమని అడిగాడు. గొడ్లు కాసుకోడంలో అతనికాట్టే తీరికుండేదికాదు. చదువుకోడం 
కష్టంగా ఉండేది. ఫాదరీమాత్రం శ్రద్దతీసుకునేవాడు. రోజూ ప్రార్థనలు చెప్పేచోటనించి తిరిగి 
వచ్చేటప్పుడతన్ని కూడా రమ్మనేవాడు. దారిలో చిన్న చిన్న పాఠాలు చెప్పేవాడు. ప్రతిరోజూ 
ఉదయం తొమ్మిది గంటలవేళ రోడ్డు పక్క ఒక రాతిమీద కూర్చునేవారు. మూడుమాసాల్లో 
అతనికి చదవడం వచ్చింది. మరో మూడుమాసాల్లో వ్రాయడం నేర్చుకున్నాడు. అతని 
చురుకుతనం, తెలివి తేటలు, చూసి ఫాదరీ ఈ సంగతి కౌంట్‌తో చెప్పాడు. కౌంట్‌ అతన్ని 
పిలిచి చదివించి వ్రాయించి చూశాడు. తన నౌకర్లతో పాటు అతనిక్కూడా బస, భోజనం 
ఏర్పాటుచేసి జీతం ఇచ్చేవాడు. ఈ డబ్బుతో లూగీ పుస్తకాలు, కలాలుకొనేవాడు. దేన్ని చూసినా 
దాని ప్రతి చిత్రం వ్రాయడానికి ప్రయత్నించే వాడు. వీలున్నచోటల్లా తన కత్తితో బొమ్మలు 
చెక్కేవాడు. 


“థెరిసా అనే ఒక చిన్నమ్మాయి కూడా గొడ్లు కాస్తూ ఉండేది. ఇద్దరూ స్నేహంగా 
ఉండేవారు. అప్పుడే ఇద్దరి సహజ లక్షణాలూకనపడేవి. ఒంటరిగా ఉన్నప్పుడు వాంపా చిత్ర 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 241 


లేఖనం, శిల్పం సాగించేవాడు. కాని తరుచు అతన్ని ఉండుండి ఉద్రేకం, కోపం, మాత్సర్యం 
ఆవహించేవి. ఈ తత్త్వంవల్ల అతనికాట్టేమంది స్నేహితులు లేక పోయారు. ఇతన్ని లొంగ 
తియ్యగలిగింది థెరిసా ఒక్కత్తే. ఆడదాని చేతిలో కాక మగవాడిచేతిలో నైతే, ఆమొక్కని 
విరగ్గొట్టవచ్చునే గాని వొంచడం సాధ్యం కాదు. థెరిసా అతన్ని వొంచగలిగింది. థెరిసా గుణం 
మంచిది కాదు. మగవాళ్లని లోబరుచుకోడంలో గట్టిది. చలాకీగా తిరిగేది. వాంపా నెలకి 
సంపాదించుకునే రెండుస్సానిష్‌ డాలర్లు, చిత్రాలు అమ్మి తెచ్చే డబ్బూ, ఆమె లోలకులకీ, 
హారాలకీ, బంగారు పిన్నులకీ ఖర్చు పెట్టేసేవాడు. థెరిసా సహజంగా అందగత్తె. అతను 
కొనిచ్చిన ఆభరణాలు అలంకరించుకుంటే అప్పరసలాగుండేది.” 


“ఒకనాడు తన పశువులమీదికి ఒక తోడేలు వచ్చిందని వాంపా ఒక నౌకరుతో 
చెప్పాడు. వాడు అతని కొక తుపాకి ఇచ్చాడు. వాంపా చాల రోజులుగా దీనికోసమే చూస్తున్నాడు. 
అది మొదలు నిత్యం గురి నేర్చుకుంటూ గడిపేవాడు. మందు, గుళ్లు కొనివాడేవాడు. అది 
చూసి థెరిసా మొదట భయపడింది. కాని అతని గురిచూసేసరికి ఆమెకీ ఉత్సాహం ఎక్కువయింది. 
అతను చెప్పినచోట గురి తప్పకుండా కొట్టగలిగే నేర్చు సంపాదించాడు. 


“ఒకనాడు అడవిలో ఒక మూలనించి తోడేలొకటి వచ్చింది. అది పదడుగులు 
ముందుకు వచ్చిందో లేదో, వాంపా గురిచూసి తుపాకితో కాల్చి చంపాడు. వాంపా గంతులు 
వేసుకుంటూ వెళ్లితోడేల్ని భుజంమీద వేసుకుని ఎస్టేట్‌కి తీసుకు వెళ్లాడు. లూగీకి మంచిపేరు 
వచ్చింది. ప్రజ్ఞ కలవాడి చుట్టూ పదిమంది భళాభళీ అనే వాళ్లు చేరడం లోకంలో సామాన్యమే, 
అతని నేర్చు, సాహసం, బలం గురించి అందరూ చెప్పుకుని అతన్ని పొగుడుతూ ఉండేవారు. 
థెరిసా దగ్గర ప్రేమ ప్రసంగం ఎత్తే ధైర్యం ఎవరికీ లేదు. ఆమెకి వాంపా ప్రియుడని అందరికీ 
తెలుసును. అయితే ఆ ఇద్దరూ (ప్రేమించుకున్నట్లు ఎప్పుడూ అనుకోనైనా లేదు. ఒకళ్లనొకళ్లు 
విడిచి ఉండలేక పోయేవారు.” 


“ఆరోజుల్లో లెపినీ పర్వతాల్లో పెద్ద దొంగల గుంపొకటి చేరినట్లు చెప్పుకునేవారు. 
అసలు రోమ్‌ నగర పరిసరాల్లో దొంగల బాధ ఎన్నడూ పోలేదు. ఆ దొంగలకి అప్పుడప్పుడు 
నాయకుడు లేకుండా పోవడం కద్దు. నాయకుడైనవాడు దొరికితే దొంగల గుంపులికెన్నడూ 
లోటులేదు.” 


“నేపుల్స్‌ యుద్దం సాగించి, తరిమితే పారిపోయి వచ్చిన కకుమేటో ఇక్కడ చేరి అందర్నీ 
కూడగట్టాడు. ఆ రోజుల్లో ఆ చుట్టుపట్ల నగరాల్లో అనేకమంది యువకులు మాయమై పోయేవారు. 
ఇలా మాయమవడం మొట్ట మొదట అంతగా ఎవర్నీ బాధించలేదు. వాళ్లు వచ్చి కకుమేటో 
దండులో చేరే వారు. ఆతరవాత అతని పేరు లోకమంతా మోగిపోయింది. అతన్ని గురించి 


242 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కథలు కథలుగా చెప్పుకునేవాడు. అతని క్రౌర్యం, నిర్జాక్షిణ్యం, సాహసం విని అందరూ 
హడిలిపోయేవారు.” 


“లూగీ, థెరిసా నిత్యం ఈ కధలే చెప్పుకునేవారు. థెరిసా ఈ కధలు విని 
గజగజలాడిపోయేది. కాని వాంపా నవ్వుతూ, తన గురికి పేరు తెచ్చిపెట్టిన తుపాకీని దువ్వుతూ, 
ఆమెకి ధైర్యం చెప్పేవాడు. అప్పటికీ ఆమెకి భయంపోకపోతే, ఏ కొమ్మమీదనో ఉన్నకాకిని 
చూపించి గురిచూసి కొట్టేవాడు. కాకి చచ్చిపడిపోయేది. తనకి గురి ఉన్నంతవరకూ ఆమె 
భయపడనక్కరలేదని చెప్పేవాడు. అలా రోజులు గడిచి పోయేవి. ఇద్దరూ చివరికి 
పెళ్లిచేసుకోడానికి నిర్ణయించుకున్నారు. అప్పటికి వాంపాకి ఇరవైయేళ్లు, థెరిసాకి పందొమ్మిదేళ్ల 
ఉన్నాయి. ఒకనాడు వాళ్లిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రెండు మూడుసార్లు 
తుపాకి చప్పుడు వినపడింది. అకస్మాత్తుగా ఒక మనిషి అడవివైపునించి పరుగెత్తు కుంటూ 
వాళ్ల దగ్గరకు వచ్చాడు. “నన్ను వెంటాడుతున్నారు. నన్ను దాచండి, రక్షించండి” అంటూ 
అరిచాడు. వీడు దొంగ అని వాళ్ళిద్దరికీ తెలుసును. రోమన్లలో దొంగలకీ, రైతులికీ చిత్రమైన 
దోస్తీ ఉంది. ఒకరికొకరెప్పుడూ సహాయపడతారు. వాంపా మారుమాట చెప్పకుండా తన 
గుహద్వారం దగ్గర రాయి ఒత్తిగించి, లోపల దాక్కోమని దొంగని పంపాడు. మళ్లీ రాతితో 
ద్వారం మూసేసి థెరిసా వద్దకువెళ్లి పక్కని కూర్చున్నాడు. ఇంతలోనే అడవిలో నుంచి నలుగురు 
పోలీసులు గుర్రాలపైన వచ్చారు. వారి చేతుల్లో పెద్ద తుపాకులున్నాయి. ముగ్గురు పారిపోయిన 
వాడికోసం వెతుకుతున్నట్టున్నారు. నాలుగోవాడు మరొక దొంగని మెడ పట్టుకుని లాక్కొస్తున్నాడు. 
కూర్చున్న ఇద్దరినీ చూసి పై ముగ్గురూ వచ్చి అడిగారు. వాంపా ఎవరినీ చూడలేదన్నాడు. “ 
అరే! వాడు దొంగలందరికి నాయకుడు. వాడే పారిపోయాడే” అన్నాడు ఒకడు. 


“ఎవరు? కకుమేటో మాటేనా?” అన్నారు వాంపా, థెరిసా లిద్దరూ ఒక్కసారిగా. 


“ “అవును అన్నాడతను. వాణ్ని పట్టుకుంటే వెయ్యి రోమన్‌ క్రౌన్లు బహుమతి. నువ్వు 
పట్టుకుని ఉన్నట్లయితే నీకు అయిదువందలు, నాకు అయిదువందలు వచ్చేవి.” ఇద్దరూ ఒకరి 
ముఖాలొకరు చూసుకున్నారు. అడిగినవానికి ఆశ కలిగింది. 


అయిదువందల క్రౌన్లు అంటే మూడు వేల ్రాంకులు. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులికి 
అది మహద్భాగ్య మన్నమాట. 
వాంపా అన్నాడు “నిజమే చిక్కేమరి. కాని పాపం నేను చూడలేదు వాణ్ని.” 


“నలుగురూ ఆచోటంతా వెతికి వెతికి విసుగెత్తి చివరికి వెళ్లిపోయారు. అప్పుడు వాంపా 
రాయితీసి కకుమేటోని విడిచి పెట్టాడు. అతను వీళ్లు మాట్లాడినదంతా రాతివెనకనించి విన్నాడు. 
తనను విడిచి పెట్టకూడదని ఇద్దరూ పట్టుదలతో ఉండడం కనిపెట్టాడు. తన జేబులోనించి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 243 


ఒక పర్సుతీసి వాళ్లకిచ్చాడు. పర్సునిండా బంగారునాణేలున్నాయి. వాంపా నిరాకరించాడు. 
థెరిసాకి మాత్రం కన్నులు మిరుమిట్లు గొలిపాయి. ఇంత బంగారంతో ఎంత చక్కని గౌన్లు 
కొనుక్కోవచ్చునో, ఎన్ని నగలు చేయించుకోవచ్చునో ఊహించుకుని మురిసిపోయింది.” 


“కకుమేటో జిత్తులమారి కూడా. అసలు దొంగ కావలసినవాడు కాడు. తాచుపామై 
పుట్టవలసినవాడు. థెరిసా అందం చూసేసరికి అతనికి భ్రమపుట్టింది. ఆమె పొందుకోసం 
ఎంత సాహసానికైనా వెనుదియ్యరాదనుకున్నాడు. అడవిలోకి వెళ్లిపోతూ పదేపదే వెనక్కి తిరిగి 
ఆమెవంక చూస్తూ నడిచాడు. చాలా రోజులు గడిచిపోయాయి. వాళ్లిద్దరికి కకుమేటో మళ్లీ 
కనపడలేదు. 


“అప్పటికి ఉత్సవాలు దగ్గిరపడ్డాయి. వాంపా ఎవరిగ్గిర చాకిరీ చేస్తున్నాడో, ఆ కౌంట్‌ 
(బ్రహ్మాండమైనవిందొకటి ఏర్పాటు చేసి, రోమ్‌ నగరంలో పేరుగల వాళ్లందర్నీ ఆహ్వానించాడు. 
థెరిసాకి ఈ విందు చూడాలని కోరిక కలిగింది. లూగీ పరిచారకుల్లో ఒకడి సహాయం అడిగాడు. 
విందుసమయంలో ఇద్దర్నీ నౌకర్లతో జతచెయ్యడానికి అత నొప్పకున్నాడు. ఈ విందుని తన 
కూతురు కార్మెల్‌ కోసమే కౌంట్‌ ఏర్పాటుచేశాడు. అతనికి కూతురంటే తగని ప్రీతి. ఆమె 
సరిగ్గా థెరిసా ఈడుదే. అందచందాల్లో ఇద్దరూ సమానంగా ఉంటారు. విందు రోజు 
సాయంకాలం థెరిసా తన కున్న దుస్తులన్నిటిలోకి అందమైనది ఏరి తొడిగింది. చక్కని 
హారాలు వేసుకుంది. రోమన్‌ రైతులు ఉత్సవాల్లో ధరించే దుస్తుల్నే వాంపా తొడిగాడు. ఇద్దరూ 
కలిసి పరిచారకులమధ్య తిరుగు తున్నారు.” 


“కార్మెలా కూడా అద్భుతంగా అలంకరించుకుంది. ఆమె టోపీకి ముత్యాలు 
కుట్టిఉన్నాయి. తలలో వజ్రాలు తాపిన బంగారు పిన్నులు గుచ్చుకుంది. నడుముకు టర్నిష్‌ 
పట్టురుమాలు కట్టింది. ఇద్దరు చెలికత్తెల్నికూడా తగినట్లు అలంకరించింది. యువతీ 
యువకులమధ్య స్వేచ్చ అంటే, ఇటలీలో ఉన్నంత మరే దేశంలోనూ ఉండదు. కార్మెలా నలుగురు 
రాజబంధువులైన యువకుల్ని వెంటబెట్టుకుంది.” 


“నలుగురేసి యువతులు, యువకులు చేరి నృత్యం చెయ్యాలని కార్మెలా కోరిక. అయితే 
తన జట్టులో ఒక యువతి లోటయింది. కార్మెలా చుట్టూ చూసింది. కాని తనమాదిరిగా 
దుస్తులు ధరించిన యువతి కనపడలేదు. అప్పుడామె తండ్రి థెరిసావంక వేలితో చూపాడు. 
థెరిసా లూగీ చెయ్యిపట్టుకుని తిరుగుతోంది. 

“ఆ అమ్మాయిని తీసుకురానా నాన్నా?” అని కార్మెలా అడిగింది. 


“ఏం ఎందుకు తీసుకురాకూడదు? ఇది ఉత్సవాలసమయమన్న మాట మరిచి 
పోయావా? అన్నాడు తండ్రి. 


244 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కార్మెలా తన ప్రక్కనున్న ఒక యువకునితో రహస్యంగా చెప్పి ఢథెరిసావంక చూపింది. 
యువకుడు సమ్మతి చూపి ఆమెవద్దకు వెళ్ళాడు. థిరిసాని నృత్యానికి ఆహ్వానించాడు. ధెరిసా 
ఇది వినేసరికి ఆనందంతో పరవశమైపోయింది. ముఖం ఎర్రబడింది. లూగీ ముఖంలోకి 
చూసింది. ఆమె కోరికను లూగీ కాదన లేకపోయాడు. మెల్లిగా ఆమె చెయ్యి విడిచి పెట్టాడు. 
థెరిసా ఆయువకుని అనుసరించింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో భాగ్యవంతుల 
మధ్యకు థెరిసా వెల్లింది. నృత్యకళపట్ల అభిమానం కలవారందరికీ ఆన్ఫత్యం నేత్రపర్వంగా 
ఉంది, కార్మెలాకీ ఆమెకి చాలా వ్యత్యాసం ఉంది. థెరిసా చలాకిగా ఉంటుంది. ఆ పట్టుదుస్తులు, 
నగలు, వజ్రాలు చూసేసరికి ఆమెకి తల తిరిగినట్లయింది.” 


లూగీ ఇదంతా చూస్తున్నాడు. ఇదివరలో ఎన్నడూ తెలియని చిత్రమైన భావో ద్రేకం 
అతనికి అనుభవమయింది. గుండెల్లో నొప్పివలె బయలుదేరి అది శరీరమంతటినీ 
కంపింపచేసింది. థెరిసా ఒక యువకుని చేతుల్లో ఒదిగి నృత్యం చేస్తుండగా, ఆమె కదలికల్ని 
అతి శ్రద్ధగా పరిశీలించాడు. ఆమె ఆయువకుని ఆలింగనంలో పరవశమైపోతున్నప్పుడు, లూగీకి 
మూర్భవచ్చినట్టయింది. వాళ్లిద్దరూ మాట్లాడుతున్నప్పుడు లూగీకి ప్రపంచమంతా గిరగిర 
తిరిగిపోతున్నట్లనిపించింది. అతనిలో అనేక ఆలోచనలు చెలరేగాయి. హత్య అనే భావం 
అతని చెవుల్లో గుసగుస లాడినట్లుంది. తన ఒళ్లు, తన మనస్సు తనవశం తప్పిపోతున్నాయని 
భయపడి ఒక చెట్టుకొమ్మ నానుకుని నిలబడ్డాడు. ఒక చెయ్యికత్తి పిడిని బిగబట్టింది. మాటిమాటికీ 
కత్తి ఒరలోనుంచి పైకి వస్తోంది. లూగీ అసూయతో అంధుడైపోయాడు. థెరిసా దురాశ 
అతనికి తెలుసును. ఆమె కోర్కెలు కూడా ఎటువంటివో అతనికి తెలుసును. ఆమె చంచల 
ప్రవృత్తి తెలుసును. తన చేతులనుంచి ఆమె జారిపోతుందని భయపడ్డాడు.” 


“మొదట జంకుతూ, భయపడుతూ వచ్చిన థెరిసా క్రమంగా స్థెర్యం కోలుకుంది. 
థెరిసా అందగత్తెమాత్రమే కాదు. ఆమె నడకలోనూ, ప్రతి భంగిమలోనూ సొగసుంది. ఒయ్యారం 
ఉట్టిపడుతుంది. అవి తెచ్చి పెట్టుకున్నవికావు. అవి తెచ్చిపెట్టుకున్న సొగసుకంటె, ఆకర్షణీయమైన 
సహజవిన్యాసాలు. నృత్యంలో అందిరిచూపులూ ఆమెపైనే ఉన్నాయి. అందరూ ఆమెనే 
స్తుతించారు. కార్మెలా భోగభాగ్యాలపట్లా థెరిసాకి అసూయ కలిగినమాట నిజమే. కాని థెరిసా 
అందచందాలపట్ల కార్మెలాకి అసూయ బయలుదేరింది. నృత్యం అనంతరం ఆయువకుడే 
ఆమెను చెయ్యిపట్టుకుని తిరిగి లూగీవద్దకు నడిపించుకు వెళ్లాడు. నృత్యం చేస్తున్నప్పుడు 
రెండుమూడుసార్లు థెరిసా లూగీవంక చూసింది. అతని ముఖం పాలిపోయినట్లు, అతను 
ఉద్రేకానికిలోనైనట్లు ఆమె గమనించింది. ఒకసారి ఒరలోనుంచి పైకి వచ్చిన అతని కత్తికూడా 
ఆమె కళ్లలో తీక్షణంగా మెరిసింది. అందువల్ల ఆమె భయపడుతూ, వొణుకుతూమల్లీ ప్రియుని 
చెయ్యి అందుకుంది. నృత్యం అద్భుతంగా ఉందని అతిధులంతా అన్నారు. మరొకసారి నృత్యం 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 245 


చెయ్యాలని కార్మెలాను అర్ధించారు. అది ఆమెకితప్ప అందరికీ ఇష్టమే. ఆమె తండ్రి ఆమెను 
(బ్రతిమాలాడాడు. ఆయువకుడే మళ్లీ థెరిసాకోసం వెతికాడు. కాని ఆమె కనపడ లేదు. అది 
లూగీకికూడా ఇష్టంలేదు. అందువల్ల కొంత ఆమెను ఒప్పించి, కొంత బలవంతంపైనా 
ఆమెనక్కడనుంచి తీసుకుపోయాడు. థెరిసాకి ఇష్టంలేకపోయినా అతనిముఖం చూసి, అతనిలో 
ఏదో విచిత్రమైన మార్చున్నట్లు గ్రహించి వెళ్లిపోడానికి ఒప్పుకుంది, అప్పు డతని కంఠస్వరం 
కూడా కంపిస్తోంది. ఆమెలోకూడా ఏదో తెలియని చిత్రమైన భావం తోచింది. తనవల్ల ఏదో 
తప్పుందనీ, లూగీ నిరసించడంలో తప్పులేదనీ ఆమెకి తోచింది. కాని లూగీ సాయంకాలంవరకూ 
ఒక్మమాటకూడా పలకలేదు. ఆమె కిది ఆశ్చర్యమయింది. రాత్రిపడగానే అతిధులందరూ సావడిలో 
చేరారు. థెరిసాని ఆమె ఇంటివద్ద దిగబెట్టి లూగీ ఇలా అన్నాడు: ‘థెరిసా, కార్మెలాతో కలిసి 
నృత్యం చేసినప్పుడు నువ్వు మనస్సులో ఏమనుకున్నావ్‌ 

“దాపరికంలేని సహజధోరణిలో ఆమె ఇలా చెప్పింది. ఆమె దుస్తుల్ని ధరించడానికి 
సగం జీవితం ధారపోయ్య వచ్చుననుకున్నాను.” 


“ఆయువకుడేమన్నాడు నీతో?” 

“అదే నిజంగా కోరుకుంటే, నా నోట ఒక్కమాట చాలునన్నాడు.” 

“అవును. అతనన్నది నిజం. నిజంగా నువ్వు అంతగా కోరుకుంటున్నావా?” 
“అవును 

“అయితే అది నీకు లభిస్తుంది? అన్నాడు లూగీ. 


“థెరిసా ఆశ్చర్యపడింది. అతని ముఖంలోకి చూసింది. అతని గంభీరభావం ఆమెకు 
భయం కలిగించింది. ఆమె నోరు కట్టుపడిపోయింది. లూగీ వెళ్లిపోతుండగా అతన్ని తదేకంగా 
చూసింది. అతను చీకటిలో మాయమై పోగానే ఆమె లోపలికి వెళ్లిపోయింది.” 


“ఆరాత్రి కార్మెలా తండ్రి, కౌంట్‌ సెంట్‌ ఫెలిష్‌ ఇంట్లో ఒక దుర్శటన జరిగింది. నౌకర్ల 
అగ్రద్ధవల్ల కాబోలు ఒక గదిలో దీపాలు ఆర్చబడలేదు. కార్మెలా గది ప్రక్కనే ఇంటికి 
నిప్పంటుకుంది. మంటలు చూసి కార్మెలా పడకలోనుంచి ఒక్కఉదుటున లేచింది. ఒక దుప్పటి 
చుట్టబెట్టుకుని పారిపోడానికి ప్రయత్నించింది. కాని ద్వారంలో మంటలు లేస్తున్నాయి. 
గదిలోకివచ్చి సహాయం కోసం కేకలు పెట్టింది. ఆప్పుడు హఠాత్తుగా ఇరవై అడుగులఎత్తునున్న 
కిటికీ తెరుచుకుంది. అందులోనుంచి ఒక రైతు దూకి వచ్చాడు. ఆమె నెత్తి ఒకచేతితో పొదివి 
పట్టుకుని, తీసుకుపోయి మంటలమధ్యనుంచి రక్షించాడు. ఆమెకు స్మృతివచ్చే సరికి తండ్రి 
ప్రక్మనున్నాడు. నౌకర్లుచుట్టూచేరి పరిచర్యలు చేస్తున్నారు. భవనం ఒక పెడంతా కాలిపోయింది. 


246 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కాని కార్మెలా రక్షించ బడినందువల్ల ఎవరూ లక్ష్యపెట్టలేదు. ఆమె నెవరు రక్షించారో అతనికోసం 
చుట్టూ వెతికారు. కాని అతను కనపడలేదు. ఎవ్వరూ అతన్ని చూడలేదు. భయంతో కార్మెలా 
కూడా అతన్ని గుర్తుపట్టలేదు. 


“ఆమరునాడు లూగీ థెరిసాలు మామూలుచోటికివచ్చి కూర్చున్నారు. లూగీ ముందు 
వచ్చాడు. అతని ఉత్సాహానికి మేర లేకుండా ఉంది. ముందు సాయంకాలం జరిగినదంతా 
అతను మరిచిపోయినట్టున్నాడు. ఆమెను చెయ్యిపుచ్చుకుని గుహవద్దకు నడిపించుకు వెళ్లాడు. 
అక్కడ ఆగి ఇలా అన్నాడు : ధెరిసా, నిన్న సాయంకాలం నువ్వన్నమాట జ్ఞాపకం ఉందా? 
కార్మెలా ధరించిన దుస్తులకోసం జీవితం అంతా ధారపోస్తా నన్నావు?” 


“అవును జ్ఞాపకం ఉంది. కాని అదొక పిచ్చిలో అన్నానంతే అంది థెరిసా. కాని ఆమె 
ఆశ్చర్యపడింది అతన్ని చూసి. 
“ తరవాత నేను నీకు మాటిచ్చాను, నీకు లభిస్తుందని” అన్నాడు లూగీ.” 


“ నిజమే,” అంది థెరిసా మరింత ఆశ్చర్యపడి. కాని “సంతోషపెట్టడానికి ఊరికే 
అన్నావా మాటి అంది. 


“లేదు” అన్నాడు లూగీ. నీకు నిజంగానే ఇస్తానన్నాను. గుహలోకి వెళ్లి అది తొడుక్కుని 
రా” అన్నాడు. అతని ముఖంలో గర్వం ఉట్టిపడుతోంది. రాయి తొలగించి గుహలోకి దారిచేశాడు. 
గుహలో రెండు కొవ్వొత్తి దీపాలున్నాయి. ఎదురుగా పెద్ద అద్దం ఒకటుంది. లూగీ స్వయంగా 

[నో నా 
తయారుచేసిన ఒకమోటు మేజామీద ముత్యాలహారం, వజ్రాలు తాపిన బంగారు పిన్నులు, 
పక్కనే పట్టుదుస్తులు ఉన్నాయి. 

“థెరిసా సంతోషంతో ఒక వెర్రికేక పెట్టింది. అదెలా తీసుకువచ్చాడో కూడా అడక్కుండా 
లోపలికి పరుగెత్తింది. గబగబా ఆదుస్తులు ధరించింది.” 


“ఇంతలో అతనికి గుర్రాల గిట్టల చప్పుళ్లు వినవచ్చాయి. గుహద్వారం మూసివేసి 
ఒకగుట్టనెక్కి చూశాడు. దగ్గరలోనే ఒక రౌతు ఒక చోట నిలబడి దారి ఏదన్నట్లు యోచిస్తున్నాడు. 
లూగీని చూడగానే అతడు గుర్రాన్ని ఆదల్చి సమిపించాడు. టివొలీ వెడుతూ అతను దారి 
తప్పాడు. లూగీ అతనికి దారి చెప్పాడు. కాని ఆదారి రెండుఫర్లాంగుల తరవాత మూడు 
దిక్కులుగా చీలినందువల్ల, అంతవరకూ వచ్చి చూపించమని అతను లూగీని కోరాడు. ఇద్దరూ 
కలిసి అంతదూరం వెళ్లాక లూగీ దారి చూపించాడు. అప్పుడారౌతు మహారాజరీవితో చెయ్యిచాపి 
“ఇదిగో ఇది తీసుకో” అని చిల్లర కొంత ఇవ్వచూపాడు. లూగీ అది చూసి, “నేను సహాయం 
చేస్తాను కాని డబ్బు తీసుకోను” అన్నాడు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 247 


“సరే పోనీ ఈ బహుమతి తీసుకో. ఇవి బంగారు పిన్నులు. నీభార్యకియ్యి.” అన్నాడు 
రౌతు.” 


“అయితే మీరీ చురకత్తి తీసుకోండి. ఇటువంటిది మీకు సామాన్యంగా దొరకదు” 
అని లూగీ ఒకటి తీసి రౌతు కిచ్చాడు. రౌతు అది తీసుకుని “అయితే నేనే నీకు బుణపడుతున్నాను. 
దీని విలువ బంగారు పిన్నులకంటె చాలా హెచ్చు” అన్నాడు.” 


“వర్తకుడికైతే అది కావచ్చును. కాని ఇది నేను స్వయంగా తయారు చేశాను.” అన్నాడు 


లూగీ.” 
నీ పేరేమిటి?” అన్నాడు రౌతు. 
“లూగీ వాంపా” అన్నాడు గర్వంతో. “మీపేరు?” అని తిరిగి ప్రశ్నవేశాడు. 
“నన్ను సింద్‌బాద్‌ అంటారు.” అన్నాడు రౌతు.” 


ఈ మాటవినేసరికి ఫ్రాంజ్‌ ఉలిక్కిపడ్డాడు. వెంటనే అనేక విషయాలు అతనికి జ్ఞప్తికి 
వచ్చాయి. “సరే చెప్పుకు పొండి” అన్నాడు. 

“వాంపా పిన్నులు జేబులో పెట్టుకుని మెల్లిగా నడిచివెళ్లాడు. గుహ నూరడుగులుందనగా 
అతనికి కేకలు వినబడ్డాయి. తరవాత అతన్ని పేరు పెట్టి పిలిచినట్లు వినబడింది. కేకలు 
గుహ వైపునుంచే వినవస్తున్నాయి. తుపాకి ఎత్తి వాంపా పరుగెత్తాడు. గుహదగ్గర గుట్టెక్కి 
చుట్టూ చూశాడు. అడవివైపునుంచి కేకలు వస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి థెరిసాను ఎత్తుకు 
పోతున్నట్లు చూశాడు. పరుగెత్తి పట్టుకోడం కష్ట మనుకున్నాడు వాంపా. తుపాకి నెత్తి 
గురిచూశాడు. క్షణం సేపు పరికించి మీట నొక్కాడు. పారిపోతున్న వ్యక్తి ఠక్కున ఆగిపోయాడు. 
అతని మోకాళ్లు వొంగిపోయాయి. థెరిసా చేతుల్లో ఉండగానే నేలమీదికి ఒరిగిపోయాడు. 
థెరిసా వెంటనే లేచి నిలబడింది. దుండగుడు గిలగిల్లాడుతున్నాడు. థెరిసా వాంపా వైపుకు 
పరుగెత్త నారంభించింది. కాని పది అడుగులు వచ్చేసరికి ఆమె కాళ్లు స్వాధీనం తప్పి, కింద 
పడిపోయింది. వాంపా ఆమె వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. తుపాకి గుండు ఆమెకి కూడా 
తగిలిందని భయపడ్డాడు. కాని ఆమెకి తగలలేదు. భయం వల్ల కాళ్లలో సత్తువపోయింది. 
ఆమెను బుజ్జగించి లూగీ దుండగునివంక చూశాడు. అతని కప్పుడే ప్రాణంపోయింది. దగ్గరకు 
వెళ్లి చూసేసరికి అతను కకుమేటో అని గుర్తుపట్టాడు. వాంపా రక్షించిన రోజు నుంచీ 
అతనికి థెరిసాపైన వాంఛ కలిగింది. ఏమైనా సరే ఆమెను పొందాలని ప్రతిజ్ఞతీసుకున్నాడు. 
ఆనాటి నుంచీ ఇద్దరినీ కకుమేటో కనిపెట్టి చూస్తున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్న అదనుచూసి 
ఇప్పుడెత్తుకుపోడానికి ప్రయత్నించాడు. కాని వాంపా గురిచూసి అతన్ని కొట్టాడు. వాంపా 


248 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


థెరిసా వంక తిరిగి “ఓ! ఆదుస్తులప్పుడే వేసుకున్నావా? చక్కగా ఉంది. ఇప్పుడింక నేను 
నాదుస్తులు వేసుకోవాలి” అన్నాడు.” 

“కార్మెలా ఆ సాయంకాలం ధరించిన దుస్తుల్నీ, నగల్ని ఇప్పుడు థెరిసా ధరించింది. 
కకుమేటో శవాన్నెత్తి వాంపా గుహలోకి తీసుకెళ్లాడు. థెరిసా గుహద్వారంవద్దరాతి మీద కూర్చుంది. 
పావు గంటలో వాంపా గుహలోనుంచి వచ్చాడు. సాటిన్‌ కోటు, సిల్కు పంట్లాం, బంగారు 
బొత్తాములతో అతని రూపు మారిపోయింది. రెండు గడియారాలు జేబులలో నుండి 
వేలాడుతున్నాయి. బెల్ట్‌ నంటి ఒక కత్తి వేలాడుతోంది. థెరిసా అతన్ని చూసి ఆశ్చర్య 
చకితురాలయింది. వాంపా కకుమేటో దుస్తుల్ని తీసుకున్నాడు. సగర్వంగా నవ్వి ఆమెతో అన్నాడు 
: “నేనింక ఏ వృత్తిలో ఉన్నాసరే నాతో వస్తావా? 


“తప్పకుండా” అంది థెరిసా ఉత్సాహంతో.” 
ఎక్కడికి వెడితే అక్కడికి వస్తావా?” 
“నిప్పులో దూకమన్నాసరే” అంది థెరిసా. 


“అయితే రా” అని ఆమె చెయ్యి అందుకున్నాడు. “మనం ఇంక క్షణం జాప్యం 
చెయ్యకూడదు.” 


“ఎక్కడికి తీసుకు వెడుతున్నాడనైనా అడక్కుండా ఆమె అతన్ననుసరించింది. అడవిలోకి 
వెళ్లాడు. గంటన్నర సేపు అడవిలో నడిచారు. అక్కడ ఎండిపోయిన ఏటి దారి కనపడింది. 
పరిసరాలు చూసి భయపడి థెరిసా అతన్నానుకుని నడిచింది. కొద్ది దూరం వెళ్లిన తరవాత 
హఠాత్తుగా ఒక మనిషి ఎదురైనాడు. “అగండి. ఒక్కడుగు ముందుకి వేస్తే ప్రాణాలు పోతాయి 
జాగ్రత్త అన్నాడు ఆమనిషి.” 

“వాంపా నిర్లక్ష్యంతో చెయ్యి విదల్చి, ఇదేమిటి? తోడేళ్లు తోడేళ్లనే తింటాయా ఎక్కడైనా” 
అన్నాడు. థెరిసా భయానికి మితిలేదు. అతన్ని అంటి పెట్టుకుని నిలబడింది.” 


“ఎవరు మీరు? అని అడిగాడు పహరా.” 


“నేను లూగీ వాంపా. కౌంట్‌ సెంట్‌ ఫెలిష్‌ ఎస్టేట్‌లో రైతుని. రక్సాబయాంకాలో మీ 
మిత్రులితో నేను మాట్లాడాలి.” 


“అయితే నా కూడా రా అన్నాడు పహరా. లేదా దారి తెలిస్తే నువ్వాక్కడవే వెళ్లు. 


“వాంపా నిర్లక్ష్య భావంతో నవ్వి, థెరిసాను వెంటబెట్టుకుని నడిచాడు. పది నిమిషాల 
తరవాత ఒకచోట పహరా ఆగ మన్నాడు. తను కూడా ఆగి, కాకి ఆరిచినట్లు మూడుసార్లు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 249 


అరిచాడు. మళ్లీ అదేమాదిరిగా అరుపు జవాబుగా వినవచ్చింది.” 


“మీరు వెళ్లండి” అన్నాడు పహరా. ఇద్దరూ ముందుకి వెళ్లారు. చెట్ల గుబురులో నుంచి 
తుపాకులు, కత్తులు చూసి థెరిసా వొణికిపోతోంది. రక్సాబయాంకా చేరగానే అక్కడ ఇరవై 
మంది దొంగలు కన పడ్డారు. 


“ఇతను మీతో మాట్లాడాలిటి అన్నాడు పహరా. 


“ “ఏమంటాడు? అని ఒకడడిగాడు. నాయకుడక్కడ లేనందువల్ల అతని బదులు 
నాయకత్వం వహించినట్లున్నాడతను.” 


“ నాకీ గొడ్లకాపరితనం అంటే విసుగుపుట్టేసింది' అన్నాడు వాంపా.” 


“అవును. అర్థమయింది. అంటే మాలో చేరాలనుకుంటున్నావన్నమాట.” 


'రా రా అన్నారు కొందరు దొంగలు, వాంపాని గుర్తుపట్టి,” 


“వస్తాను. కాని మీతో చేరడమే కాదు. నాకు అంత కంటె ఎక్కువే కావాలి.” 
“అదేమిటో?” ” 
“నేను మీకు నాయకుడిగా ఉంటాను.” ” 


“దొంగలు పగలబడి నవ్వారు.” 
“ అంతపదవి కావాలనుకోడానికి నువ్వేం గొప్పపని చేశావ్‌? అన్నాడొకడు. 


“మీ నాయకుడు కకుమేటోను చంపేశాను. ఇప్పుడు నేనతని దుస్తులే వేసుకున్నాను. 
కౌంట్‌ సెంట్‌ ఫెలిష్‌ ఇంటికి నిప్పంటించాను. అతని ఇంట్లో నా థెరిసాకోసం పెళ్లి దుస్తులు, 
నగలు దోచాను.” 


“గంటలో లూగీవాంపా దొంగల నాయకుదైనాడు.” 


కథంతా విని ఫ్రాంజ్‌, ఆల్బర్ట్‌ వైపు తిరిగి, “ఏమిటోయ్‌? లూగీ వాంపాని గరించి నీ 
ఉద్దేశ మేమిటి?” అని ఆడిగాడు. 


“అదంతా ఒట్టిది, అభూత కల్పన. అసలటువంటి వాడు లేడంటాను” అన్నాడు ఆల్బర్ట్‌. 


ఫ్రాంజ్‌ హొటల్‌ యజమాని వైపు తిరిగి “ఇప్పటికీ అతను రోమ్‌ నగరప్రాకారాల వద్ద 
తిరుగుతున్నాడంటారా?” అని అడిగాడు. 


“తప్పకుండా తిరుగుతున్నాడు: పైగా అతనికున్న సాహసం ఎవరికీ లేదు.” 
“పోలీసులు పట్టుకోలేక పోయారా?” 


250 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ అందులో ఆశ్చర్య మేముంది? మైదానాల్లో పశుల కాపర్లకి అతనంటే అభిమానం. 
పల్లెవారితో అతనికి స్నేహం. తీర ప్రాంతంలో అక్రమ వ్యాపారం సాగించేవారితో అతనికి 
వ్యవహారాలున్నాయి. అతనికోసం కొండల్లో వెతికితే, తీరంవద్ద ఉంటాడు. తీరంవద్ద వెతికితే, 
సముద్రంలో ఉంటాడు. అతన్ని వెంటాడితే, మాంట్‌ క్రిస్టో ద్వీపంలోనో, ఎల్‌ గిగ్గియో ద్వీపంలోనో 
దాక్కుంటాడు. అక్కడ వెతికితే మరొకచోటుంటాడు.” 


“ ప్రయాణీకులపట్ల అత నెలా ప్రవర్తిస్తాడు?” 
“అది నగరానికి అతనుండే దూరాన్ని బట్టి ఉంటుంది. చిక్కినవాళ్లని విడిచి పెట్టడానికి 
డబ్బడిగి, వ్యవధి ఇస్తాడు. అది దూరాన్నిబట్టే ఉంటుంది. గడువు దాటగానే సరిగ్గా ఒక గంట 


చూస్తాడు. డబ్బు రాకపోయిందంటే చేతికి చిక్కినవాణ్ని బుర్ర బద్దలు కొట్టేస్తాడు. లేదా కత్తితో 
పొడిచి చంపేస్తాడు.” 


అప్పుడు గడియారం తొమ్మిదిగంటలు కొట్టింది. ఒక నౌకరువచ్చి“బగ్గీ సిద్దంగా 
ఉందండి” అని చెప్పాడు. 


“అయితే నడు. కలోసియమ్‌కి వెడదాం” అన్నాడు ఫ్రాంజ్‌. 
“ఏమిటి? అనుకున్నదారినే వెడతారా?” అని అడిగాడు యజమాని. 
“లేదు, లేదు. నగర వీధుల్లోనించే వెడతాం” అన్నాడు ఫ్రాంజ్‌. 


ఆల్బర్ట్‌ చుట్ట వెలిగించి అన్నాడు: “అయిందీ! నిజంగా నీకు చాలా ధైర్యం 
ల ల 
ఉందనుకున్నానే!” 


34 


ఫ్రాంజ్‌ పట్టించిన దారిలో శిథిలాలు కనపడలేదు. చూడదలచిన బ్రహ్మాండమైన శిథిల 
భవనం హఠాత్తుగా కళ్లబడి ఆశ్చర్యం కలగాలని అతని ఊహ. అంతేకాదు. ఈ దారినైతే 
ప్రయాణం చాలసేపు పట్టుతుంది. విన్న కథనిగురించి యోచించడానికి ఫ్రాంజ్‌కి కావలసినంత 
వ్యవధి లభించింది. ఈ కథలో మాంట్‌ క్రిస్టో ద్వీపంలో తనకాతిథ్యం ఇచ్చిన వింతవ్యక్తికూడా 
ఉన్నాడు. బండిలో ఒకమూల చేతులు కట్టుకుని కూర్చుని కథకి సంబంధించిన అనేక విషయాలు 
యోచించ నారంభించాడు. కథలోని అంశాలనుగురించి అతనికి అనేక సందేహాలు కలిగాయి. 
కాని ఎంత యోచించినా వాటికి సమాధానం దొరక లేదు. తన వింత మిత్రుడు సింద్‌ బాద్‌ 
సంగతి పదేపదే తలపుకువసోంది. అతనికీ, ఈ దొంగలకీ సంబంధం ఏమిటి? నావికులకీ, 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 251 


దొంగలకీ సంబంధం ఏమిటి? వాంపా ఓడల్లో తిరుగుతాడనీ, మాంట్‌ క్రిస్టో ద్వీపంలో 
దాక్కుంటాడనీ హొటల్‌ యజమాని చెప్పాడు. ఆ ద్వీపంలో కార్సికన్‌ దొంగ లిద్దరి సంగతి 
ఫప్రాంజ్‌కి జ్ఞప్తికి వచ్చింది. వాళ్లని దిగబెట్టడంకోసం సింద్‌బాద్‌ బోటు వెఖియా రేవుకి వెళ్లింది. 
ఇవన్నీ చూస్తే, దానకర్ణుడనిపించుకో గలిగే ఆ వ్యక్తికి అనేక దేశాలలో పలుకుబడి ఉందన్నమాట. 


ఫ్రాంజ్‌ ఈ ఆలోచనలలోనుంచి హఠాత్తుగా మేలుకున్నాడు. కలోసియమ్‌ కళ్ల బడగానే 
ఆలోచనలన్నీ పటాపంచలై నాయి. బ్రహ్మాండమైన ప్రాకారాల మధ్య కానలలోనుంచి వెన్నెల 
పాయలై ప్రవహిస్తున్నట్లుంది. దూరం నుంచి చూసేవారికి కానలలోని వెన్నెల మృతుల నిర్జీవ 
నేత్రాలవలె కనపడుతున్నాయి. బండి తలుపులు తెరుచుకోగానే యువకు లిద్దరూ బయటికి 
దూకారు. అకస్మాత్తుగా భూమిలోనుంచి లేచి వచ్చినట్లు, తలుపువద్ద ఒక వ్యక్తి నిలబడి ఉండడం 
చూసి ఇద్దరూ ఉలికిపడ్డారు. 

రోమ్‌ నగరంలో శిథిలాలను చూపుతూ చరిత్రాంశాలు తెలియచెప్పేవారి కెన్నడూ 
లోటులేదు. అసలు వాళ్లను వొదిలించుకోడం యాత్రీకులకు దుర్హటం. అడుగడుక్కి ఒక్కొక్కడు 
కాసుకుని కూచుంటారు. వీళ్లబాధ వొదిలించుకోడానికి యువకులు ప్రయత్నించలేదు. వాళ్లనితప్ప 
ఇతరు లెవ్వరినీ కాగడాలతో లోపలికి ప్రవేశించనివ్వరు. అందువల్ల వాళ్ల నెలాగూ వెంట 
తీసుకువెళ్లక తప్పదు. ఈ శిథిలా లెటువంటివో చూసి గ్రహించవలసిందే కాని మాటల్లో 
వర్ణించి చెప్పడం కష్టం. ముఖ్యంగా వెన్నెలలో అవెలా కనపడతాయో తెలియచెప్పడం అసాధ్యం. 
ఈ బ్రహ్మాండమైన శిథిలాలు వెన్నెలలో రెండింతలు పెద్దవైనట్లు కనపడతాయి. ఫ్రాంజ్‌ ఈ 
అద్భుత దృశ్యాలు చూసి పరవశుడైపోయాడు. ఆల్బర్ట్‌ 3 మార్గదర్శకులకు విడిచిపెట్టి, (ఫ్రాంజ్‌ 
ఒక్కడూ, ఒక దారి ననుసరించాడు. కొంతదూరం వెళ్లాక అతనికి శిథిలమై సగం మిగిలిఉన్న 
సోపానాలు కనపడ్డాయి. అయిదారు మెట్లెక్కి అక్కడ కూర్చుని ఏకాంతంగా పరిసరాలను 
పరిశీలించ నారంభించాడు. ప్రక్షనే పెద్ద ఆర్చి ఒకటుంది. ఆర్చిగుండా శిథిలాలు వెన్నెలలో 
వింతగా కనపడుతున్నాయి. 


నీడపట్టున దాగి ఫ్రాంజ్‌ ప్రశాంతంగా యోచిస్తున్నాడు. మార్గదర్శకుల ననుసరించి 
వెడుతున్న ఆల్బర్ట్‌ అతనికింకా కనపడుతూనే ఉన్నాడు. దూరాన రెండు కాగడాల వెలుగులో 
తిరుగుతున్న ఆముగ్గురూ కొరివిదయ్యాలవలె ఉన్నారనుకున్నాడు. నీడల్ని పరికిస్తూ తన 
ఉనికిని మరిచిపోయిన ్రాంజ్‌కి హఠాత్తుగా వింత సవ్వడి వినవచ్చింది. అతను కూర్చున్న 
చోటికి కొద్దిదూరంలో అటువంటి మెట్లేఉన్నాయి. ఆ మెట్లపైన చిన్నరాళ్లు రెండు దొర్లుతున్నట్లు 
గలగల శబ్దం అస్పష్టంగా వినపడింది. ఆధారంసడలి రాళ్లు దొర్లిపోవడం అక్కడొక వింత 
కాదు. కాని ఆ రాళ్లు ఇప్పుడు అడుగుల ఒత్తిడివల్ల స్థానభష్టమైనట్లు అతనికి తోచింది. 


252 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అడుగుల సవ్వడి పైకి వినరానివ్వకుండా ఎవరో జాగ్రత్తగా మెట్లు దిగుతున్నట్లు అతనికి 
అనిపించింది. ఆ అడుగులు అతనివైపుకే వస్తున్నట్లున్నాయి. ఇంతలోనే అతని ఊహ ్రమకాదని 
తెలిసింది. వెన్నెల పడుతున్న కింది మెట్లపైన ఒకవ్యక్తి కనపడ్డాడు. 


మార్గదర్శకుల బడబడలు భరించలేక ఎవరో తనవలెనే ఏకాంతం కోరి అక్కడికి 
వచ్చారని ఫ్రాంజ్‌ మొదట అనుకున్నాడు. అందువల్ల అకస్మాత్తుగా అక్కడొక వ్యక్తి ప్రత్యక్షం 
కావడంలో ఆశ్చర్యపడవలసింది లేదు. కాని ఆవ్యక్తి ముందుకడుగువేస్తూ నలువైపులా జాగ్రత్తగా 
పరిశీలించి, ఆగి అప్రమత్తతతో ఆలకించడం చూసేసరికి ఫ్రాంజ్‌కి అనుమానం కలిగింది. 
అతనెవరికోసమో నిరీక్షిస్తుట్లు ఊహించాడు. వెంటనే, అనుకోకుండా ఫ్రాంజ్‌ మెట్లవద్ద ఒక 
స్తంభంచాటుకి జారి దాగాడు. అక్కడికి పదడుగులదూరంలో మిద్దెలో రంధ్రంలోనుంచి వెన్నెల 
తెల్లని పట్టువల వేసినట్లు వేలాడుతోంది. ఆవ్యక్తి వెలుగుకు కొద్దిగా దాపుకు వెళ్లి నిలబదినందువల్ల 
ముఖం గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉంది. దుస్తులు కొంత స్పష్టంగా తెలుస్తున్నాయి. ముఖం 
పైనా ఆచ్చాదనం ఒకటుంది. కాళ్ల పైన వెన్నెల పడుతున్నందువల్ల నల్లని పట్టుపంట్లాం స్పష్టంగా 
కనపడుతోంది. 

ఫ్రాంజ్‌ ఒక్కవిషయం మాత్రం నిర్ధారణ చేసుకున్నాడు. ఆవ్యక్తి సామాన్యుడు కాడు. 
భాగ్యవంతుడు. కొంతసేపటికి ఆవ్యక్తి తొందరపడుతున్నట్లు కనపడ్డాడు. మిద్దెపైనుంచి సన్నని 
సవ్వడి వినవచ్చింది. వెంటనే వెన్నెలజాలులో నీడ పడింది. మిద్దెపైనుండి తొంగిచూస్తున్న 
మరొక వ్యక్తి కంటపడ్డాడు. దూరాన నిలబడిన మొదటివ్యక్తిని రెండోవ్యక్తిచూసి, చెట్లకొమ్మల 
సహాయంతో ఊగి కిందికి దిగాడు. రెండోవ్యక్తి మొదటివ్యక్తితో రోమ్‌న్‌ మాండలికభాషలో 
ఇలా అన్నాడు: “ప్రభువుగారికి నమస్మారం. ఆలస్యమైనందుకు క్షమించండి. కాని ఆట్టే ఆలస్యం 
కాలేదనుకుంటాను. ఇప్పుడే పదిగంటలు కొట్టిందండి.” 


“ఆలస్యం మాటకేం లే” అన్నాడు మొదటివ్యక్తి, టస్మనీ మాండలికభాషలో. “నేను 
సమయానికి ముందే వచ్చాను. నే నిక్కడ నీకోసం వేచిఉన్నానంటే, అది నీవల్ల తప్పుకాదు.” 

“అది నిజమేనండి. నేను సెంట్‌ఏంజలో భవనం నించి వస్తున్నానండి. బెప్పోతో 
మాట్లాడిరావడానికి చాలా ఇబ్బందయిపోయిందండి.” 

“ బెప్పో ఎవరు?” 


“అతనా? అతనికి జైల్లో ఉద్యోగం. పోప్‌ భవనంలో ఏంజరుగుతూఉంటుందో నాకు 
సమాచారం చెప్పడానికిగాను అతనికి సాలీనా ధనం ఇస్తూఉంటాను. ఎప్పుడేం జరుగుతుందో 
తెలియదుకదా. ఎప్పుడో ఒకప్పుడు పెపినోమాదిరిగానే నన్నూ ఉచ్చులో పట్టేస్తారు. అప్పుడు 
ఉచ్చుతాళ్లు కొరికెయ్యడానికి ఎలుకలు కావలసివస్తాయి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 253 


“సరే. ఇప్పుడు నువ్వేం కనిపెట్టావ్‌?” 


“ఎల్లుండి రెండుగంటలకి ఇద్దర్ని ఉరితీస్తారండి. రోమ్‌ నగరంలో ఉత్సవాలకు 
ముందెప్పుడూ ఇదొక పండగ జరుపుతూ ఉంటారు. ఇద్దరిలో ఒకడు తనను రక్షించి, పెంచి, 
పెద్దచేసిన ఫాదరీని హత్యచేసిన దురంతకుడు. వాణ్ని నెత్తురోడ్చిచంపుతారు. రెండోవాడు 
పెపినో. పాపం అతన్ని తల తెగవేస్తారట.” 


“అసలు విషయమేమిటంటే, పోప్‌ పరిపాలిత ప్రాంతంలోనే కాకుండా, పక్క అనేక 
రాజ్యాల్లో నిన్నుగురించి విపరీతమైన భయం పుట్టించావు. అందువల్ల దొరికినవాడికి దారుణమైన 
శిక్ష విధించి మచ్చుచూపిస్తున్నారన్నమాట.” 

“కాని పెపినో నా గుంపులోకూడా లేడే! వాడుచేసిన పాపమల్లా ఏమిటంటే, మాకు 
కావలసిన ఆహారాదివస్తువులిచ్చాడు. అంతే.” 


“ అంటే క్రియకి మీదొంగలకి వాణ్ని తోడు చేశావన్నమాట. కాని నువ్వు శిక్షలో తేడా 
గమనించాలి. నిన్ను పట్టుకున్నట్లయితే ఒక్కదెబ్బతో నిన్ను బుర్ర బద్ధలు కొట్టి చంపుతారు. 
వాడికితల తెగవెయ్యడంమటుకే శిక్ష విధించారు. ఉత్సవాలకి వచ్చేవాళ్లకి ఇదొక వినోదం 
సమకూర్చాలని అధికారుల తలపు.” 


“ అయితే నేనేంతలపెట్టానో వాళ్లకి తెలియదులెండి. పాపం అతన్ని విడిచి పెట్టించ 
డానికి ఏం చెయ్యవలసివచ్చినా సరే వెనుదియ్యకూడదని నిశ్చయించుకున్నాను. నాకు సహాయం 
చేసినందువల్లనే అతనీ ఉచ్చులో చిక్కుకున్నాడు.” 


“ఇప్పుడేం చెయ్యదలుచుకున్నావ్‌?” 
“ఉరితీసేచోట ఇరవైమందిని ఏర్పాటుచేశాను. వాళ్లాచోటంతా చుట్టుముట్టి, పెపినోని 


వేదికమీదికి తీసుకురాగానే, నేను చేసంజ్ఞచెయ్యడం చూసి మీద పడతారు. పోలీసుల్ని తరిమేసి 
పెపినోని ఎత్తుకుపోతారు.” 


“అది ప్రమాదమైనది. ఒనగూడుతుందో లేదో నిర్ణయం లేదు. ఇంతకంటే నా ఉపాయం 
మేలని నా ఉద్దేశం. స్త 


“తమ ఉపాయం ఏమిటి?” 


“రెండు వేల స్పానిష్‌ డాలర్లు గుప్పుతాను. సంవత్సరం పాటు శిక్ష వాయిదా వెయ్యడానికి 
గడువు సాధిస్తాను. ఈ లోగా ఇంకొక వెయ్యిస్పానిష్‌ డాలర్లు పడేస్తే జైల్లోనించి వాణ్ని 
తప్పించవచ్చును.” 


254 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“తప్పకుండా ఇలా సాధించగలరని తమకి నమ్మకమేనా?” 


మొదటి వ్యక్తి హఠాత్తుగా ఫ్రెంచి భాషలో అన్నాడు. “బాగా అడిగావ్‌! నేనొక్కణ్నీ 
బంగారంవల్ల సాధించేదాన్ని, నీగుంపు గుంపు అంతా ఏకమై కత్తులూ తుపాకులూ తెచ్చుకుని 
కూడా సాధించలేరు. నువ్వింక భయపడక ఈ విషయం నా చేతుల్లో విడిచి పెట్టు.” 


“మావాళ్లు అక్కడ సిద్ధంగా ఉన్నా ఫరవాలేదండి. మీ ఉపాయం నెరవేరకపోతే, 
ఆఖరిక్షణంలో నా ఆయుధం ప్రయోగిస్తాను. ఉరితీసేది ఎల్లుండి అన్నమాట మరిచిపోకండి. 
ఒక్కరోజే గడువుంది.” 


“అయితే మాత్రమేమి? రోజుకి ఇరవైనాలుగు గంటలున్నాయి. గంటకి అరవై నిమిషాలు, 
నిమిషానికి అరవైసెకండ్లు ఉన్నాయి. ఎనభైఆరువేల నాలుగువందల సెకండ్లలో ఎన్ని జరగడానికి 
వీలులేదు?” 


“తమ యత్నం ఫలించిందో లేదోనాకెలా తెలుస్తుంది?” 


“అదేమంత కష్టంకాదు. నేను రాస్సాలీహొటల్లో కిందిమూడు కిటికీలూ అద్దెకి 
తీసుకున్నాను. పెపినోని రక్షించగలిగినట్లయితే, చివరి రెండు కిటికీలకీ పసుపు పచ్చని తెరలు, 
మధ్య కిటికీకి తెల్లని తెర వేలాడతీయిస్తాను. తెల్లని తెరమధ్య ఎర్రని సిలువ చిహ్నం ఉంటుంది.” 


“శిక్ష తప్పించిన ఉత్తరువుని అధికారులికి ఎవరివల్ల పంపిస్తారు?” 


“మీ వాళ్లలో ఒకడికి ఫాదరీవేషం వేసిపంపు. ఆజ్ఞాపత్రం వాడిచేతికిస్తాను. ఈ లోగా 
మన ఉపాయాన్ని గురించి పెపినోకి తెలియపరుచు. లేకపోతే భయంవల్ల ఈలోగానే వాడు 
చచ్చిపోగలడు. మన ప్రయత్నం, ధనం వృధాకాగలవు.” 


“ప్రభువుగారికి నాదొక్కటే మనవి. పెపినోని విడుదల చేయించండి. ఆపైన మీరు 
ఏది చెయ్యమంటే అది చెయ్యడానికి విధేయుడనై ఉంటాను. నావాళ్లుకూడా మీకు సేవ చేస్తారు.” 


“మాట ఇచ్చేటప్పుడు జా(గత్తగా ఉండాలి ఎందుకంటే త్వరలోనే ఆమాట 
నిలబెట్టుకోవలసిన తరుణం రావచ్చుసుమా!” 


“ నేనురవంతైనా మాటతప్పిపోయేవాడిని కానని తమకే ముందు ముందు తెలిసివస్తుంది. 
ఈ విశాల ప్రపంచంలో మీరు ఏ మూలనుండి కబురు పంపినాసరే రెక్కల పైమీదగ్గరకు 
వచ్చివాలగలను. మీరు చెప్పడం తడువు చేసి తీరతాను. అక్షరాలా...” 


“ ఆగాగు. నాకేదో చప్పుడు వినపడుతోంది. మనమిద్దరం కలసిఉండగా ఎవ్వరూ 
చూడగూడదు. మార్గదర్శకులంటూ తిరిగే వాళ్లంతా గూఢచారులు. వాళ్లు నిన్ను గుర్తుపట్టగలరు. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 255 


నీ స్నేహం నేనెంత కోరుకోతగినదైనా కావచ్చుకాని, మన స్నేహం సంగతి పైకి పొక్కినట్లయితే 
నా పరువు పోతుంది.” 


“సరే అయితే. మీరు రక్షించలేకపోతే ఏం చేస్తారు?” 

“మూడు కిటికీలకీ పసుపుపచ్చని తెరలు వేలాడతీయిస్తాను.” 

“అప్పుడేం చెయ్యమంటారు?” 

“అప్పుడు నీ కత్తులు, తుపాకులు ప్రయోగించు. నీ ప్రతిభ నేను స్వయంగా చూస్తాను.” 
“సరే. సెలవిప్పించండి.” 


ఇలా చెప్తూ రెండోవ్యక్తి మెట్లచాటున అంతర్జానమైనాడు. మొదటివ్యక్తి ఆచ్చాదనాన్ని 
మరింత ముఖం మీదికి లాక్కుని ఫ్రాంజ్‌ నిలబడిన వైపుకు వచ్చి పక్కగా మెట్లు దిగి వెళ్లిపోయాడు. 
మరుక్షణంలోనే తనను పేరుపెట్టి ఆల్బర్ట్‌ పిలవడం ఫ్రాంజ్‌ విన్నాడు. ఆ పిలుపు ఆశిథిలాల 
ఎత్తుగోడలమధ్య ప్రతిధ్వనించింది. కాని ఫ్రాంజ్‌ అప్పుడే పలకలేదు. వ్యక్తులిద్దరూ దూరమైనారని 
నమ్మకం తోచినప్పుడు కాని పలకలేదు. 


ఫ్రాంజ్‌ హొటల్‌కి తిరిగి వెడుతూ నూతన వ్యక్తులిద్దరిని గురించీ ఆలోచించడం మొదలు 
పెట్టాడు. అకస్మాత్తుగా తటస్థపడిన ఆ యిద్దరిలోనూ ఒకడు అపరిచితుడు. మరొకడు మాత్రం 
బొత్తిగా అపరిచితుడు కాడు. నీడలో అతని ముఖాన్ని గుర్తుపట్ట లేక పోయినప్పటికీ, 
అతనికంఠస్వరం మాత్రం సుపరిచితమే. ఆకంఠాన్ని ఒక్కసారే విన్నాడు. అయినప్పటికీ ఆవ్యక్తితో 
అనుభవం మరువరాని దయింది. కొంత వ్యంగ్యధోరణిలోనూ, కొంత కఠినంగానూ మాట్లాడిన 
అతని కంఠస్వరాన్ని ఫ్రాంజ్‌ ఎన్నడూ మరిచిపోలేదు. మాంట్‌ క్రిస్టో ద్వీపంలో మొదటిసారి 
ఆగంభీరకంఠధ్వని విన్నాడు. రెండవసారి కలోసియమ్‌ వద్దవిన్నాడు. దీనివల్లనే కలోసియమ్‌ 
గంభీరదృశ్యాన్ని ఫ్రాంజ్‌ చూసి ఆనందించలేక పోయినాడు. ఆలోచించినకొద్దీ ఆవ్యక్తి మరెవరో 
కారనీ, సింద్‌బాద్‌ అనే వింతపేరు పెట్టుకున్న వ్యక్తేనని ఫ్రాంజ్‌ అభిప్రాయం ధృవపడుతోంది. 


ఎంత విదల్బుకున్నా ఫ్రాంజ్‌ని ఈ ఆలోచనలు విడిచిపెట్టలేదు. ఎంత యత్నించినా 
ఆరాత్రి నిద్రపట్టలేదు. రాత్రంతా కలవరంగా ఉంది. చివరికి తెల్లవారుజామున అతనికి 
నిద్రపట్టింది. ఉదయం లేచేసరికి ఆలస్యమయింది. (ఫ్రెంచి జాతీయుల కనుగుణంగా ఆల్బర్ట్‌ 
ముందుగా లేచి సాయంకాలం కాలక్షేపంకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అర్జెంటినో 
నాటకప్రదర్శనాలయానికి వెళ్లడానికి ఏర్పాటు చేశాడు. (ఫ్రాంజ్‌ లేఖలు వ్రాసుకుంటూ గడిపాడు. 
ఆల్బర్ట్‌ ఆరోజంతా బగ్గీలో తిరుగుతూ గడిపాడు. 


మరునాడే రోమ్‌ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. అందువల్ల అప్పుడేవేవి చూడాలో, 


256 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఎక్కడెక్కడకు వెళ్లాలో ఆల్బర్ట్‌ ఆలోచించాడు. సాయంకాలం నాటకప్రదర్శనానికి గాను అతనికి 
అలంకరించుకోడానికి గంటసేపు పట్టింది. మరునాటి ఉత్సవాలపైనే మనస్సులగ్నమై 
ఉన్నందువల్ల నాటకం గురించి అంతగా ఆట్టేమంది పట్టించుకోలేదు. నటీనటులువచ్చారు, 
వెళ్లారు, కాని ఎవరూ వారి యోగ్యతల్ని గురించి అంతగా యోచించలేదు. మొదటి అంకం 
ముగిసింది. ఆల్బర్ట్‌ చుట్టూ (ప్రేక్షకుల్ని చూశాడు. అంతవరకూ ఖాళీగా ఉన్నఒకబాక్స్‌ తలుపు 
తెరుచుకుంది. ఒక స్తీ ప్రవేశించింది. ఆల్బర్ట్‌కి ఆమెతో పారిస్‌లో పరిచయం ఉంది. కాని 
ఆమె పారిస్‌లోనేఉందను కున్నాడు. ఫ్రాంజ్‌ వంక తిరిగి చూశాడు. ఆమెను చూడగానే ఫ్రాంజ్‌ 
ఉలిక్కిపడ్డం గమనించాడు. ఆల్బర్ట్‌ ఇలా అన్నాడు: “ఆమెను నువ్వెరుగుదువా?” 


“అవును. ఆమెనిగురించి నీ ఉద్దేశమేమిటి?” 


“చాలా చక్కనిది. చూడు ఆమెఛాయ: ఆమె శిరోజాలు ఎంత ఆందంగా ఉన్నాయో! 
ఆమె ఎవరు? ఫ్రెంచి దేశస్థురాలా?” 
“కాదు. వెనిష్‌నగరవాసి.” 


“ఆమెపేరు?” 


“ఓ ! ఆమె పేరు విన్నాను” అన్నాడు ఆల్బర్ట్‌. “ఆమె సౌందర్యం ఎంత విశేషమైనదో, 
ఆమె తెలివి, హాస్యధోరణి అంత విశేషమైనవంటారు. విల్‌ఫర్ట్‌ ఇంటివిందులో ఆవిడతో నాకు 
పరిచయం కావలసిందే, కాని.” 

“నేను పరిచయం చెయ్యనా?” 


“నిజంగా? నన్ను ఆవిడ బాక్స్‌కి తీసుకువెళ్లి ఎరుకపరిచేటంత పరిచయం ఆమెతో 
నీకుందా?” 


“ఆమెతో చనువుగా మాట్లాడే అదృష్టం నాకు నాలుగైదు సార్లు లభించింది. అయినా 
అది చాలు, ఆమెతో చనువుగా మాట్లాడ్డానికి.” 


సరిగ్గా ఈ సమయంలోనే ఆమె ఫ్రాంజ్‌ వంక చూసింది. గౌరవపురస్సరంగా ఆమెకు 
అక్కడనుంచే అభివాదం చేశాడు. “అరె ! ఆవిడతో నీకు చాలా పరిచయం ఉన్నట్లుందే!” 
అన్నాడు ఆల్బర్ట్‌. 


ఆల్సర్ష్‌ లేచి నిలబడాడు. జేబులో దువెన తీసి దువు కున్నాడు. సిద్దంగా ఉన్నట్లు 
బటి హ్‌ ఏ న్న థ ఎ 
ఫ్రాంజ్‌ వంక తిరిగి సూచించాడు. (ఫ్రాంజ్‌ ప్రశ్నార్థకంగా కౌంట్‌స్‌వంక చూశాడు. ఆమె 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 257 


ముఖంలో చిరునవ్వువిరిసింది. వెంటనే (ఫ్రాంజ్‌ ఆల్బర్ట్‌ను వెంటబెట్టుకుని బయలుదేరాడు. 
కౌంటెస్‌ కూర్చున్న బాక్స్‌వద్దకు వెళ్లి ఫ్రాంజ్‌ తలుపు తట్టాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. 
ఇటాలియన్ల ఆచారం (ప్రకారం, కౌంటెస్‌ ప్రక్కను కూర్చున్న యువకుడు లేచి, వచ్చిన వారికి 
స్థానమిచ్చాడు. మరొకరు వస్తే వీరూ అలాగే లేచి వెళ్లిపోవడం ఆచారనియమం. 


అద్భుత ప్రజ్ఞావిశేషాలుకల యువకునిగా ఆల్బర్ట్‌ని ఫ్రాంజ్‌ ఆమెకు పరిచయపరిచాడు. 
ఆమె వినయంతో ఆల్బర్ట్‌ని సత్మరించి ప్రక్కకుర్పీలో కూర్చోమని సూచించింది. ఫ్రాంజ్‌ ఆమె 
వెనుక కూర్చున్నాడు. ఆల్బర్ట్‌ త్వరలోనే ఆమెతో పారిస్‌ ఉన్నత వంశీకుల సమాజాన్ని గురించిన 
ప్రసంగంలో మునిగిపోయాడు. ఫ్రాంజ్‌ (ప్రేక్షకులవంక చూస్తున్నాడు. దూరంలో, ఎదురుగా, 
మరొక బాక్స్‌లో అతనికి అద్భుత సౌందర్యరాసి అయిన ఒక యువతి కనపడింది. ఆమె గ్రీక్‌ 
జాతీయుల దుస్తులు ధరించింది. ఆమెవెనుక చీకటిలో ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. 
అతనెవరో ఫ్రాంజ్‌ గుర్తుపట్టలేక పోయాడు. ఆమె మాత్రం ఆల్బేనియాదేశానికి చెందినదని 
అతను ఊహించాడు. కుతూహలం అణుచుకో లేక ఫ్రాంజ్‌ ఆమెను కౌంటెస్‌కు చూపి, ఎవరని 
ప్రశ్నించాడు. 


“ఆమె ఈ ఉత్సవాలకోసం వచ్చిందని మాత్రమే నాకు తెలుసును” అని కౌంటెస్‌ 
జవాబిచ్చింది. “ ఈ నాటక ప్రదర్శనాలయంలో మొదటిరోజున కూడా ఆమెనక్కడే చూశాను. 
ఆరోజు మొదలు ఆమె ఏనాడూ ఇక్కడికి రావడం మానలేదు. తరుచు ఆవెనక నున్న పురుషునితో 
కలిసి వస్తుంది. అప్పుడప్పుడు ఒకపరిచారకుని వెంట బెట్టుకుని ఒంటరిగా వస్తుంది.” 


“ఆమె అందాన్ని చూశారా?” 
“అద్భుతంగా ఉంది. దేవతా ప్రీలంటే సరిగ్గా ఇలాగే ఉంటారనుకుంటూ ఉంటాను.” 


కౌంటెస్‌, ఫ్రాంజ్‌ చిరునవ్వులు నవ్వుకున్నారు. తరవాత మళ్ళీ ఆమె ఆల్బర్ట్‌తో ప్రసంగానికి 
ఉపక్రమించింది. ఫ్రాంజ్‌ తిరిగి ప్రేక్షకులను పరిశీలించనారంభించాడు. ఇంతలోనే తెరలేచింది. 
రెండవ అంకం ప్రారంభమయింది. ఫ్రాంజ్‌ నాటకాన్ని శ్రద్ధగా చూశాడు. కొంతసేపైనతరవాత 
అతను తిరిగి (ప్రేక్షకులవంక దృష్టి సారించాడు. హఠాత్తుగా అతని దృష్టి ఎదురుగానున్న 
బాక్స్‌వద్ద ఆగిపోయింది. ఆల్బేనియన్‌ యువతి ప్రక్క పురుషుడు నీడలోనుంచి ముందుకు 
జరిగాడు. ఈ మారతని ముఖం స్పష్టంగా కనపడుతోంది. మాంట్‌ కకిస్టో ద్వీపంలో 
తనకాతిథ్యమిచ్చిన వ్యక్తిని అక్కడ చూసి ఫ్రాంజ్‌ నిశ్చేశ్చుడైనాడు. ఈ వ్యక్తినే కలోసియమ్‌వద్ద 
చూసినట్లు ఫ్రాంజ్‌కి ఇప్పుడు ధృవపడింది. తన కాతిథ్యమిచ్చిన ఆ వింతవ్యక్తి రోమ్‌లో ఉన్నాడన్న 
మాట! ఫ్రాంజ్‌ వంక చూసి కౌంటెస్‌ ఆశ్చర్యపడింది. తరవాత ఆమె ఫకాలున నవ్వింది. 
ఏమిజరిగిందని ప్రశ్నించింది. ఆమె నవ్వుని లక్ష్యపెట్టకుండా, ఫ్రాంజ్‌ ఇలా అన్నాడు. “ఇప్పుడే 


258 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఆ ఆల్ఫేనియన్‌ సుందరినిగురించి మిమ్మల్ని అడిగాను. ఆమె భర్తని గురించి మీకేమైనా తెలిస్తే 
చెప్పండి.” 
“నాకు తెలియదు. అయితే ఒకటిమాత్రం చెప్పగలను. ఇప్పుడే గోరీతవ్వి పైకి తీసిన 


మనిషిమాదిరిగా ఉన్నాడు. పాలిపోయిన ఆముఖాన్ని చూస్తే, బతికివచ్చిన శవం అనుకుంటారు 
కాని మామూలుమనిషి అనుకోరు. అబ్బ! ఎంత పాలిపోయింది ఆముఖం!” 


“అతనిముఖం ఎప్పుడూ అలాగే ఉంటుంది.” 


“ అయితే అతన్ని మీకు తెలుసునా?” అంది కౌంటెస్‌. “అతని సంగతేమిటో 
చెప్పండయితే. దయ్యమనుకోవాలా? అతను చచ్చిమళ్ళీ వచ్చాడనుకోవాలా?” 


“క్ర నతన్ని ఇదివరలో చూశాననుకుంటాను. అతను కూడా నన్ను 
గుర్తుపట్టగలడనుకుంటాను.” 


కౌంటెస్‌ భుజా లెగరవేసింది. “అవును. అంతే పాపం. ఆమనిషిని ఒకసారి 
చూసినవాళ్లెవరూ ఈజన్మలో మరిచిపోలేదు.” 


కౌంటెస్‌, అతనివంక మరొకమారు చూసింది. ఫ్రాంజ్‌ అడిగాడు. “అతన్నిగురించి 
మీజఉద్దేశ మేమిటి?” 


“లార్జ్‌ బైరన్‌ మళ్ళీ బతికివచ్చినట్లున్నాడు.” అంది. ఫ్రాంజ్‌ చిరునవ్వు నవ్వాడు. 
చచ్చిపోయినవాళ్లు బతికివస్తారని విశ్వసించాలంటే ఈవ్యక్తిని ఒక్కమారు చూస్తే చాలునను 
కున్నాడు ఫ్రాంజ్‌. 

“అత నెవరో, ఏమిటో ఇప్పుడు కని పెట్టాలి” అంటూ ఫ్రాంజ్‌ లేచాడు. 


“వొద్దు వొద్దు” అంది కౌంటెస్‌.“మీరు నావెంట ఉండాలి. నన్ను మీరేమాయింటివద్ద 
విడిచిపెట్టాలి. మీరు వెళ్లడానికి వీల్లేదు.” 


“ఏమి? భయపడుతున్నారా?” అన్నాడు ఫ్రాంజ్‌ మెల్లిగా 


“ఏమిటో చెప్తాను వినండి” అంది కౌంటెస్‌. “నిజంగా దయ్యాలుంటాయని బైరన్‌ 
నమ్మేవాడు. తను స్వయంగా చూసినట్టు నాతో అన్నాడు. దయ్యాలెలా ఉంటాయో 
వర్ణించికూడాచెప్పాడు. సరిగ్గా ఆ వర్ణనకి సరిపడినట్టున్నాడు ఆవ్యక్తి. ఆనల్లని జుట్టు, పెద్దపెద్ద 

ణి ౧ ణి ల agi ల టి © 
కళ్లు, అందులోనూ వింత వెలుగేదో ఉన్నట్లు ఆ కళ్లలోని తళతళ, తెల్లగా పాలిపోయిన ఆముఖం, 
బైరన్‌ వర్ణించిన దయ్యంపోలికలన్నీ అతనిలో ఉన్నాయి. అంతే కాదు. అతని పక్కనున్న 
ఆయువతిని చూడండి. మిగతా స్ర్తీల పోలిక ఆమెలో లేదు. ఆమె పరజాతిస్తీ. ఆమె ఎవరో, 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 259 


ఎక్కడనించి వచ్చిందో ఎవరికీ తెలియదు. బహుశా ఇద్దరూ ఒకేజాతి వాళ్లెఉండాలి-అదేమి 
ఘోరమైన జాతోకాని! బహుశా మంత్రతంత్రాలు నేర్చినవాళ్లు కావచ్చును. మీరతనివద్దకు 
వెళ్లవద్దు. కనీసం ఈ రాత్రికి మానెయ్యండి. ఇక్కడే ఉండిపోవాలి.” 


రేపటివరకూ ఆగలేన్నాడు ఫ్రాంజ్‌. “ నామాట వినండి” అన్నది కౌంటెస్‌. 
“పట్టుదలపట్టకండి. నేనింటికి వెళ్లిపోతున్నాను. ఇవాళరాత్రి మాయింట్లో విందు జరుగుతుంది. 
ఎలాగూ నాటకం ముగిసేవరకూ నేనుండను. నేనై అడిగినప్పుడుకూడా, ఇంటి వరకూ 
రాకపోవడం మీకు న్యాయంకాదు.” 


ప్రాంజ్‌కి ఒప్పుకోక గత్యంతరం లేకపోయింది. మెల్లిగా టోపీ అందుకున్నాడు. కౌంటెస్‌కి 
చెయ్యి అందించాడు. ఆమెచెయ్యి వొణుకుతోంది. ఆమె చూపిన కలవరపాటు నటనకాదని 
(ఫ్రాంజ్‌కి తెలిసింది. ఆమె యింటి వద్దకు చేరగానే, అక్కడ విందు ఏర్పాట్లుగాని, అతిధులు 
గాని కనపడలేదు. ఆమె అబద్ధం చెప్పినట్లుతేలింది. ఆమె ముందే వచ్చినందుకు ఇంటిలోని 
వారంతా ఆశ్చర్యపడ్డారు. “నేను మిమ్మల్ని ఈ విధంగా మోసంచేసినందుకు క్షమించాలి. 
నిజంగా ఆ ఘోరమైన వ్యక్తిని చూడగానే నాకు కంపం పుట్టుకొచ్చింది. అక్కడనుంచి పారిపోయి 
ఒంటరిగా కొంతసేపుగడిపితేకాని నాకు మనస్సు కుదుటబడదు. అయితే మీరు నాకొక్క 
మాటివ్వండి.” 


“ఆవ్యక్తిని గురించి కనుక్కునే విషయం మినహా, మీరేది చెయ్యమన్నా సిద్దమే. అతనెవరో, 
ఎక్కడనించి వస్తున్నాడో, ఎక్కడికి వెడుతూఉంటాడో తెలుసుకోవలసిన అగత్యం నాకుంది. 
కాని మీరడగదలిచిన దేమిటి?” 


“వెంటనే మీ హొటల్‌కి వెళ్లిపోయి అతన్ని వెంటాడించే యత్నం మానుకోండి. 
మనుష్యులమధ్య సాన్నిధ్యం ఒక్కొక్కప్పుడు చిత్రంగా పరిణమిస్తూ ఉంటుంది. కాని నా పైన 
దయుంచి, అతనికీ, నాకూ పరిచయం మాత్రం చెయ్యకండి. రేపైతే మీచిత్తం వచ్చినట్లు 
అతన్ని వెంటాడించండి. కాని అతన్ని ఎన్నడూ నానివాసానికి తీసుకురావద్దు. భయంతో 
చచ్చిపోతాను సుమా! మీరు వెళ్లండి. రాత్రి నిద్రలో ఇదంతా మరిచిపొండి. నామాట మాత్రం 
మీకు చెప్పగలను. ఈ రాత్రికి నాకింక నిద్రపట్టదు.” ఇలా చెప్తూ కౌంటెస్‌ లోపలికి వెళ్లిపోయింది. 
ఇదంతా హేళన కంటున్నదో, నిజంగానే ఆమె భయపడుతున్నదో (ఫ్రాంజ్‌కి అర్థం కాలేదు. 


ఫ్రాంజ్‌ తన హొటలీ్‌కి తిరిగి వెళ్లేసరికి ఆల్బర్ట్‌ అక్కడున్నాడు. ఫ్రాంజ్‌ని చూడగానే 
ఒక్కఉదుటున లేచి ఆల్బర్ట్‌ ఇలా అన్నాడు: “అరెనువ్వేనా? నిజంగా? రేపటివరకూ మళ్లీ కనపడ 
వనుకున్నానే?” 


260 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“నయం! ఇప్పుడేనా చెప్తున్నానువిను. ఇటాలియన్‌ యువతుల్ని గురించి నీకు చిత్రమైన 
అభిప్రాయాలున్నట్లున్నాయి. ప్రణయ వ్యవహారాల్లో ఇప్పటికి నీకైన అనుభవాన్ని బట్టి ఆట్టే 
ఆశలు పెట్టుకోవనుకున్నాను.” 

“నిజంగానే ! ఈ ఆడవాళ్లని చూస్తే దయ్యాలకి కూడా గాభరాపుడుతుంది. అరె! అలా 
చెయ్యి అందిస్తారు. మెత్తగా చెయ్యి నొక్కుతారు ఇంటికి కూడా తీసుకువెడతారు. (ఫ్రెంచి 
యువతులీ మాదిరిగా ప్రవర్తిస్తే రెండురోజుల్లో అందరి నోళ్లలోనూ పడిపోతారు.” 


“ఇటాలియన్‌ యువతులు అంతచనువుగా ఎందుకుంటారంటే, వారి సమాజ జీవనంలో 
దాపరికం తక్కువ. ఆమాట అలా ఉంచి, కౌంటెస్‌ కలవరపడినట్టు నువ్వుగమనించే ఉంటావు,” 

“ఏం? ఎందుకు? గ్రీక్‌ యువతి ప్రక్కకూర్చున్న ఆపెద్ద మనిషిని చూసినందుకా? 
నాటకం ఆఖరైన తరవాతవరండాలో అతన్నిచూశాను. అసలు మీకు అతను దయ్యమనీ, 
భూతమనీ ఎందుకుతోచిందో నాకు అర్థంకాలేదు. మీరు చెప్పే ఈదయ్యం మంచి 
పుష్టికలపురుషుడే. చక్కని దుస్తులు ధరించాడు. పారిస్‌లో కుట్టించి ఉంటాడు. ముఖం 
పాలిపోయినమాట నిజమే కానీ, అది ఉత్తమవంశీకుల లక్షణమని నీకు తెలియదూ?” ఫ్రాంజ్‌ 
చిరునవ్వునవ్వాడు. ఆల్బర్ట్‌ ముఖం కూడా కొద్దిగా పాలిపోయినట్లుంటుంది. అది గొప్పలక్షణమని 
అతను చెప్పుకోడం ్రాంజ్‌కి జ్ఞాపకమే. అత నిలా అన్నాడు: 


“అదీ మంచిదే. నేనలాగే అనుకున్నాను. కౌంటెస్‌ అనవసరంగా భయపడుతుందనే 
అనుకున్నాను. అతను మాట్లాడుతుండగా విన్నావా?” 


“ విన్నాను కాని అది రోమన్‌ మాండలికభాషలో మాట్లాడాడు. నాకు అర్థంకాలేదు. 
అక్కడక్కడ గ్రీక్‌ పదాలుకూడా దొర్లించాడు.” 


“ఓ! రోమన్‌ మాండలిక భాష మాట్లాడాడా? ” అన్నాడు ఫ్రాంజ్‌ మెల్లిగా, 
గొణుగుతున్నట్లు. “ అయితే అతనే, సందేహం లేదు.” 


“ఏమిటన్నావు?” 

“ఏంలేదు. అది సరేకాని నేను వచ్చేటప్పటికి దేన్నిగురించి ఆలోచిస్తున్నావు?” 
“ఇంక దేన్ని గురించి? బగ్గీ దొరకలేదు.” 

“అవును. మనం చెయ్యవలసిన యత్నమంతా చేశాం.” 


“అవునా, ఇప్పు డీ చిక్కులో నాకు ఒక అద్భుతమైన ఉపాయం తోచింది. మనం 
రెండెడ్లబండి ఒకటి ఎందుకు తెప్పించకూడదు? అదైతే తప్పకుండా దొరుకుతుందను కుంటాను.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 261 


“దొరకవచ్చు.” 
“అయితే ఎడ్లు దొరుకుతాయా అని?” 
“బండి దొరుకుతే అవీ దొరకవచ్చు.” 


“ఇంకేంకావాలి? ఒక మామూలుబండి, రెండు ఎద్దులు ఉన్నాయంటే మనపని 
సానుకూలపడినట్లే. బండిని చక్కగా అలంకరించవచ్చు. మనం రైతుల వేషాలు వేసుకున్నామంటే 
అద్భుతంగా ఉంటుంది. కౌంటెస్‌ కూడా రైతుబిడ్డవేషం వేసుకునివస్తే అక్కడికది సరిపోతుంది.” 


“ఈ మాటు నీకు మంచి ఉపాయమే తట్టిందని ఒప్పుకుంటాను.” 
“మంచిఉపాయం అంటామేమిటి? మన దేశ భక్తికి అనువైన ఉపాయంకూడా. 
మనజఉత్సవాలు చూసి తెలుసుకున్నదే. హు! రోమన్లు మనల్ని వెలివేసినట్లు వాళ్ల ఉత్సవాల్లోమనకి 
పాలు లేకుండా చెయ్యాలనుకున్నారు. ఈ దరిద్రపు నగరంలో బండే లేదన్నారు. కాని మన 
సంగతి వాళ్లకేం తెలుసును? మనకి ఒకటి లేకుండా చేస్తేమనం మరొకటి కని పెట్టగలం.” 
“అయితే నీ ఉపాయం ఇంకెవరికైనా చెప్పావా? 


“హొటల్‌ యజమానికి మాత్రమే చెప్పాను. అదైతే సులువుగా ఏర్పాటు చెయ్యగలనన్నాడు. 
ఒక్నటి మాత్రం నాకు విచారంగా ఉంది. ఎద్దుల కొమ్ములికి బంగారుపూత పూయించమంటే 
వ్యవధి చాలదన్నాడు.” 


ఇంతలో తలుపు తెరుచుకుంది. హొటల్‌ యజమాని పప్రీనీ తొంగిచూశాడు. వెంటనే 
ఆల్బర్ట్‌ అడిగాడు. “ఏమయింది? బండీ, ఎద్దులు దొరికాయా?” 


పస్త్రీనీ దర్జాగా లోపలికివచ్చి “అంతకంటే మేలైనదే తెచ్చానండి. సరిగ్గా ఈ అంతస్తులోనే 
కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో కూడా ఉంటున్నారన్న సంగతి తమకు తెలిసేఉంటుంది. మీరు 
చిక్కుల్లోపడ్డారని తెలిసి వారి బగ్గీలో మీ ఇద్దరికీ చోటిస్తామని చెప్పారు.” 


అప్రతిభులై యువకులిద్దరూ ఒకరి ముఖా లొకరు చూసుకున్నారు. 


“అయితే బొత్తిగా పరిచయం లేని ఒక వ్యక్తి ఇవ్వచూపితే అంగీకరించవచ్చునంటారా? 
మీ ఉద్దేశ మేమిటి? ఈ కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో ఎలాటి మనిషో మీకు తెలుసునా” అని 
అడిగాడు (ఫ్రాంజ్‌. 


హొటల్‌ యజమాని చెప్పాడు: “ఆయన మాల్దాకి చెందినవాడో, సిసిలీకి చెందినవాడో 
తెలియదుకాని, గొప్పవాడంటారు. ఆయనకి అపారమైన భాగ్యం ఉంది. అద్భుతమైన వ్యక్తి.” 


ఆల్బర్ట్‌వంక తిరిగి ఫ్రాంజ్‌ మెల్లిగా ఇలా అన్నాడు: “నిజంగా ఆవ్యక్తి ఇతని పొగడ్తలకి 


262 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


తగినవాడైతే, ఈవిధంగా అమర్యాదగా ఇతని ద్వారా మనల్ని ఆహ్వానిస్తాడని నే ననుకోను, 
మనకి ఉత్తరమైనా వ్రాయాలి. లేదా మరొకరు ఎవరివల్లనైనా కబురు.......” 


ఇంతలో ఎవరో తలుపుతట్టారు. లోపలికి రమ్మని ఫ్రాంజ్‌ చెప్పాడు. మహారాజు 
పరిచారకునివలె అలంకరించుకున్న ఒకడు లోనికి వచ్చాడు. రెండు కార్డులు పప్రినీకి ఇచ్చి, 
“వీనిని వై కౌంట్‌ ఆల్బర్ట్‌ మార్చెర్ఫ్‌కీ, బారన్‌ (ఫ్రాంజ్‌ డి ఎపినేకి ఇవ్వవలసిందని కౌంట్‌ ఆఫ్‌ 
మాంట్‌ క్రిస్టో పంపారు. వీరిద్దరినీ ఎప్పుడు దర్శించడానికి వీలవుతుందో కూడా 
కనుక్కోమన్నారు.” అన్నాడు. 

ఫ్రాంజ్‌ సమాధాన మిచ్చాడు: “మా అంతట మేమే వచ్చి ఆయన్ని దర్శిస్తామని చెప్పు.” 
పరిచారకుడు వెళ్లిపోయాడు. 


“అదీ, మర్యాదఅంటే అలా ఉండాలి” అన్నాడు ఆల్బర్ట్‌. “వస్రినీ, మీరు చెప్పింది 
అక్షరాలా నిజం. ఈ కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో ఉన్నత వంశస్టుడే. ప్రపంచజ్ఞానం కలవాడు.” 


“అయితే వారి ఆహ్వానాన్ని మీరు అంగీకరిస్తున్నారా”? అన్నాడు పస్రినీ. 


“ఆ. తప్పకుండా” అన్నాడు ఆల్బర్ట్‌. ” అయితేం, రెండెడ్ల బండీ, రైతువేషాలూ లేనందుకు 
విచారిస్తున్నాను. అదే ఉంటే బలేగా ఉండేది. ఆ కిటికీల దగ్గర చోటిస్తానన్నాడు కాని లేక 
పోతే నేను నిరాకరించేవాడినే. ఏమంటావ్‌ ఫ్రాంజ్‌?” 


“అవును. కిటికీలమూలంగానే నేనూ ఒప్పుకున్నాను.”కాని నిజం ఏమిటంటే రాస్పాలీవద్ద 
కిటికీలమాట చెవిని పడగానే, ఆరాత్రి కలోసియమ్‌ రహస్యసంభాషణ ప్రాంజ్‌కి జ్ఞప్తికి వచ్చింది. 
నాటక ప్రదర్శనాలయంలో చూసినది ఈ వ్యక్తినే అయితే అతనెవరో తెలుసుకోడానికి 
సులువాతుంది. ఆరాత్రి ఫ్రాంజ్‌కి స్వప్నాలు వచ్చి నిద్ర కలతయింది. ఆస్వప్నాలలో మాంట్‌ 
క్రిస్టో ద్వీపంలో ఘట్టం, కలోసియమ్‌వద్ద ఘట్టం మాటిమాటికి కనపడుతూనే ఉన్నాయి. 
కలలనుంచి మెలకువ వచ్చినప్పుడల్లా మరునాడేమి జరుగుతుందనే ఆలోచనలు ముసిరి వచ్చేవి. 
ఉదయం ఎనిమిదిగంటలకు లేచి ఫ్రాంజ్‌ అలంకరించుకున్నాడు. ఆల్బర్ట్‌ ఇంకా నిద్రనుంచి 
మేలుకోలేదు. (ఫ్రాంజ్‌ హొటల్‌ యజమానికి కబురుపంపాడు. 


“ఇవాళ ఎవరినో ఉరితీస్తారు కదూ?” అని అడిగాడు. 


“అవునండి. కాని అది చూడ్డానికి కిటికీ కావాలంటే ఇప్పుడు లేదండి. అన్నీ 
అద్దెకిచ్చేశాం.” 


“అబ్బే అందుకు కాదు. నాకు చూడాలని కోరికుంటే ఎవరినో ఒకరిని అడగగలను. 
ఇప్పటికి చూడాలనుకోడంలేదు. చూడదల్బుకునేపక్షంలో ముందుగా సమాచారం తెలుసుకోడానికి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 263 


మిమ్మల్ని అడుగుతున్నాను. అంతే, ఎంతమందికి మరణశిక్ష విధించారో వాళ్ల పేర్లేమిటో, 
ఎటువంటి శిక్షలు విధించారో చెప్పండి.” 


“ఇప్పుడే సమాచారపత్రంకూడా నాకు అందిందండి.” 
“అంటే?” 


“అంటే ఉరితీసే ముందురోజు సాయంకాలమే వాళ్లపేర్లు, వాళ్లు చేసిన నేరాలు, ఎలా 
ఉరితీస్తారు, మొదలైన సమాచారమంతా వ్రాసిన కాగితాలను బల్ల చెక్కలపై అంటించి, వాటిని 
ప్రతి వీథి మలుపులోను వేలాడతీస్తారు. మతంపట్ల విశ్వాసం కలవారందరూ శిక్షితుల 
పాపవిమోచనకోసం భగవంతుని ప్రార్థించగలరనే ఉద్దేశంతో ఈ విధంగా మరణ శిక్షలనుగురించి 
ప్రచారంచేస్తారు.” 


(ఫ్రాంజ్‌ నమ్మలేని ధోరణిలో “అంటే మీరుకుడా శిక్షితులకోసం భగవంతుని ప్రార్థించాలనే 
ఉద్దేశంతో ఆ సమాచారం మీకుపంపారా?” అన్నాడు. 


“అబ్బెబ్బే ! అది కాదండి. ఎవరి విషయాల్ని గురించి కాని విచారించే తీరిక నాకు 
లేదండి. నా వ్యవహారాలలోనే నాకు ఊపిరి తిరగదండి. ఆకాగితాన్ని అంటించేవాడు నా 
హోటల్లో అతిథులకోసం సమాచారపత్రాన్ని తెచ్చివ్వాలని వర్పాటుచేశానండి.” 


“ఒక్కసారి చూడనిస్తారా?” 


“అదుగో అక్కడే ఒక కాగితం అంటించారు చూడండి. ఆబల్ల చెక్క తెస్తానుండండి” 
అంటూ పస్త్రినీ కాగితం అంటించిన బల్లచెక్క తెచ్చి ఇచ్చాడు. 


ఫ్రాంజ్‌ అది అందుకుని ఇలా పైకి చదివాడు: “ఇందుమూలంగా అందరికీ తెలియపరిచే 
దేమంటే: ఉత్సవాల మొదటి రోజున, అనగా ఫిబ్రవరి 28, బుధవారంనాడు పొపోలో వీధి 
మొగలో, ఆం(డ్రీరండోవా, పెపినో అనే ఇద్దరిని ప్రభుత్వ న్యాయాధికారుల ఆజ్ఞ ననుసరించి 
ఉరితీస్తారు. వీరిలో మొదటి వ్యక్తి తనను పెంచి పెద్దచేసిన ఫాదరీని హత్యచేశాడు. రెండోవ్యక్తి 
గజదొంగ, దుండగుడు అయిన లూగీ వాంపాకు సహాయపడ్డాడు. మొదటి నేరస్టుని నెత్తురోడ్చి 
మరణశిక్షను అమలు జరుపుతారు. రెండో నేరస్టుని తలతెగవేస్తారు. నిర్భాగ్యులైన ఈ ఇద్దరు 
మనుష్యులకూ పశ్చాత్తాపం కలిగించవలసిందని ప్రజలందరూ భగవంతుని ప్రార్థించవలసిందని 
ఇందు మూలంగా విజ్ఞప్తి చెయ్యబడింది.” 


ఫ్రాంజ్‌ కలోసియమ్‌వద్ద సరిగ్గా ఈ సమాచారమే విన్నాడు. తేడా రవంతైనా లేదు. 
శిక్షితుల పేర్లు శిక్షావిధానం, అంతా అదే. కలోసియమ్‌వద్ద కనపడిన ఆ రెండో వ్యక్తి తప్పకుండా 
లూగీ వాంపా అయే ఉండాలి. సందేహం లేదు. ముఖం కప్పుకున్న ఆ మొదటి వ్యక్తి సింద్‌బాద్‌. 


264 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అంటే సింద్‌బాద్‌ వెఖియా రేవులోనూ, ట్యునిస్‌లోనూ దొంగలపట్ల చూపిన జెదార్యం రోమ్‌ 
నగరంలో కూడా చూపుతున్నాడన్నమాట! 


పొద్దెక్కుతోంది. ఇంక ఆల్బర్ట్‌ని లేపాలని ఫ్రాంజ్‌ అనుకున్నాడు. అనుకున్నంతలోనే 
ఆల్బర్ట్‌ సిద్దంగా వచ్చాడు. ఉత్సవాలనుగురించి అతని ఉత్సాహానికి మేరలేకుండా ఉంది. 


ఫ్రాంజ్‌ హొటల్‌ యజమానితో ఇలా అన్నాడు: * మేమిద్దరం సిద్దంగా ఉన్నాం కాబట్టి 
మేమింక కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టోని చూడవచ్చుకదూ?” 


“తప్పకుండా. ఆయ నెప్పుడూ చీకటితోనే మేలు కుంటారు.” 


పస్రినీ యువకు లిద్దరికీ దారిచూపుతూ ముందు నడిచాడు. కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ 
క్రిస్టో బస పక్కనే ఉంది. తలుపు తట్టగానే తెరుచుకుంది. “లోపలికి దయ చేయండి” అన్నాడొక 
పరిచారకుడు. 


ముగ్గురూ రెండుగదులు గడిచివెళ్లారు. రెండుగదులూ విలువైన సామగ్రితో 
అలంకరించబడి ఉన్నాయి. మూడోగదిలో టర్మిష్‌ తివాసీలు పరిచి ఉన్నాయి. మెత్తని సోఫాలలో 
ముగ్గురూ కూర్చున్నారు. గోడలపైన అమూల్యమైన వర్ణచిత్రపటాలు వేలాడు తున్నాయి. 
ద్వారాలన్నిటిలోనూ పట్టుతెరలు వేలాడుతున్నాయి. పరిచారకుడు సోఫాలుచూపి, “తమరిక్కడ 
విశ్రమించినట్లయితే, తమ రాకను గురించి మా యజమానికి విన్నవిస్తాను,” అన్నాడు. అంటూ 
ఒక తెర ఒత్తిగించి లోపలికి వెళ్లిపోయాడు. తెరవెనుక తలుపు తెరవగానే “ఘజల్‌” సంగీతం 
యువకులచెవిని పడింది. వెంటనే తలుపు మూసుకున్నందువల్ల ఇట్లే అంతర్జానమైపోయింది. 
తలుపుతెరిచి మూసుకున్న వ్యవధిలో ఒక్కజడివానవలె సంగీతం కర్ణపాతమై ఇంతలోనే 
మాయమైపోయింది. చుట్టూఉన్న అలంకారాలను చూసి యువకు లిద్దరూ ఆశ్చర్యంతో ఒకరి 
ముఖం వంక ఒకరుచూసుకున్నారు. 


ఫ్రాంజ్‌ అన్నాడు: “ఇదంతా చూశావా? ఏమంటావు?” 


“మన పొరుగువ్యక్తి ఎవరో సామాన్యుడు కాదు. రహస్యంగా సంచారం చేస్తున్న 
మహారాజైనా అయుండాలి. లేదా, స్పానిష్‌ ద్రవ్యబలం కూలిపోయినప్పుడు అదృష్టం 
పట్టి ఉండాలతనికి.” 


“ఇష్‌” అన్నాడు ఫ్రాంజ్‌ “ఎవరో ఏమిటో తెలుసు కుందాం ఉండు. అదుగో వస్తున్నాడు.” 
ఫ్రాంజ్‌ మాట లింకా ముగియకమునుపే తలుపు తెరిచిన చప్పుడయింది. తెర ఒత్తిగిలింది. 


ఈ భాగ్యాలకెల్ల యజమాని అయిన వ్యక్తి యువకులిద్దరిముందుకీ వచ్చి నిలిచాడు. 
ఆల్బర్ట్‌ తటాలున లేచి అతన్ని సమీపించాడు. ఫ్రాంజ్‌ పిడుగుదెబ్బ తిన్నవానివలె కుర్చీకి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 265 


అంటి పెట్టుకొని ఉండిపోయాడు. కలోసియమ్‌ వద్ద ముఖాన ఆచ్చాదనంతో కనపడిన వ్యక్తి, 
అర్జెంటినో నాటక ప్రదర్శనాలయంలో కనపడిన వ్యక్తీ, మాంట్‌ క్రిస్టో ద్వీపంలో తన కాతిథ్యమిచ్చిన 
వ్యక్తీ ఇతనే! 


35 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్థ్టో ఇలా అన్నాడు: “క్షమించాలి, ఉదయాన్నే మీకు నిద్రాభంగం 
కలిగించడానికి సంకోచించాను. మిమ్మల్నే ఇక్కడికి రప్పించినందుకు క్షమించాలి.” 

“మీ సహాయానికి మేము కృతజ్ఞులం” అన్నాడు ఆల్బర్ట్‌. “చాలా చిక్కులోపడిన మమ్మల్ని 
రక్షించారు. మార్గాంతరంలేక, చిత్రమైన ఒక బండి తయారు చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో 
మీ కబురు అందింది.” 


యువకులిద్దరినీ కూర్చోవవలసిందని సంజ్ఞచేస్తూ మాంట్‌ క్రిస్టో ఇలా అన్నాడు. 
“పప్రినీ ఒట్టిమందమతి. లేకపోతే ఇంతకుముందే మీకు సహాయం చేసి ఉండేవాడిని. నాకు 
తెలిసీ తెలియగానే మీకు కబురుపంపాను.” యువకులిద్దరూ కృతజ్ఞతాసూచకంగా అభివాదం 
చేశారు. ఒక్మమాటపలకలేదు. గుర్తుపట్టిన చిహ్నాలు మాంట్‌ క్రిస్టో ధోరణిలో కనిపించ నందువల్ల, 
గతాన్ని గురించి ప్రస్తావించడం ఉచితమౌనో కాదో తెలియక (ఫ్రాంజ్‌ ఊరుకున్నాడు. నాటక 
ప్రదర్శనాలయంలో చూసినది ఇతన్నేనని రూఢిగా తెలిసినప్పటికీ, కలోసియమ్‌వద్ద చూసింది 
ఇతన్ని అవునో కాదో సంకోచం అతన్ని విడనాడలేదు. అందువల్ల ప్రసంగం మరింత 
స్పష్టపడేవరకూ ఆ ప్రసక్తి తేకూడదని ఫ్రాంజ్‌ నిశ్చయించుకుని ఇలా అన్నాడు. “మీ బగ్గీలోనూ, 
రాస్పోలీ కిటికీలవద్దనూ మాకు చోటిచ్చారు. పొపోలోవద్ద కిటికి ఒకటి ఇప్పించగలరా?” 


మాంట్‌ క్రిస్టో నిర్లక్ష్యభావంతో అన్నాడు: “ ఓ! అదా! అక్కడ ఇవాళ ఎవరినో ఉరితీస్తారు 
కాదూ?” 

“అవునండి” అన్నాడు ఫ్రాంజ్‌. అతను దారికి వస్తున్నట్లు గమనించాడు. 

“ఉండండి. ఆవిషయమై ఏర్పాటు చెయ్యమని మాగుమాస్తాకి నిన్న చెప్పినట్లున్నాను. 
బహుశా అది కూడా వీలు కావచ్చు.” మాంట్‌ క్రిస్టో చెయ్యిచాచి ప్రక్కనే ఉన్న గంటను 
మూడు మార్లు మోగించాడు. “ కాలం వ్యర్థపుచ్చకుండా సులువుగా కర్తవ్యాలు నెరవేర్చడానికి 


ఉపాయాల్నిగురించి మీ రెప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించి అటువంటి ఏర్పాటు 
చేశాను. ఈ గంట ఒకసారి మోగిస్తే పరిచారకుడు వస్తాడు. రెండుసార్లు మోగిస్తే గుమాస్తా 


266 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


వస్తాడు. ఒక్కనిమిషంకాని, ఒక్కమాటకాని వ్యర్థపుచ్చడం నాకు ఇష్టం ఉండదు. ఇదుగో 
వస్తున్నాడు.” 

నలభైఅయిదు, ఏభైఏళ్ల వ్యక్తి ఒకడు ప్రవేశించాడు. ద్వీపంలో తన కళ్లకి గంతలుకట్టి, 
గుహలోకి తీసుకువెళ్లిన వ్యక్తి అతనేనని (ఫ్రాంజ్‌ గుర్తుపట్టాడు. కాని గుర్తుపట్టినట్లు పైకి 
తెలియనీయలేదు. మాంట్‌ క్రిస్టో అన్నాడు, “బర్తుక్సియో! పొపొలోవద్ద కిటికీలు ఏర్పాటుచెయ్యమని 

ల జా టి 

నిన్న చెప్పాను. చేశావా?” 

“చేశానండి. కాని మనం చాలా ఆలస్యంగా యత్నం చేసినందువల్ల....... స్ట్‌ 

“ఏమయితే నేం ? కావాలని చెప్పలేదా?” 

“ అవునండి చెప్పారు. ఏర్పాటయింది కూడా. లబొనీఫ్‌ రాజకుమారుడికోసం 
తీసుకోబడినదాన్ని ఏర్పాటు చేశాను. కాని దానికి నూరు......” 

“సరే అదంతా ఇప్పుడెందుకులే. కిటికీ దొరికింది. అది చాలు. బగ్గీ పిలిపించు.” 

బర్తుక్సియో వెళ్లిపోబోతుండగా మాంట్‌ క్రిస్థో మళ్లీ పిలిచాడు: “అన్నట్టు మరిచిపోయాను. 
ఉరిశిక్షల్ని గురించిన సమాచారపత్రం తీసుకురమ్మని పప్రినీతో చెప్పు” అన్నాడు. 

“అవసరం లేదండి. అది నేను చూశాను. నకలు నాదగ్గరుంది” అన్నాడు ఫ్రాంజ్‌. 

౧ 

“సరే అయితే. బర్తుక్సియో, నువ్వు వెళ్లిపోవచ్చు. భోజనం సిద్ధంకాగానే ముగ్గురికి 
వడ్డించి మమ్మల్ని పిలు.” 

ఫ్రాంజ్‌ వద్ద నకలు తీసుకుని మాంట్‌ క్రిస్టో పైకి చదివాడు. చదివిన తరవాత ఇలా 
అన్నాడు: “అవును. మొదట ఇలాగే ఏర్పాటయింది. కాని నిన్న ఇందులో మార్చుచేసి ఉండాలి.” 

“నిజంగానా?” అన్నాడు ఫ్రాంజ్‌. 

“అవును. నిన్న సాయంకాలం నేను కార్డినల్‌ రాస్పి గ్రియాజీ నివాసానికి వెళ్లాను. ఈ 
ఇద్దరిలో ఒకడిని క్షమించడానికి నిర్ణయమైనట్లు అక్కడ విన్నాను.” 

“ఎవరికి? ఆండ్రీకా?” 


“ కాదు” అన్నాడు మాంట్‌ క్రిస్టో నిర్లక్ష్యభావంతో. “రెండోవాడికి. వాడి పేరేమిటి?” 
అంటూ పత్రంలో చూసి, “పెపినోకి. అంటేతల తెగవేసే ఘట్టం మనం చూడలేమన్నమాట. 
అయితే నెత్తురోడ్చి ప్రాణాలు తియ్యడం చూడవచ్చులెండి. అది చిత్రంగా ఉంటుంది. 
చూడవలసిందే. ఇందులో దెబ్బగురితప్పడం అనేది ఉండదు. పది దెబ్బలు కొట్టాలనే బెంగలేదు. 
యూరప్‌లో మరణశిక్షలమాట చెప్పుకోనక్కరలేదు. వీటితో పోలిస్తే క్రౌర్యం బొత్తిగా ఎరగనివని 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 267 


చెప్పాలి.” 

“చూడగా మీరు ఏయే దేశాల్లో ఏపద్ధతుల్లో మనుష్యుల్ని హింసిస్తారో ప్రపంచ మంతటా 
చూసినట్లున్నారే!” అన్నాడు ఫ్రాంజ్‌. 

“నేను చూడనివి తక్కువే” 

“ ఈ భయంకరదృశ్యాల్ని చూడ్డం మీకు వినోదమా?” 


“మొదట ఘోరంగానే ఉండేది. తరవాత అంత లక్ష పెట్టే వాడిని కాదు. ఇప్పుడు 
అదొక కుతూహలం.” 


“కుతూహలమా? చాలా ఘోరం!” 


“ఎందుకు? జీవితంలో నిత్యం మనకు పొడగట్టేది ఏమిటి? మృత్యువు. అందువల్ల 
అదెలా సంభవిస్తుందో, ఏవిధంగా దేహంలో నుంచి ప్రాణం ఎగిరిపోతుందో గమనించడానికి 
కుతూహలం ఉండదా? ఆయా దేశాల ప్రజలతత్వాలనుబట్టి, ఆచారాలనుబట్లి ఎన్నెన్ని పద్దతులు 

(౫) అ ® 
వ్యాపించాయో కనిపెట్టడంలో కుతూహలం లేదా? ఎంతమందిని చనిపోతుండగా చూస్తే, 
చనిపోవడం సులువౌతుంది? నా అభిప్రాయంలో, మృత్యువనేది యాతనామయమే కావచ్చును, 
కాని అది ప్రాయశ్చిత్తంమాత్రం కాదు.” 


“అంటే నాకు బోధపడలేదు.” 


“ వినండి” అన్నాడు మాంట్‌ క్రిస్టో. అతని ముఖంలో ఇప్పుడు ద్వేషం ప్రజ్వలిస్తోంది. 
“ఒక మనిషి ఎన్నడూ కనీవినీ ఎరుగనంతటి క్రూరంగా మీ తండ్రినిగాని, ప్రియురాలినిగాని 
హింసించి ప్రాణాలు తీశాడనుకోండి. అప్పుడా మనిషిని మామూలుగా కత్తికి ఎరవేసిగాని, 
ఉరితీసిగాని, పూర్తిగా శిక్షించినట్లు తృప్తిపడగలరా? అనేక సంవత్సరాల యాతనామయ జీవితానికి 
రెండు క్షణాల కత్తి వేటుబాధ ప్రాయశ్చిత్తంకాగలదా?” 


“అది తెలుసును” అన్నాడు ఫ్రాంజ్‌. * పరిమితమైన న్యాయం మానవులకుతృప్తి 
నివ్వలేనిమాట నిజమే. నెత్తుటికి బదులుగా నెత్తురోడ్చవచ్చును. కాని అసాధ్యమైన శిక్ష విధించాలని 
కోరితే, మృత్యువుమాత్రం ఏమి చెయ్యగలదు?” 


“ఇంకొక వృతాంతం చెప్తాను. సమాజంలో హత్యకి మృత్యువే శిక్ష కాని సమాజానికి 
తెలియరాకుండా, గుప్తంగా ఘోరయాతనలననుభవించేవారు లేరా? అలాటివారికి శత్రువు 
మృతితో పగ తీరిపోతుందా? రంపపుకోతలు, చక్రాలపై ఎముకలు విరగ్గొట్టడం, కళ్లు పీక్రి 
వెయ్యడం, వాతలు పెట్టడం మొదలైన హింసలు కూడా చాలని ఘోరపాపాలు చెసేవారు 


లేరా?” 


268 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ఉన్నారు. అటువంటి వాళ్లని శిక్షించడం కోసమే ద్వంద్వ యుద్దాల ఆచారం పెట్టారు.” 
గా య థె లట 


“ద్వంద్వయుద్దమా? పగకోసమే అయితే, అది పూలశయ్యవంటిది. ఒకడు ప్రియురాలిని 
హరిస్తాడు, లేదా భార్యను లోబరుచుకుంటాడు, లేదా పుత్రిక మానం హరిస్తాడు. దేవుడు 
పుట్టించినవాళ్లందరికీ సుఖసంతోషాలిచ్చినట్లే మీకూ ఇచ్చినప్పటికీ, ఈ కిరాతకునివల్ల మీ 
జీవితం యావత్తూ నరక ప్రాయమైపోతుంది. అటువంటివాడిని తుపాకితో కాల్చి, లేక కత్తితో 
పొడిచి వగతీర్చుకున్నట్లు తృవివడగలరా? అదినరికాదు. ద్వంద్వయుద్భంలో 
విజయంపొందినవాడిని, వాడి పాపాన్ని కడిగివేసి సమాజం సన్నానించి ఆదరిస్తుంది. అది 
ఎన్నడూ సరికాదు. నేనే పగతీర్చుకోవలసివస్తే, ఈపద్ధతికి సమ్మతించను.” 


“అంటే, మీరు ద్వంద్వయుద్ధం చెయ్యరా?” అని ఆశ్చర్యంతో అడిగాడు ఆల్బర్ట్‌. 


“ఎందుకు చెయ్యను? ఏదో చిన్న దెబ్బ తగిలినా, అవమానం జరిగినా ద్వంద్వయుద్ధం 
చేస్తాను. అదీ కాక, నా గురికి తిరుగులేదని నాకు తెలుసును. ప్రమాదానికి వెనుదీసేవాడిని 
కాను. నా ప్రతికక్షి చనిపోవడమనేది తథ్యం. కాని గుప్తంగా, ఆజన్మాంతం అనుభవించే బాధలకు 
గురిచేసేవారిపై పగ తీర్చుకోవలసి వస్తే, శత్రువుని వీలైనంతవరకు అన్ని బాధలకీ గురిచేస్తాను. 
ఇటువంటి విషయాల్లో ప్రాచ్యదేశస్థుల దగ్గర మనం నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.” 


ఫ్రాంజ్‌ ఇలా అన్నాడు “కాని న్యాయం నిర్ణయించేదీ, శిక్ష విధించేది మీరే అయే 
పరిస్థితిలో ఎప్పుడో ఒకప్పుడు పోలీసులు చేతుల్లో పడక తప్పకపోవచ్చును. ద్వేషం గుడ్డిది. 
క్రోధం తెన్నెరగకుండా పరుగుతీస్తుంది. కసితీర్చుకో యత్నించేవారికి చేటుతప్పదు.” 

“కావచ్చు, మూర్చుడైనవాడూ, అనుభవం లేనివాడూ అయితే, అదే కావచ్చు, కాని 
ధనవంతుడు, నిపుణుడైనవానికి ఫరవాలేదు. అంతకీ ప్రమాదం వచ్చినట్లయితే మొదట చెప్పిన 
స్వల్ప శిక్షతో తీరిపోతుంది. పగ సాధించగలుగుతున్నప్పుడు, ఇటువంటి స్వల్పశిక్షలనెవరు 
లక్ష్య పెడతారు? నిజంగా పెపినోకి తల తెగవేసే శిక్ష ఇప్పుడు మానుకున్నారంటే నాకు విచారంగా 
ఉంది. ఇటువంటి శిక్షలో పసలేదనే సంగతి మీకు సులువుగా బోధపడేది. ఒక్క వేటుతో 
ప్రాణం పోతుంది. అంతే, కాని ఈ ఉత్సవాలకు వచ్చిన మనకి ఇటువంటి ప్రసంగం ఉచితం 
కాదు. అసలీ ప్రసంగం ఎలా వచ్చింది? ఆ! అవును. నా కిటికీ దగ్గర మీరు చోటడిగారు, 
మీరు రావచ్చును, ముందు భోజనానికి వెడదాం.” 

రుచ్యమైన భోజ్యపదార్థాలను చూసేసరికి ఆల్బర్ట్‌కి ప్రాణం లేచివచ్చినట్లయింది. 
ప్రపంచంలోకెల్ల ఇటాలియన్ల ఆహారం బహుచెడ్డదంటారు. ఆల్బర్ట్‌ ప్రాణం విసిగి ఉన్నాడు. 
(ఫైంచివారికి రుచించే భోజనం ఇప్పుడు కనపడగానే అత్యంత ఆహ్లాదంతో ఉపక్రమించాడు. 
మాంట్‌ క్రిస్టో అన్నీ మూచూసి విడిచిపెట్టాడు. అతిథుల్ని ఆదరించడానికి ఇది చాలునని 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 269 


భావించినట్లున్నాడు. వారు వెళ్లి పోయిన తరువాత ప్రత్యేక భోజ్యపదార్థాలను భుజించడానికి 
నిరీక్షిస్తున్నట్లు కూర్చున్నాడు. దీనితో ఇతన్ని చూసి కౌంటెస్‌ జి - బెదిరిపోయిన సంగతి 
ఫ్రాంజ్‌కి జ్ఞప్తికి వచ్చింది. తప్పకుండా ఆనాడు ఆ బాక్స్‌లో కూర్చున్న వ్యక్తి దయ్యమై ఉండాలని 
ఆమె ఉద్దేశం. భోజనం ముగియగానే ఫ్రాంజ్‌ గడియారం తీసి చూశాడు. 


“ఏమిటి?” అని ప్రశ్నించాడు మాంట్‌ క్రిస్టో. 


“మమ్మల్ని క్షమించాలి” అన్నాడు ఫ్రాంజ్‌. “మాకింకా చాలా పనుంది. వేషభూషణాలింకా 
మేము సిద్ధపరుచుకోవలసి ఉంది.” 


“ఆ విషయమై మీరు వేరే చూసుకోనక్కరలేదు. పొపోలో దగ్గిర నాకొక లోగదికూడా 
ఉన్నట్లుంది. మీకే రకాల దుస్తులు కావాలో అన్నీ అక్కడికి తెప్పించుకోవచ్చును. మీరు వాటిని 
అక్కడే ధరించవచ్చును.” 


“మీ ఆదరణకీ, సహాయానికి మేము కృతజ్ఞులం. మాకు బగ్గీలోనూ, రాస్పాలీ కిటికీలవద్దా 
చోటుచాలు. పొపోలోవైపు కిటికీ వద్దు.” 


“కాని చక్కని చోద్యం పోగొట్టుకుంటున్నారు సుమా!” 


“అది మీరు స్వయంగా వర్ణిస్తే విని ఆనందిస్తాం. స్వయంగా చూసినట్లు తృప్తి చెందగలం. 
ఉరి తీస్తుండగా చూడాలని చాలామార్లు అనుకున్నాను. కాని సమయానికి ఎప్పుడూ వెనక్కి 
తగ్గుతూనే ఉన్నాను. నువ్వేమంటావ్‌ ఆల్బర్ట్‌?” 

౧ ల 


ఆల్బర్ట్‌ ఇలా చెప్పాడు - “నేను ఒకసారి ఒకణ్ని ఉరితియ్యడం పారిస్‌లో చూశాను. 
కాని ఆరోజున మద్యంవల్ల కొంత మత్తుతో ఉండిపోయాడు. ఆరోజునే కాలేజికి స్వస్తి చెప్పాను. 
అంతకు ముందు రాత్రి ఒక హోటల్లో స్నేహితులందరం కలిసి కులాసాగా గడిపాం.” 


ఫ్రాంజ్‌ వైపు తిరిగి మాంట్‌ క్రిస్తో అన్నాడు - “పారిస్‌లో ఉరిశిక్షలు చూడలేనంత 
మాత్రం చేత మరొకచోటెక్కడా చూడకూడదని నియమముందా? యాత్రలు చేస్తున్నారంటే 
సర్వం చూడాలి. రోమ్‌లో దోషుల్ని ఎలా ఉరిదీస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే, తెలియదని 
సమాధానమిస్తే అందరూ ఏమనుకుంటారో ఊహించండి? స్పెయిన్‌ దేశం వెడితే ఎద్దులతో 
పోరాటం చూస్తారా, లేదా? ఇప్పుడు చూడబోయేది అటువంటిదేననుకోరాదా? పూర్వపు రోమన్ల 
వినోదాలు, వ్యాయామాల్ని గురించి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఒక్కొక్కసారి మూడువందల సింహాలు 
చచ్చిపోయేవిట. నూరుమంది మనుష్యులు చచ్చిపోయేవారు. లక్షమంది జనం చూసి ఆనందించి 
చప్పట్లు కొట్టేవారు. భాగ్యవంతులు తమ కుమార్తెల్ని తీసుకువెళ్లి చూపేవారు. మతాధికారులు 
పోరాటంలోకి మనుష్యుల్ని దీవించి పంపుతూ, ఆ వెనుకనే “వీడప్పుడే చచ్చినవాళ్ళలో జతే” 


270 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అనుకునేవారు.” 


“నువ్వు వెడతావా, ఆల్బర్ట్‌” అన్నాడు ఫ్రాంజ్‌. “తప్పకుండా. మొదట నీమాదిరిగానే 
సందేహించాను. కాని, ఈయన వాదం విన్నాక ఇంక సంకోచం మానుకున్నాను.” అన్నాడు 
ఆల్బర్ట్‌. “అయితే సరే వెడదాం” అన్నాడు ఫ్రాంజ్‌. “అయితే పొపోలోకి రాస్పాలీమీదుగా 
వెళ్ళాలి. అది దారేకదా కౌంట్‌?” అని మాంట్‌ క్రిస్టో వంక తిరిగి ప్రశ్నించాడు. 


“కాలినడకనయితే అదే దారి, బగ్గీమీదయితే కాదు” 
“అయితే నేను కాలినడకనే ఆ దారిని వస్తాను. నేను చూడవలసింది ఒకటుంది” 
అన్నాడు (ఫ్రాంజ్‌. 


మాంట్‌ క్రిస్టో అన్నాడు - “అయితే ఆ దారినే వెడదాం. మనం ముందు నడిచివెడదాం. 
తరువాత పొపోలోవద్దకి బగ్గీతీసుకురమ్మని చెప్పుదాం. నేనుకూడా రాస్పాలీ దారినే వెళ్ళాలి. 
నేనిచ్చిన కొన్ని ఆజ్ఞలు నెరవేరాయో లేదో చూడాలి.” 


ఒక పరిచారకుడు వచ్చి మాంట్‌ క్రిస్టోతో ఇలా చెప్పాడు - “అయ్యా! మీకోసం ఎవరో 
వచ్చారు. ఆయన నల్లనికోటు, ఎర్రంచు టోపీ (ఇవి పశ్చాత్తప్తుని చిహ్నాలు) ధరించాడు.” 

“ఓహో! అతనా? తెలుసును” అన్నాడు మాంట్‌క్రిస్టో, యువకులిద్దరివంకకూ తిరిగి 
“మీరు ఆ పక్కగదిలో విశ్రమించండి. క్షణంలో ఈ పని ముగించుకుని వస్తాను.” యువకులిద్దరూ 
లేచి పక్క గదిలోకి వెళ్లి కూర్చున్నారు. 

ఫ్రాంజ్‌ అన్నాడు - “ఏమంటావ్‌, ఈయన్ని గురించి?” 

“ఏమంటానా?” అన్నాడు ఆల్బర్ట్‌ ఆశ్చర్యపడుతూ “వేరే ఏమంటాం? చాలా సరదా 
అయిన మనిషి, అతిథుల్ని చక్కగా ఆదరించగలడు. అనేక దేశాలు సంచారం చేశాడు. చాలా 
చదివినవాడు. ఎంత ఘోరాన్ని చూసినా చలించని మనిషి. ఆయనిచ్చిన చుట్టలు అద్భుతంగా 
ఉన్నాయి” అంటూ పొగ ఊదాడు. 

“కాని నీవంక ఎంత శ్రద్ధతో చూస్తున్నాడో కనిపెట్టావా?” అన్నాడు ఫ్రాంజ్‌. 

“నావంకా?” 

“అవును. » 

“ఓ! అదా! అందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది? నేను పారిస్‌ నగరం విడిచివచ్చి 


ఏడాది కావచ్చింది. నా దుస్తులు పాత ఫక్కీలో ఉన్నాయి. నేనేదో పల్లెటిరకం అనుకున్నట్టున్నాడు. 
నేనలాటివాణ్ని కానని నువ్వ ఆయనతో చెప్పు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్ట 2/1 


ఫ్రాంజ్‌ చిరునవ్వు నవ్వాడు. ఇంతలోనే మాంట్‌ క్రిస్టో వచ్చాడు. గ్జీ ఆ దారిన 
వెడుతుంది. అది ఏర్పాటుచేశాను. మనం రాస్స్పొలీదారిని కాలినడకపైన వెడదాం. మరికొన్ని 
చుట్టలు తీసుకోండి ఆల్బర్ట్‌.” 


“తప్పకుండా, ఇటాలియన్‌ చుట్టలు బొత్తిగా పాడుగ్గా ఉన్నాయి. మీరు పారిస్‌ 
వచ్చినప్పుడు బదులు తీర్చగలనులెండి.” 

“తప్పకుండా స్వీకరిస్తాను, నేనక్కడికి త్వరలోనే రాదల్బుకున్నాను. మీ ఆహ్వానాన్ని 
స్వీకరించగలను. ఇంక మనకి వ్యవధి అట్టేలేదు. అప్పుడే పన్నెండున్నరయింది.” 

ముగ్గురూ నడిచి బయలుదేరారు. రాస్పాలీవద్ద (ఫ్రాంజ్‌ తన దృష్టిని ఆఖరు భవనంలోని 


పై కిటికీలపైనే నిగిడి నడుస్తున్నాడు. ఆ సంకేతాన్ని అతను మరచిపోలేదు. నిర్లక్ష్యభావం 
నటిస్తూ, మాంట్‌క్రిస్టోవంక తిరిగి “వానిలో మీ కిటికీ లేవి?” అని ప్రశ్నించాడు. 


“ఆఖరు మూడూ” 


ఫ్రాంజ్‌ జాగ్రత్తగా పరికించాడు. మూడింటిలోనూ చివరి రెండు కిటికీలకు పసుపు 
పచ్చని తెరలున్నాయి. మధ్యకిటికీకి, తెల్లని తెర ఉంది. తెల్లని తెరమధ్య ఎర్రని సిలువ చిహ్నం 
ఉంది. కలోసియమ్‌ వద్ద ఆచ్చాదనం ధరించిన వ్యక్తి తన వాగ్ధానం నిలుపుకున్నాడన్నమాట. 
ఇంక అతను కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో తప్ప మరొకడు కాడని ఫ్రాంజ్‌ నిర్ధారించుకున్నాడు. 


ముగ్గురూ పొపోలోవద్దకు చేరేసరికి అక్కడ అప్పటికే జనం గుమిగూడిఉన్నారు. 
జనసమూహం శిరస్సులపై నుంచి ఒక ఉరికంబం, దాని వెనుక ఒక రాతి స్తంభం 
కనపడుతున్నాయి. రాతి స్తంభంపైన సిలువ ఉంది. ఉరికంబం రెండు స్తంభాలకూ మధ్య 
పెద్ద కత్తి ఒకటి వేలాడుతోంది. కూడలిలో బర్హుక్సియో ఎదురువచ్చాడు. వీరి మూడు కిటికీలూ 
రాస్పాలీ భవనం రెండో అంతస్తులో ఉన్నాయి. ఆ భాగంలో రెండు గదులున్నాయి. ఒకటి 
పడకగది, మరొకటి అలంకరణకి అనువుగా ఉంది. రెండు కుర్చీల మీద రకరకాల సాటిన్‌ 
దుస్తులు పేర్చబడి ఉన్నాయి. మాంట్‌ క్రిస్థ్టో వాటిని యువకులకు చూపి “ఎటువంటి దుస్తులు 
కావాలో నన్నెంచమన్నారు కాబట్టి, ఈయేడాది పొడుగునా ప్రచారంలో ఉండే ఫక్కీవి తెప్పించాను. 
అవే సరైనవని భావించాను” అన్నాడు. 


ఫ్రాంజ్‌ ఈ మాట సరిగా వినిపించుకోలేదు. అతని దృష్టి అంతా పొపోలో మైదానం 
పైనా, ఉరికంబంపైనా ఉంది. ఉరికంబాన్ని చూడ్డం అతనికిదే మొదటిపర్యాయం. కత్తి 
అర్ధచంద్రాకారంగా ఉంది. ముందు వంపు మెడపైన పడుతుంది. ఉయ్యాలలాగున్న ఒక 
బల్లచెక్కపైన ఇద్దరు వ్యక్తులు కూర్చుని భోజనం చేస్తున్నారు. అక్కడే నేరస్తుని తీసుకువచ్చి 


272 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


కత్తి కెరచేస్తారు. 


గడిచిన రాత్రంతా ఖైదీ లిద్దరివద్దా ఇద్దరిద్దరు ఫాదరీలుండి దైవప్రార్థనలు జరిపారు. 
బందిఖానా నుంచి ఉరికంబం వరకూ ఆయుధపాణులైన సిపాయిలు రెండు బారులు తీర్చి 
నిలిచి ఉన్నారు. ఉరికంబాన్ని చుట్టి కొందరు నిలిచారు. మిగతా మేరంతా ప్రేక్షకులతో 
నిండిపోయింది. అనేకమంది స్రీలు బిడ్డలను భుజాలపై కూర్చుండబెట్టుకుని నిలిచి చూస్తున్నారు. 
మొగలోనున్న చర్చిలు రెండింటిలోనూ జనం నిండిపోయారు. ప్రతిగోడపైనా, ప్రతి కిటికీలోనూ, 
ప్రతివృక్షంపైనా ప్రేక్షకులే. మాంట్‌ క్రిస్టో చెప్పినది నిజం. జీవితంలో కెల్ల జెత్సుక్యం కలిగించేది 
మృత్యువే. అయినా ఇటువంటి ఘట్టానికి నిశ్శబ్దత, గంభీర వాతావరణం వ్యాపించడానికి 
బదులు, నవ్వులు, కేకలు, హాస్య ప్రలాపాలు చెలరేగుతున్నాయి. ప్రజల దృష్టిలో ఉరికాండ 
వినోదమనీ, ఉత్సవాలకిది నాందివంటిదనీ స్పష్టపడుతోంది. 


ఉన్నట్లుండి హఠాత్తుగా రణగొణధ్వని ఆగిపోయింది. వెనక చర్చి కవాటాలు 
తెరుచుకున్నాయి. ముందొకడు చేత కాగడాతో నడవగా, వెనక కొందరు ఫాదరీలు వచ్చారు. 
వారి వెనక మహా కాయుడైన ఒక వ్యక్తి వచ్చాడు. అతని ఒంటిపైన చిన్న చెడ్డీ తప్ప మరొక 
ఆచ్చాదనం లేదు. ఎడమ ప్రక్క పొడుగైన కత్తి ఒకటి వేలాడుతోంది. అతని కుడిచేతిలో బరువైన 
దండం ఒకటుంది. ఇతనే ఉరితీసేవ్యక్తి. ఇతని వెనుక నేరస్థులిద్దరూ వచ్చారు. ముందు 
పెపినో, వెనక ఆండ్రీ రండోలా ఉన్నారు. ఇద్దరికీ ప్రక్క ఇద్దరేసి ఫాదరీలున్నారు. ఖైదీలిద్దరికీ 
కళ్ళకు గంతలు లేవు. ఫాదరీలు పట్టుకున్న సిలువల్ని మాటిమాటికీ ఇద్దరూ ముద్దు 
పెట్టుకుంటున్నారు. ఇది చూడగానే ప్రాంజ్‌కి వొణుకు ప్రారంభించింది. కాళ్లు పట్టు 
తప్పుతున్నట్లయింది. ఆల్బర్ట్‌ సగం కాలుస్తున్న చుట్ట పారవేశాడు. మాంట్‌ క్రిస్తో మాత్రం 
రవంతయినా చలించలేదు సరికదా అతనికి ఉత్సాహం ఇనుమడిస్తున్నట్లుంది. చెక్కులు కొద్దిగా 
ఎ(ర్రబడినాయి. ఆహారాన్ని పసికట్టిన అడవి మృగానికివలె అతని నాసికాక్షోణాలు 
ఉబుకుతున్నాయి. సగం తెరిచిన నోట సన్నని పలువరస నక్క కోరలను జ్ఞప్తికి తెస్తున్నాయి. 
అయినప్పటికీ మొత్తానికి ముఖమంతా చూస్తే మృదువైన చిన్న నవ్వు ద్యోతకమౌతోంది. నల్లని 
నేత్రాలు జాలి, దయ వెలిగక్కుతున్నాయి. ఇంతటి చిత్రమైన ముఖభంగిమని ఫ్రాంజ్‌ ఎన్నడూ 
కంట చూడలేదు. 


నేరస్తులిద్దరూ ముందుకు నడిచారు. పెపినో ఇరవై నాలుగు లేక ఇరవై అయిదేళ్ల 
యువకుడు, చక్కనివాడు. నిర్భయంగా తలెత్తుకుని నడుస్తున్నాడు. ఆండ్రీ పొట్టిగా బొద్దుగా 
ఉన్నాడు. క్రౌర్యం ఉట్టిపడే అతని ముఖాన్ని చూసి వయస్సు అంచనా వెయ్యడం కష్టం, 
ముఫ్పై ఏళ్ళుండవచ్చును. ఖైదులో అతనికి గడ్డం పెరిగింది. తల ప్రక్కగా ఒక భుజంవైపు 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 2/3 


వేలవేశాడు. కాళ్లు వొంగి గజగజలాడుతున్నాయి. తన ఒళ్లు తన స్వాధీనంలో లేకుండా 
కీలుయంత్రం మాదిరిగా నడుస్తున్నట్లున్నాడు. 


ఫ్రాంజ్‌ మాంట్‌ క్రిస్టోవంక తిరిగి అన్నాడు - “ఒక్కడినే ఉరితీస్తారని మీరు 
చెప్పినట్లున్నారు. మరి ఇక్కడిద్దరున్నారే!” 

“అవును, కాని ఒక్కడే చచ్చిపోతాడు. ఇంకొకడికింకా ఆయుర్ణాయముంది.” 

“ఒకడిని క్షమించాలంటే, ఆజ్ఞాపత్రం రావడానికి కింకవ్యవధి లేదే!” 


“అదిగో! అదే వస్తోంది.” అన్నాడు మాంట్‌ క్రిస్టో. అంతలోనే, పెపినో ఉరికంబాన్ని 
మీపించేటంతలోనే, ఒక ఫాదరీ అందరినీ తప్పించుకుంటూ దారిచేసుకుని మహాకాయుని 
మీపించాడు. చేత ఒక పత్రాన్ని అందించాడు. అతను పత్రం తీసుకుని చదివి, ఒక చెయ్యి 
కెత్తి బిగ్గరగా ఇలా అన్నాడు - “భగవంతుడు కృపామయుడు, పోప్‌ దయాసముద్రుడు. ఒక 
దీకి క్షమాభిక్ష లభించింది.” 


fey & 


re 


“క్షమించారా?” అన్నారు జనమంతా గగ్గోలుగా. 

ఆండ్రీ చటుక్కున తలెత్తి “ఎవరికి?” అని అరిచాడు. 

ఉపిన్రోక్రి? 

పత్రం సిపాయిల అధికారికివ్వబడింది. అతను చదివి తిరిగి ఇచ్చేశాడు. 


ఆండ్రీ బిగ్గరగా అన్నాడు - “పెపినోకా? వాడినే ఎందుకు క్షమించాలి? నన్నెందుకు 
క్షమించరు? చచ్చిపోతే ఇద్దరం కలిసి చావాలి. వాడుకూడా నాతో చచ్చిపోతాడని నాకు 
మాటిచ్చారు. నన్నొక్కడినే చంపడానికి వీల్లేదు. నే నొంటరిగా చచ్చిపోను. ఏమయినా సరే 
చచ్చిపోను.” అండ్రీ గుంజుకుని తప్పించుకోడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టి ఆపిన వాళ్లతో, 
ఉచ్చులో చిక్కిన జంతువులాగ పెనగులాడాడు. మహాకాయుడు సంజ్ఞచేశాడు. ఒకడు బల్ల 
చెక్కపై నుంచి దూకి ఆండ్రీని పట్టుకున్నాడు! 


“చూడండి! చూడండి” అన్నాడు మాంట్‌ క్రిస్టో. యువకులిద్దరినీ తట్టి చూపుతూ 
ఇలా అన్నాడు - “చూడండి, ఈ వింత చూశారా? వాడు మానవుడే. తన కర్శకి తలొగ్గక 
తప్పదని నిరాశ చేసుకుని ఉరికంబంవద్దకు చేరాడు. పిరికిపందలాగా ఉరిశిక్షకు సమ్మతించి 
వచ్చాడు. ఒక్కమాట ఎదురు చెప్పకుండా మరణించడానికి సమ్మతించాడు. అలా సమ్మతించడానికి 
వాడికి మనోధైర్యం ఎక్కడనించి వచ్చింది? వాడికి ఊరట ఎలా కలిగిందో తెలుసునా? 
తనతోపాటు మరొక మానవుడు మరణిస్తున్నాడు! తన ప్రారబ్ధంలో మరొకడు 


274 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


పాలుపంచుకుంటున్నాడు. తనకు ముందు మరొకడు మరణిస్తున్నాడు. అదేవాడికి 
మనోబలమిచ్చింది! రెండుగొర్రెల్ని కసాయివాడివద్దకు తీసుకువెళ్లండి. తరువాత ఒక గొర్రె 
చావనక్కరలేదని వాటికి తెలిసేలాగ చెప్పండి, రెండు గొర్రెలూ ఆనందంతో “మే మే’ అని 
అరుస్తాయి. కాని మనిషో? భగవంతుడు స్వస్వరూపంలో సృష్టించి, సర్వ ప్రాణులనూ 
(ప్రేమించాలని ఆదేశించి, ఈ భూమికి పంపబడిన మానవుడు! భావాలను వాక్కులలో 
ప్రకటించగల ప్రజ్ఞను పొందిన మానవుడు, తనతోటివాడు రక్షించబడినాడని వినగానే 
ఏమంటున్నాడు? ఛీ! మహాపాతకం! ప్రకృతిలోకెల్ల ఉత్కృష్ట ప్రాణికదా మానవుడు, ఆహా!” 
అంటూ మాంట్‌ క్రిస్టో పకపక పగలబడి నవ్వాడు. కాని ఈ నవ్వు వికృతంగా ఉంది. ఎంతటి 
ఘోరయాతనలననుభవించకపోతే ఇటువంటి నవ్వు నవ్వగలడు! 


అండ్రీ పెనగులాట విడువలేదు. చూసే వారికది దుర్భరంగా ఉంది. (ప్రేక్షకులందరికీ 
అతనిపై రోషం వచ్చింది. “చంపండి వాణ్ని! నరకండి” అనే కేకలు మిన్ను ముట్టాయి. 


ఫ్రాంజ్‌ వెనక్కు అడుగులు వేస్తున్నాడు. మాంట్‌ క్రిస్థో అతన్ని పట్టుకుని కిటికీలో 
ముందుకి గెంటి అన్నాడు - “ఏమిటిది, మీకు వాడిపైన జాలి కలుగుతోందా? పిచ్చి కుక్క 
పిచ్చికుక్క? అని కేకలు వినపడినంతలోనే తుపాకితీసి కాల్చిపారేస్తారు దాన్ని అది చేసిన 
పాపం ఏమిటి? మరొక కుక్క దాన్ని కరవడమేకదా? అయినప్పటికీ ఏ మనిషీ కరవని ఈ 
మనిషిని చూసి మీరు జాలిపడుతున్నారా? తనని పెంచి పెద్ద చేసిన పితృతుల్యుని హత్యచేసిన 
వాడిని కనికరిస్తున్నారు. వాడిప్పుడు ఎవరినీ హత్య చెయ్యడానికి వీలులేనందువల్ల, తనతో 
బందిఖానాలో మగ్గిన తోటి మానవుని చంపుతుంటే చూడాలంటున్నాడు. వాడిని కనికరిస్తున్నారా? 
వద్దు, చూడండి, అటు చూడండి”. 


చూడమని చెప్పడం అనవసరమే. ఆ ఘోరదృశ్యం పై నుంచి ఫ్రాంజ్‌ తన దృష్టిని 
మరల్బుకోలేకపోయాడు. కాళ్లు గిలగిల కొట్టుకుంటూ, కొట్టుతూ తన్నుతూ కరుస్తూ అరుస్తున్న 
అండ్రీని ఇద్దరు పట్టుకుని ఉరికంబానికి ఈద్చుకువెళ్లారు. అక్కడ వాడిని పడవేసి మోకాళ్లపై 
కూర్చోబెట్టారు. మహాకాయుడు చేతినున్న దండం పైకెత్తి వాహకులిద్దరినీ ఒత్తిగిలమని 
సంజ్ఞచేశాడు. అండ్రీ లేవడానికి ప్రయత్నించాడు. కాని లేచేటంతలోనే దండం అతని ఎడమ 
కణతపైన పడింది. బరువుగా పడిన దెబ్బ చప్పుడు మందంగా వినవచ్చింది. అండ్రీ బోరగిలపడి, 
మెలికతిరిగి వెల్లకిలపడ్డాడు. మహాకాయుడు దండాన్ని కిందపడేసి, ఒరలోనుంచి కత్తిని ఛర్రున 
లాగాడు. ఒక్కపోటుతో కంఠంలో రంధ్రంచేసి లాగాడు. తరువాత వాడి పొట్టపై నెక్కి తొక్కాడు. 
రక్తం చరచర పొంగి వచ్చింది. 


ఇంక ఫ్రాంజ్‌ నిలవలేకపోయాడు. స్మృతి తప్పుతున్నట్లయిందతనికి. వెనకనున్న 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 275 


కుర్చీలోకి ఒరిగిపోయాడు. ఆల్బర్ట్‌ కళ్లు మూసుకుని కిటికీ అంచున చేరగిలపడి నిలబడ్డాడు. 
మాంట్‌ క్రిస్టో విజయసూచకంగా, పగసాధించగలిగిన వీరునివలె ధీరభావంతో శిరస్సెత్తి 


నిలబడాడు. 
0 


36 


(ఫ్రాంజ్‌కి తెలివి వచ్చేసరికి ముందు ఆల్బర్ట్‌ కనపడ్డాడు, తరువాత వీధిలోకి చూశాడు. 
అక్కడ ఉరికంబం, రక్తపాతం, అన్నీ మాయమైనాయి. జనం రణగొణధ్వని చేస్తున్నారు. సిటోరియో 
చర్చి గంట మోగుతోంది. పోప్‌ మరణించినప్పుడూ, రోమ్‌ ఉత్సవాలు ప్రారంభమైనప్పుడూ 
మాత్రమే ఈ చర్చిగంట మోగిస్తారు. 


“అదేమిటి? ఏం జరిగింది?” అని ప్రశ్నించాడు ఫ్రాంజ్‌. 
“ఏముంది?” అన్నాడు మాంట్‌క్రిస్టో. “ఉత్సవం ప్రారంభమయింది.” 
“మరి పెపినో మాటేమయింది?” 


“పెపినోకి లోకజ్ఞానం ఉంది. అది అట్టే మందికుండదు. నలుగురూ తమ సంగతి 
కనిపెట్టలేదని కొందరు రోషం తెచ్చుకుంటారు. ఎవ్వరూ కనిపెట్టని సమయం చూసి పెపినో 
జారిపోయాడు. ఫాదరీలకు వందనమైనా చెయ్యలేదు. త్వరగా దుస్తులు ధరించండి, అట్టే 
వ్యవధి లేదు.” ఆల్బర్ట్‌ సాటిన్‌ పంట్లాం తొడుగుతున్నాడు. 


(ఫ్రాంజ్‌ అడిగాడు, “ఆల్బర్ట్‌! నిజం చెప్పు, ఉత్సవాల్లోకి వెళ్ళాలని నీకింకా కోరికుందా?” 


“నిజంగా లేదనుకో, కాని కౌంట్‌ చెప్పినది నాకు పూర్తిగా నచ్చింది. ఇటువంటి 
దృశ్యం మొదటిసారి చూసినప్పుడు మాత్రమే కలతపడతాం, అంతే. తరువాత ఏమీ ఉండదు.” 


ఫ్రాంజ్‌ కూడా గబగబా కొత్త దుస్తులు ధరించాడు. అందరూ కలిసిమెట్లు దిగి వెళ్ళేసరికి 
ద్వారం వద్ద బగ్గీ సిద్ధంగా ఉంది. అప్పటికే ఆచోటంతా మారిపోయింది. దారుణ మారణదృశ్యాన్ని 
చూడ్డానికి వచ్చిన జనం అదంతా మరచిపోయి ఆనందోత్సవంలో నిమగ్నులై పోయారు. 
వీధులన్నీ జనంతోపాటు, బగ్గీలూ, రకరకాల బళ్లతోనూ కిటకిటలాడుతున్నాయి. అందరూ 
రకరకాలవేషాలు ధరించారు. మిత్రులు, శత్రువులనే భేదం లేకుండా పరస్పరం 
పరిహాసాలాడుకుంటూ, కేకలు వేస్తూ, గంతులు వేస్తూ అల్లరిగా తిరుగుతున్నారు. మిఠాయి 
వస్తువులు, పువ్వుల గుత్తులు, బుక్కామొదలైనవి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. పిన్నలూ 
పెద్దలూ కేరింతలు కొడుతూ చేస్తున్న అల్లరికి ఎవరికీ కోపంరాదు. క్రమక్రమంగా ఈ అల్లరిలోకి 


276 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అందరూ, కొద్దీ గొప్పా తేడాలు మరిచి, చొరబడుతున్నారు. అనేక దేశాలనుంచి వచ్చిన అనేక 
జాతీయులు కలిసిమెలసి ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఎద్దులు, గేదెలు, పులులు, సింహాలు 
కుక్కలరూపంలో అట్ట తలలు తగిలించుకుని అందరూ వీధులవెంట తిరుగుతున్నారు. 


ఈ ఉత్సవ కల్లోలంలో రెండుసార్లు బగ్గీలో అటూ ఇటూ తిరిగినతరువాత మాంట్‌ 
క్రిస్టో రాస్పాలీభవనంలోని తన బసకి వెళ్లిపోయాడు. బగ్గీ యువకులిద్దరికీ ఒప్పగించబడింది. 
ఉత్సవంలో తిరగడం విసుగుపుట్టినప్పుడు, రాస్పాలీభవనంలోని తన కిటికీలవద్ద కూర్చుని 
చూడవచ్చునని మాంట్‌ క్రిస్టో వారికి చెప్పాడు. 


యువకులిద్దరూ ఉత్సవకేళిలో ఒళ్లు మరిచి చాలాసేపు తిరిగారు. ఒకచోట ఇటాలియన్‌ 
రైతుల వేషాలు ధరించిన గుంపొకటి ఒక బండిలో కనపడింది. ఆల్బర్ట్‌ దానిననుసరించడానికి 
ప్రయత్నించాడు కాని అది సమూహంలో ఇట్టే మాయమయిపోయింది. బండిలోని వారంతా 
రకరకాల బురఖాలు తగిలించుకున్నారు. 


(ఫ్రాంజ్‌తో ఆల్బర్ట్‌ ఇలా అన్నాడు - “అరెరె! నువ్వు చూడలేదు సుమా! ఆ బురఖాలు 
తగిలించుకున్నవాళ్లందరూ చక్కని ఇటాలియన్‌ యువతులై ఉంటారు!” 


“పాపం! దురదృష్టవంతుడవ్‌. నువ్వు నీ బురఖా తీసెయ్యవలసింది సుమా! ఇంతవరకూ 
తీరని కోరిక ఇప్పుడైనా తీరేది కదా!” 


“జరిగిన లోపం తీరకుండా ఉత్సవం అయిపోదులే, ఫరవాలేదు”. 


కాని ఆల్బర్ట్‌ ఆశలు అట్టే ఫలించలేదు. ఆ బండి రెండు మూడు సార్లు తటస్థపడి 
మాయమయింది. అది కనిపించిన ప్రతి సారీ ఆల్బర్ట్‌ బురఖా తీసివేశాడు. రెండోసారి తన 
దగ్గరున్న పూలగుత్తులన్నీ ఎత్తి బండిలోకి గిరవాటు వేశాడు. మూడో సారి ఊదాపువ్వుల 
గుతొకటి ఆల్బర్ట్‌ వద్దకు వచ్చిపడింది. గుత్తిలో కొన్ని పూలు తీసి ఆల్బర్ట్‌ కోటుకు 
తగిలించుకున్నాడు. 


ఫ్రాంజ్‌ అన్నాడు - “ఇంకేం? అన్వేషణ ఆరంభించు.” 


“నీకు పరిహాసంగానే ఉండవచ్చుగాని, నాకు అలా లేదు, పువ్వులగుత్తిని విడిచిపెట్టెది 
లేదింక.” 


అయితే పరిహాసధోరణి మారిపోడానికి అట్టేసేపు పట్టలేదు. ఆ బండి ఈమారు 


లయ 


కనపడినప్పుడు అందులోంచి ఒకామె ఆల్బర్ట్‌ కోటు బొత్తాములో పూలను చూసి నవ్వి చప్పట్లు 
కొట్టింది. 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 277 


ఫ్రాంజ్‌ అన్నాడు - “బలే! బలే! అంతా అనుకూలంగానే ఉందోయ్‌! నువ్వు ఒంటరిగా 
ఉంటే మంచిదేమో? నేను వెళ్లిపోనా?” 


“అబ్బే అక్కర్లేదు, ఆమె నిజంగానే అనుకూలంగా ఉన్నట్లయితే, మళ్ళీ కనపడి 
సంజ్ఞచేస్తుందిలే. రేపు ఆమే మనకోసం వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడేం చెయ్యాలో 
చూడవచ్చులే.” 


ఆరోజుకి మళ్లీ ఆ బండి కనపడలేదు. యువకులిద్దరూ మరికొంతసేపు తిరిగి 
రాస్పాలీభవనానికి వెళ్లిపోయారు. చిన్న చర్చిలో గంట మోగగానే ఉత్సవం సన్నగిల్లిపోయింది. 
బళ్లు వెళ్లిపోయినాయి. జనం ఎవరి నివాసాలకు వారు వెళ్లిపోయారు. ఆల్బర్ట్‌ హోటల్‌ 
యజమానితో చెప్పి, ఆరోజే ఇటాలియన్‌ రైతులకు అనువైన దుస్తులు తెప్పించుకున్నాడు. 
ఊదాపూలగుత్తిని జాగ్రత్తగా పదిలపరిచాడు. 


మరునాడు ఉదయం యువకులిద్దరూ రైతుల వేషాలు ధరించారు. ఆల్బర్ట్‌ వాడిన 
ఊదాపూలను కోటు బొత్తాముకు తగిలించాడు. ఇద్దరూ బగ్గీలో ఎక్కి ఒకసారి చుట్టివచ్చినంతలోనే 
నిన్నటి బండి ఎదురయింది. మరొక ఊదాపూలగుత్తి వచ్చి ఆల్బర్ట్‌ వద్ద పడింది. కొత్తగుత్తిని 
కోటుకు తగిలించి వాడిన గుత్తిని చేత పట్టుకున్నాడు ఆల్బర్ట్‌. ఈ మారు ఆ బండి కనపడగానే 
వాడిన గుత్తి నెత్తి మృదువుగా చుంబించాడు. బండిలోని వారందరూ ఉల్లాసంతో కేరింతలు 
కొట్టారు. ఆ రోజుకూడా ఆనందోత్సాహాలతో గడిచిపోయింది. ఒక పర్యాయం ఆ బండిలో 
ఒక యువతి బురఖా తీసి ఆల్బర్ట్‌ను చూసింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆమె ఉన్నత వంశస్థురాలని 
ఆల్బర్ట్‌ అనుకున్నాడు. మరుచటి రోజు ఆల్బర్ట్‌ ఒక్కడే బగ్గీలో వెళ్ళాడు. ఫ్రాంజ్‌ రాస్పాలీభవనంలో 
కిటికీవద్ద కూర్చుని ఉత్సవం చూశాడు. ఇదే రీతిగా మరొకరోజు గడిచింది. ఆరోజు సాయంకాలం 
ఆల్బర్ట్‌ ఉత్సాహంతో పరుగెత్తివచ్చి చేత ఒక కాగితం పట్టుకుని “ఇదిగో! ఇది చూడు! చదువు” 
అన్నాడు. ఫ్రాంజ్‌ పత్రం తీసుకుని ఇలాచదివాడు: - 


“మంగళవారం సాయంత్రం ఏడుగంటలవేళకి, పాంటిఫెకి వీధిమొగలో మీ బండి 
దిగి, అక్కడ చర్చి సోపానాలవద్ద నిరీక్షించే కర్షక యువతిని అనుసరించండి. మిమ్మల్ని 
గుర్తుపట్టడానికి వీలుగా మీ కోటుకు వేలాడే ఎర్రరిబ్బనొకటి చివరముడి వెయ్యండి. అంతవరకూ 
మీకు నేను కనపడను.” 


“ఏమంటావ్‌?” అని అడిగాడు ఆల్బర్ట్‌. 
“అదృష్టవంతుడవంటాను” అని పత్రాన్ని తిరిగి ఇచ్చేశాడు ఫ్రాంజ్‌. 


“ఇప్పుడు నవ్వు, నీ ఇష్టం వచ్చినట్లు నవ్వు. ఇప్పుడు నిజంగానే నన్ను (పేమ 


278 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఆవహించింది.” 


“అరె! అయితే నన్ను ఒంటరిగా ఫ్లారెన్స్‌కి పంపుతావన్నమాట! ఇప్పుడే ఒంటరిగా 
విడిచిపెట్టేలాగున్నావే!” 


“ఆమె అందానికి తోడు అనుకూలమైనదైతే అంతే. కనీసం ఆరువారాలైనా రోమ్‌ 
నగరంలో తిష్ట వెయ్యాలి. రోమ్‌ నగరం అద్భుతంగా ఉంది. ఆహా! ఏమి భవనాలు! ఏమి 


నిర్మాణం!” 


“అవునవును, ఇలాగే ఇంకా రెండుమూడు ప్రమయాత్రలు సాగించావంటే, నీకు రోమన్‌ 
భవననిర్మాణంలో పరిపూర్ణ పాండిత్యం అబ్బుతుందిలే.” 


ఇంతలో హోటల్‌ యజమాని వచ్చాడు. కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో అత్యవసర కార్యం 
పైన ఈ రెండురోజుల్లోనూ సివిటా వెఖియా వెళ్లివచ్చినట్లు అతను చెప్పాడు. మాంట్‌ క్రిస్టో 
సంగతి ఎంత తరచినా (ఫ్రాంజ్‌కి బోధపడ్డం లేదు. ద్వీపంలో తననే చూసినట్లు మాంట్‌ క్రిస్టో 
గుర్తించి ఉండాలి. కాని ఒక్కమారు కూడా అతనా ప్రసక్తిని తేలేదు. ఫ్రాంజ్‌ కూడా అతని 
ఆదర గౌరవాలను గమనించి ఆ ప్రసక్తి తీసుకురాలేకుండా ఉన్నాడు. క్రమంగా మాంట్‌ క్రిస్టో 
చిత్రముఖభంగిమకు ఫ్రాంజ్‌ అలవాటుపడ్డాడు. సౌకుమార్య మెరగని అతని వింత అందాన్ని 
గుర్తించాడు. బైరన్‌ వర్ణించిన వీరులను పోలిన అతని ముఖంలో, ఏదో చెప్పలేని ఒక భావం 
ముద్రితమైనట్లుంది. ఏ కఠోరభావమో అతని నుదుటిపైన గాఢరేఖ నొకదానిని ముద్రించింది. 
గుండెలను దూసి లోతుపాతులు కనిపెట్టగలవనిపిస్తాయి నిప్పులు కక్కే అతని నేత్రాలు. నిరసన, 
చాంచల్యం, కోపం ప్రకటించే అతని పై పెదవి, పలికే ప్రతిమాటకూ తీవ్రశక్తి నిచ్చి, వినేవారిలో 
అణకువ కలిగిస్తుంది. అతనికి యౌవనదశదాటింది. కనీసం నలభై ఏళ్లుంటాయి. అయినప్పటికీ 
యువకులను వశపరుచుకునేశక్తి అతనికే ఉన్నదా అనిపిస్తుంది. అతన్ని ఒకసారి చూసినవారు 
దృష్టిని మరల్బుకోలేరు. అతని ముఖంలోని ఆకర్షణ తీవ్రమైనది. ఇటువంటి అసాధారణ వ్యక్తి 
మైత్రి లభించడం అదృష్టమని ఆల్బర్ట్‌ పొంగి పోతున్నాడు. కాని ఫ్రాంజ్‌ అంత ఉత్సాహంగా 
లేడు. అయినా ఇద్దరూ ఒకేవిధంగా ఆకర్షించబడ్డారు. మాంట్‌ క్రిస్టో పారిస్‌ వస్తానని చెప్పిన 
విషయాన్ని గురించి తరుచు యోచించేవాడు. అసాధారణ ప్రజ్ఞ, తీవ్రఆకర్షణ గల అతని ముఖం, 
అతని అపార భాగ్యసంపద పారిస్‌ ఉన్నతసమాజంలో సంచలనం కలిగించక మానవనుకున్నాడు 
ఫ్రాంజ్‌. అయినా మాంట్‌ క్రిస్టో పారిస్‌లో ఉండే సమయంలో అక్కడ తానుండకూడదనుకున్నాడు. 


మంగళవారం వచ్చింది, అదే ఉత్సవాలకు ఆఖరిరోజు. చీకటిపడిన తరువాత కూడా 
గంటసేపటివరకూ జ్వాలాతోరణోత్సవం జరుగుతోంది. ఈ సందడిలో ఆల్బర్ట్‌ సరిగా ఏడుగంటల 
వేళకి చర్చివద్దకు వెళ్లి బగ్గీ దిగాడు. అక్కడ కూడా జనసమ్మర్థం అధికంగానే ఉంది. (ఫ్రాంజ్‌ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 279 


బగ్గీలోనే కూర్చున్నాడు. కర్షక ప్రీ వేషం ధరించిన ఒక యువతి ఆల్బర్ట్‌ని సమీపించి 
ఎగ్రరిబ్బనుముడితాకింది. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. కాని ప్రాంజ్‌కి వినపడలేదు. తరువాత 
ఇద్దరూ చెయ్యో చెయ్యో పట్టుకుని జనసమ్మర్థంలో కలిసి మాయమైనారు. ఇంతలోనే చర్చిగంట 
మోగింది. ఉత్సవాలు ఆఖరైనట్లు అది సూచన. వీధులన్నీ నిర్భనం కావడానికి అట్టె సేపు 
పట్టలేదు. జ్వాలాతోరణంలా ప్రకాశించిన వీధులన్నీ ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయాయి. 

అకస్మాత్తుగా ఉత్సవ దృశ్యాలు అదృశ్యమవగా, చీకటిలో, భారమైన భావపరంపరతో 
ఫ్రాంజ్‌ హోటల్‌కి తిరిగివెళ్ళాడు. ఈ మాదిరి అనుభవం అతనికి జన్మలో కలగలేదు. ఉన్నట్టుండి 
ఉత్సాహం, కల్లోలం మాయమై, గాఢనిస్తబ్దత ఆవరించింది. నగరమంతా పెద్ద శృశానవాటికవలె 
అతనికి కనుపడింది. రాత్రి పదకొండు గంటలకు గాని చంద్రోదయం కాదు. ఆల్బర్ట్‌ రావడానికి 
ఆలస్యమౌతుందని చెప్పినందువల్ల, ఆ రాత్రి ఫ్రాంజ్‌ ఒక్కడే కూర్చుని భోజనం చేశాడు. రాత్రి 
పదకొండు గంటలకు బగ్గీ సిద్ధంగా ఉంచవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు. ఆల్బర్ట్‌ రాగానే కబురు 
పంపవలసిందని హోటల్‌ యజమానితో చెప్పాడు. రాత్రి పదకొండు గంటలైనప్పటికీ ఆల్బర్ట్‌ 
తిరిగి రాలేదు. 


37 


ఆల్బర్ట్‌ అప్పటికీ తిరిగి రాకపోయేసరికి ఫ్రాంజ్‌ కలవరపడాడు. రాత్రి కౌంటెస్‌ ఇంటివద్గ 
ల w టి 
విందులో గడపాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. 


కౌంటెస్‌ తండ్రి రోమ్‌లోని భాగ్యవంతులలో ఒకడు. వారి భవనం నగరంలోకెల్ల 
అందమైనది. వారి ఇంటిలో విందులకు పేరుకలవారందరూ వస్తారు. ఫ్రాంజ్‌ అక్కడికి వెళ్ళగానే 
విన్న మొదటి ప్రశ్న అతని మిత్రుని గురించి. 


“ఆల్బర్ట్‌ గియాకొమో చర్చివద్ద దిగి వెళ్ళిపోయాడు” అని ఫ్రాంజ్‌ చెప్పాడు. 
“ఎక్కడికి వెళ్లి ఉంటాడు?” 
“సరిగ్గా తెలియదు, కాని ఒక యువతిని కలుసుకోడానికనుకుంటాను.” 


“అబ్బే” అన్నాడు కౌంటెస్‌ తండ్రి. “రోమ్‌నగరవీధుల్లో తిరగడానికి, ఈ రాత్రివేళ 
మంచిది కాదు.” 


“అతన్ని వెళ్ళకుండా మీరు ఆపవలసింది. రోమ్‌ నగరం సంగతి అతనికంటె మీకు 


బాగా తెలుసు” అంది కౌంటెస్‌. 


280 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“నిజమేకాని అతన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. అదీ కాక ఏమౌతుందతనికి?” 

“ఏమో! ఎవరు చెప్పగలరు? రాత్రి నగరం గుబులు గుబులుమంటూ ఉంటుంది. 
దగ్గరలోనే టైబర్‌ నదికూడా ఉంది.” 

“అతను తిరిగి రాగానే ఇక్కడ నాకు కబురు పంపవలసిందని హోటల్‌ యజమానికి 
చెప్పాను.” 

“అదుగో! మీకోసం నౌకరొకడు వెతుక్కుంటూ వస్తున్నాడు.” 

నౌకరొకడు వచ్చి ప్రాంజ్‌తో ఇలా చెప్పాడు - “ఆల్బర్ట్‌ వద్ద నుంచి మీకొక ఉత్తరాన్ని 
ఎవరో తీసుకువచ్చినట్లు, మీ హోటల్‌ యజమాని మీతో చెప్పమన్నారు.” 

“ఆల్బర్ట్‌ ఉత్తరం పంపాడా? వచ్చిన మనిషెవరు? ఉత్తరం ఇక్కడికెందుకు తీసుకొచ్చి 
ఇవ్వలేదు?” 

“ఎందుకో చెప్పలేదండి, మీకోసం నేనిక్కడికి రావడం చూసి అతను వెళ్లిపోయాడు.” 

“అలాగా?” అంది కౌంటెస్‌. “అయితే, మీరు క్షణం జాప్యం చెయ్యకుండా వెళ్ళండి. 
అతనే ముప్పులో చిక్కుకున్నాడో పాపం.” 

ఫ్రాంజ్‌ వెంటనే బయలుదేరాడు. హొటల్‌ సమీపంలోనే ఉంది. కాలినడకన 
పదినిమిషాల్లో అక్కడికి చేరాడు. హొటల్‌ వద్ద, వీధి మధ్యలో నిలబడిన ఒక వ్యక్తి కనపడ్డాడు. 
అతనే ఉత్తరం తెచ్చినవాడని ఫ్రాంజ్‌ నిర్ధారణ చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఒంటినిండా పెద్ద 
పచ్చడం కప్పుకున్నాడు. అతన్ని సమీపించగానే, అతనే “తమ పేరేనా బారన్‌....” అన్నాడు. 

“అవును, నాపేరే బారన్‌ ఫ్రాంజ్‌ డి ఎపి నే” 

“అయితే ఈ ఉత్తరం తమకే వ్రాయబడింది.” 

“జవాబివ్వాలా?” 

“ఉత్తరం చదివితే మీకే తెలుస్తుంది.” 

“నేను తిరిగి వచ్చేవరకూ మీ రిక్కడే ఉంటారా?” 

“తప్పకుండా” 

ప్రాంజ్‌ హోటల్లోకి వెళ్ళాడు. మెట్లవద్దనే పస్రీనీ ఎదురైనాడు. “మీ రా 
మనిషినికలుసుకున్నారా?” అని అడిగాడు. 

“కలుసుకున్నాను, ఉత్తరం ఇచ్చాడు, దీపం ఒకసారి పంపించండి.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 281 


వెంటనే నౌకర్లు కొవ్వొత్తిదీపాలు తెచ్చారు. పస్త్రీనీ కలవరపడుతున్నట్లు వెలుగులో 
ఫ్రాంజ్‌ చూశాడు. ఫ్రాంజ్‌ ఉత్తరం విప్పి ఈ విధంగా చదివాడు - 


“పియమిత్రునికి, ఈ ఉత్తరం అందగానే నా మేజాలో ఉన్న హుండీ పత్రం తీసి, అది 
చాలకపోతే నీ పత్రంకూడాతీసి, మార్చి, నాలుగువేలు స్పానిష్‌ డాలర్లు తీసుకో. ఆ ధనాన్ని ఈ 
ఉత్తరం తెచ్చిన వ్యక్తికి ఒప్పగించు. ఈ ధనం నాకు వెంటనే కావాలి. ఒక్క క్షణం ఆలస్యం 
కాకూడదు. నీమీద నమ్మకంతో ఉన్నాను. ఇంతకంటే నేనింకేమీ చెప్పలేను - నీ మిత్రుడు 
ఆల్బర్ట్‌ డి మార్ఫెర్ఫ్‌” 

“గమనిక : ఇప్పుడు నాకు ఇటాలియన్‌ దోపిడి దొంగలున్నారని నమ్మకం కుదిరింది.” 


ఈ వాక్యాల కింద ఆ ఉత్తరంలో కొత్త దస్తూరీలో ఇటాలియన్‌ భాషలో ఇలా వ్రాసి 
వుంది. 


“రేపు ఉదయం ఆరుగంటలకి నాలుగువేలూ నాచేతిలో పడకపోతే, ఏడుగంటలకల్లా 
ఆల్బర్ట్‌ ప్రాణాలుండవు - లూగీవాంపా.” 


అయితే ఆల్బర్ట్‌ ఇటాలియన్‌ దోపిడిదొంగలచేతుల్లో చిక్కాడన్నమాట! ఇప్పుడింక ఆలస్యం 
చెయ్యడానికి వీల్లేదు. ఫ్రాంజ్‌ గబగబావెళ్లి మేజా వెతికాడు. ఆల్బర్ట్‌కి చెందిన హుండీలో 
ఆరువేలలో మూడువేలప్పుడే ఖర్చయింది. ఇంక మూడువేలే ఉంది. (ఫ్రాంజ్‌ హుండీ పత్రం 
రోమ్‌ నగరవాసుల కిచ్చినదికాదు; ఫ్లారెన్స్‌ నగరవాసుల కిచ్చినది. అప్పుడతని చేతిలో ఏభై 
లూయీలు మాత్రం మిగిలింది. అంటే ఆల్బర్ట్‌కి ఇంకా ఎనిమిదివందల స్పానిష్‌ డాలర్లు 
కావాలి. మిగిలినది బుణం దొరకవచ్చునని కొంత ధైర్యముంది. ఫ్రాంజ్‌ బయలుదేరాడు. 
ఇంతలో అతనికి మెరుపువలె ఒక ఆలోచన తట్టింది. కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో జ్ఞప్తికి 
వచ్చాడు. పస్ర్తీని వంక తిరిగి “మాంట్‌ క్రిస్తో ఉన్నారా?” అన్నాడు. 


“ఉన్నారు, ఆయనకూడా ఇప్పుడే వచ్చాడు.” 

“అయితే నేను వెంటనే ఆయన్ని చూడగోరుతున్నాని తెలియపరచగలరా?” 

పస్త్రీనీ వెళ్లి అయిదు నిమిషాల్లో తిరిగివచ్చాడు, “మీకోసం మాంట్‌ క్రిస్టో నిరీక్షిస్తున్నారు” 
అని చెప్పాడు. 

ఫ్రాంజ్‌ ఒక నౌకరుననుసరించి వెళ్ళాడు. లోపల ఒక గదిలో మాంట్‌ క్రిస్టో కూర్చుని 
ఉన్నాడు. చుట్టూ సోఫాలున్నాయి. అతను లేచి ముందుకువచ్చి ఫ్రాంజ్‌ని ఆహ్వానించాడు. 
“ఇటువంటివేళ వచ్చారు, విశేషమేమైనా ఉందా? నాతో కలిసి భోజనం చేస్తారా?” అన్నాడు. 


“లేదు, ప్రమాదమైన ఒక విషయం గురించి మాట్లాడ్డానికి వచ్చాను.” 


282 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“ప్రమాదమా? ఏమిటది?” 


ఆల్బర్ట్‌ తనకు పంపిన ఉత్తరాన్ని తీసి ఫ్రాంజ్‌ మాంట్‌ క్రిస్టో చేతికిచ్చాడు. “ఇది 
చదవండి” అన్నాడు. 


మాంట్‌ క్రిస్టో చదివాడు. 

“దీన్ని గురించి ఏమంటారు?” అన్నాడు ఫ్రాంజ్‌ 
“ఆల్బర్ట్‌ అడిగినంత ధనం మీవద్ద ఉందా?” 
“ఎనిమిదివందలు కొరవగా ఉంది”. 


మాంట్‌ క్రిస్టో లేచివెళ్లి సమీపంలో ఉన్న డ్రాయర్‌ తెరిచాడు. దాని నిండా బంగారు 
నాణేలున్నాయి. “నాలుగు వేలూ తీసుకోండి. పైన కూడా ఏమైనా కావలసివస్తే తీసుకోండి” 


అన్నాడు. 
ఫ్రాంజ్‌ ఈమారు మాంట్‌ క్రిస్టో వంక స్థిరదృష్టి నిలిపి చూసి, ఇలా అన్నాడు, “అయితే 
లూగీవాంపాకి ధనం పంపక మార్గాంతరం లేదంటారా?” 


“మీరే నిరయించుకోండి, చివరి వాక్యాలలో ఆ మాట నిష్కర్షగా వ్రాయబడింది కదా!” 
ణ్‌ ష 


“మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, తప్ప కుండా మరొక మార్గం 
దొరక్కపోదు. మన మిద్దరం కలిసి లూగీ వాంపా వద్దకు వెళ్లి, ఆల్బర్ట్‌ని విడిచిపెట్టాలని మీ 
రడిగినట్లయితే, అతను నిరాకరించడనుకుంటాను.” 


“ఆ దోపిడి దొంగ నా మాట ఎందుకు వింటాడనుకున్నారు?” 


“అతనికి జన్మలో మరచిపోలేని సహాయాన్ని మీరు చేసారుకదా! మీరు పెపినో ప్రాణాల్ని 
రక్షించారు!” 


“ఓహో! ఆమాట మీకెవరు చెప్పారు?” 
“అదెందుకులెండి, అది నాకు తెలుసును.” 


మాంట్‌ క్రిస్టో నుదుట ముడుతలు బిగిశాయి, కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. 
తరువాత ఇలా అన్నాడు “నేను లూగీ వాంపా వద్దకు వెడితే మీరు కూడా వస్తారా?” 


“మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా వస్తాను.” 


“సరే అయితే, ఈ రాత్రి బాగుంది కూడా. రోమ్‌ నగరానికవతల కొంత మేర నడవడం 
ఒంటికి మంచిది.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 283 


“నాతో కూడా ఆయుధాలేవైనా తీసుకురావాలా? ధనం కూడా తీసుకురానా?” 
“వాటివల్ల ప్రయోజనం ఉండదు, మీకు ఉత్తరం తెచ్చిన మనిషెక్కడ?” 

“వీధిలో ఉన్నాడు, జవాబుకోసం కనిపెట్టుకుని ఉన్నాడు.” 

“అసలు మనం ఎక్కడికి వెళ్ళాలో ముందుగా తెలుసుకోవాలి. అతన్నిక్కిడికి పిలుస్తాను.” 


మాంట్‌ క్రిస్టో కిటికీవద్దకు వెళ్లాడు. వీధిలోకి చూసి, ఒక వింత తరహాలో ఈల 
వేశాడు. నిలువెల్ల ఆచ్చాదనం కప్పుకున్న వార్తాహరుడు చాటు నుంచి వచ్చి వీధిలో నిలిచాడు. 
తన పరిచారకుని పిలిచే ధోరణిలో మాంట్‌ క్రిస్టో కేక వేశాడు. వెంటనే ఆ వ్యక్తి రాస్పోలీభవనం 
ప్రవేశించి మెట్లెక్కి వచ్చి మాంట్‌ క్రిస్టోముందు నిలిచాడు. 


“ఓ! నువ్వా పెపినో” అన్నాడు మాంట్‌క్రిస్టో. జవాబు చెప్పడానికి బదులు పెపినో 
మోకాళ్లపై కూర్చోబడి మాంట్‌ క్రిస్టో చెయ్యి అందుకుని ముద్దులు కురిపించాడు. 


“ఓహో! అయితే నీ ప్రాణాలు నేను రక్షించిన సంగతింకా నువ్వు మరిచిపోలేదన్నమాట. 
చిత్రంగానే ఉంది. అది జరిగి వారంరోజులయిపోయింది.” 


“లేదండి, నే నెన్నడూ మరిచిపోలేనండి” అన్నాడు పెపినో. కృతజ్ఞతాభావంతో అతని 
కంఠస్వరం అగ్టమయింది. 


“ఎన్నడూ! అబ్బో! అంటే చాలాకాలమన్నమాట! కాని అది నీ నమ్మకం మాత్రమే 
సుమా. సరే లే.” 


పెపినో లేచి నిలబడ్డాడు, సంకోచంతో (ఫ్రాంజ్‌ వంక చూశాడు. 


మాంట్‌ క్రిసో అన్నాడు - “ఫరవాలేదు, ఆయన ముందు నువ్వు మాట్లాడవచ్చు, 
ఆయన నా మిత్రులలో ఒకడు.” 


“అయితే మీరేది అడిగినా చెప్పగలను.” 

“ఆల్బర్ట్‌ మీ చేతిలో ఎలా చిక్కుకున్నాడు?” 

“థెరిసా తిరిగిన బండి, వారి బగ్గీ ఉత్సవాలలో చాలాసార్లు తటస్థ పడినాయండి?” 
“థెరిసా అంటే? మీ నాయకుని భార్య?” 


“అవునండి, (ఫ్రెంచి దేశస్థుడు ఆమె పైన పువ్వుల గుత్తి విసిరాడు. థెరిసా ఒక పువ్వులగుత్తి 
విసిరింది - మా నాయకుని అనుమతితోనే ఆమె అలా విసిరింది. మా నాయకుడే మారువేషంలో 
బండి తోలాడు.” 


284 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“తరువాత?” 


“తరువాత ఫ్రెంచియువకుడు బురఖా తీసేశాడు. నాయకుని అనుమతితో థెరిసా 
కూడా బురఖా తీసింది. ఏకాంతంగా కలుసుకోవాలని (ఫెంచియువకుడు ఆమెను ప్రార్థించాడు. 
థెరిసా అంగీకరించింది. కాని గియాకొమో చర్చివద్ద అతన్ని కలుసుకున్నది ధెరిసా కాదు, 
బెప్పో.” 

“బెప్పో ఎవరు?” 

“పదిహేనేళ్ళ బాలుడు, ఇలా అనేకమందిని వాడు పట్టించాడు.” 

“బెప్ప్రో అతన్ని నగరం దాటించి తీసుకువెళ్ళాడా?” అని అడిగాడు మాంట్‌ క్రిస్టో. 


“అవునండి, అక్కడొక బండి సిద్ధంగా ఉంది. బెప్పో ముందు అందులో ఎక్కాడు. 
(ఫ్రెంచి యువకుణ్ని ఆహ్వానించాడు. మారుమాట చెప్పకుండా అతను కూడా బండెక్కి బెప్పో 
ప్రక్కనే కూర్చున్నాడు. రోమ్‌ నగరానికి మూడు మైళ్లలోఉన్న ఒక భవనానికి వెళ్ళాలని బెప్పో 
చెప్పాడు. మూడు మైళ్ళు కాదు, ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నాడు ఫ్రెంచి యువకుడు. బండి 
రెండువందల గజాలు సాగిందో లేదో, అంతలోనే (ఫెంచి యువకుడు బెప్పోని ఆలింగనం 
చేసుకున్నాడు. వెంటనే బెప్పో రెండు పిస్తోళ్ళు తీసి కణతలపైన గురిపెట్టాడు. బండివాడు 
బండినాపి దిగివచ్చి పిస్తోలు చూపించాడు. సమీపంలో దాగి ఉన్న నలుగురు మా మిత్రులుకూడా 
వచ్చారు. (ఫ్రెంచి యువకుడు తప్పించుకోడానికి ప్రయత్నించాడు. బెప్పోని కంఠం నొక్కి 
చంపడానికి కూడా ప్రయత్నించాడు. కాని అయిదుగురుండడం చేత లొంగక తప్పింది కాదు. 
బండిలో నుంచి అతన్ని బైటికి లాగి నది ఒడ్డు వెంట నడిపించుకు వెళ్ళారు. సెంట్‌ సెబాస్టిన్‌ 
భూగర్భాంతర శృ్మశానవాటికలలో లూగీ, థెరిసాలవద్దకు అతన్ని తీసుకువెళ్ళారు.” 


మాంట్‌ క్రిస్టో ఫ్రాంజ్‌ వంక తిరిగి “ఏమంటారు? ఇది నమ్మదగినట్లుగానే ఉంది. మీ 
అభిప్రాయం ఏమిటి?” 


“ఆల్బర్ట్‌కి కాక మరొకరికీ విధంగా జరిగితే నవ్వలేక చచ్చిపోయేవాడినే” 


“నేనిక్కడ లేకపోతే ఈవ్యవహారంలో ఆల్బర్ట్‌కి చిలుము బాగా వొదిలేది కూడా. 
ఇప్పుడింకేం ఫరవాలేదు.” 


“అయితే మనం వెళ్లి అతన్ని తీసుకువద్దామా?” 


“తప్పకుండా, అతను చిత్రమైన పరిసరాల్లో ఉన్నాడిప్పుడు. సెంట్‌ సెబాస్టిన్‌ 
శృశానవాటికల్ని మీ రెప్పుడైనా చూశారా?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 285 


“ఎన్నడూ వెళ్లలేదు. వెళ్లాలని చాలాసార్లు అనుకున్నాను.” 
“ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి వెడదాం. రండి మీకిచ్చిన బగ్గీ ఉందా?” 
“లేదండి, పంపేశాను.” 


“ఫరవాలేదు, నా కొక బగీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది.” 
౧ ధి 


“ఎప్పుడూనా?” 

“ఎప్పుడూ ఉంటుంది. నాది చాలా చంచల ప్రవృతి. ఒక్కొక్కప్పుడు చీకటితోనే, 
మరొకప్పుడు అర్దరాత్రి వేళ బయలుదేరి వెళ్ళాలని కోరిక పుడుతుంది. కోరిక పుట్టగానే బయలు 
దేరి వెళ్లిపోతాను.” 


మాంట్‌ క్రిస్టా చేగంట మోగించాడు. పరిచారకుడొకడు వచ్చాడు “బగ్టీ సిద్ధం చేయించు, 
పిస్తోళ్ళు అక్కర్లేదు. ఆలీ బగ్గీ నడుపుతాడు.” 

త్వరలోనే బగ్గీ వచ్చింది. మాంట్‌ క్రిస్టో జేబుగడియారం తీసి చూశాడు 
“పన్నెండున్నరయింది” అన్నాడు. “మనం అయిదింటికి బయలు దేరివెళ్ళవచ్చు. కాని మీ 
మిత్రుడు ఆందోళనపడతాడు. అందువల్ల మనం వెంటనే బయలు దేరడం మంచిది, రండి!” 


అందరూ మేదదిగి వెళ్ళారు. మాంట్‌ క్రిస్టో, ఫ్రాంజ్‌ బగ్గీ లోపల కూర్చున్నారు. పెపినో 
ఆలీప్రక్క కూర్చున్నాడు. బగ్గీ అతివేగంగా పరుగెత్త నారంభించింది. నగర ప్రాకారంవద్ద 
ద్వారపాలకులు బగ్గీనాపారు. ఆ సమయంలో నగరం విడిచి వెళ్ళడానికి వీలులేదని నిరోధించారు. 
పగలు కాని రాత్రికాని ఏసమయంలోనైనా సరే రాకపోకలను అనుమతిస్తూ రోమ్‌ గవర్నర్‌ 
ఇచ్చిన అధికారపత్రాన్ని మాంట్‌ క్రిస్టో చూపడంతో ద్వారపాలకులు దారి ఇచ్చారు. 
చంద్రుడుదయించి గంటన్నరపైన కావచ్చింది. ఆ వెన్నెలలో పురాతన రాజమార్గం అస్పష్టంగా 
కనపడుతోంది. అక్కడక్కడ గస్తీలు ముందుకు వచ్చినట్లూ, పెపినో సంజ్ఞలందుకుని తిరిగి 
నీడల్లో మాయమైపోతున్నట్లూ ఫ్రాంజ్‌ కనిపెట్టాడు. కొంతదూరం వెల్లినతరువాత బగ్గీ ఆగింది. 
పెపినో దిగివచ్చి తలుపు తెరిచాడు. మాంట్‌ క్రిస్టో, ఫ్రాంజ్‌ అక్కడ దిగారు. “మనం పది 
నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం” అన్నాడు మాంట్‌ క్రిస్టో. 

పెపినోని పక్కగా పిలిచి రహస్యంగా ఏదో ఆజ్ఞ ఇచ్చాడు. పెపినో బగ్గీలో ఉన్న కాగడా 
ఒకటందుకుని వెళ్లిపోయాడు. అతను గుట్టలమధ్య సన్నని దారొకటి అనుసరించి నడవడం, 
ఒకచోట ఒక గుట్ట వెనుక అంతర్జానం కావడం ఫ్రాంజ్‌ చూశాడు. తరువాత మాంట్‌ క్రిస్టో, 
ప్రాంజ్‌లు ఆదారినే నడవసాగారు. నూరడుగులలో ఒక చిన్న లోయ కనపడింది. అక్కడ 
నీడలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడ్డం చూశారు. ఇద్దరిలో ఒకడు పెపినో, మరొకడు దారికాసే 


286 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


దొంగ. పెపినో తిరిగివచ్చి ఇలా అన్నాడు - “నా వెంట రండి, ఇక్కడే శ్మశానవాటికల 
గుహలున్నాయి.” 

ఒక చోట ఒక పెద్ద దుబ్బు చాటున ద్వారం వంటిది కనపడింది. అక్కడ రాళ్లు 
గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఆ ద్వారంలో ఒక్క మనిషి దాటడానికి మాత్రం ఎడముంది. 
దానికి కిందుగా కొద్ది అడుగులలోతుకు దూకాలి. ముందు పెపినో దూకాడు. కొద్ది దూరం 
నడవగానే మార్గం కొంచెం విశాలమయింది. అక్కడాగి పెపినో చేతి కాగడా వెలిగించాడు. 
అది పట్టుకుని వెనక్కి తిరిగి దారి చూపించాడు. ముందు మాంట్‌ క్రిస్టో, తరువాత ఫ్రాంజ్‌ 
తిరిగి వచ్చారు. కొంత దూరం నడిచాక “ఎవరక్కడ?” అని కేక వినపడింది. కాగడా వెలుగులో 
తుపాకి ఒకటి ఫ్రాంజ్‌కి కనపడింది. 

“మిత్రులే” అన్నాడు పెపినో. 

పహరావాని వెనుకనే సొరంగాలలోకి దిగువగా మెట్లున్నాయి. ముగ్గురూ మెట్లు దిగి 
ఒక ఆవరణ ప్రవేశించారు. అక్కడొక సమాధి కనపడింది. అక్కదే అయిదు మోటుమార్గాల 
కూడలి కూడా ఉంది. ప్రకనే గోడలలోకి త్రవ్వబడినట్లు సమాధులనేకం కనపడ్డాయి. ఇవే 
కాబోలు సెంట్‌ సెబాస్టిన్‌ భూగర్భాంతర శృ్మశానవాటి కలనుకున్నాడు ఫ్రాంజ్‌. అక్కడక్కడ కొన్ని 
నెరదలలోనుంచి దీపాలవెలుగులు కనపడుతున్నాయి. మాంట్‌ క్రిస్టో ఫ్రాంజ్‌ భుజంపైన తట్టాడు. 
“దొంగలగుంపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడెలా ఉంటారో చూస్తారా?” 


“తప్పకుండా, చూడ వలసిందే.” 
“అయితే కూడా నిశ్శబ్దంగా రండి. పెపినో! కాగడా ఆర్బెయ్యి.” 


పెపినో కాగడా ఆర్పివేశాడు. ఏభై అడుగుల దూరంలో గోడలపైన వెలుగునీడలు 
కదలాడుతున్నాయి. ముగ్గురూ నిశ్శబ్దంగా నడిచారు. మాంట్‌ క్రిస్టో చీకటి లోకూడా 
చూడగలగుతున్నట్లు సులువుగా నడుస్తున్నాడు. ఫ్రాంజ్‌ అతన్ని జాగ్రత్తగా అనుసరిస్తున్నాడు. 
మరొక పెద్ద ద్వారం దాటి విశాలమైన మరొక ఆవరణలోకి ప్రవేశించారు. ఆవరణంతా 
సమాధులతో నిండి వుంది. మధ్యలో నాలుగు పెద్ద అరుగులున్నాయి. ఒక అరుగుపైన ఎత్తు 
మిట్ట ఒకటుంది. దానిపైన సిలువ ఉంది. ప్రక్కనే ఉన్న పెద్ద కాగడాల వెలుగులో ఒక వ్యక్తి 
కూర్చుని ఒక గ్రంథం పరఠిస్తున్నాడు. ఆగంతుకులిద్దరూ నీడలో నిలబడి ఆ దృశ్యాన్ని పరికించారు. 
(గంథం పఠిస్తున్న వాడే నాయకుడు లూగీ వాంపా. అతని చుట్టూ కొద్ది కొద్ది దూరంలో రాతి 
అరుగుల పైన దాదాపు ఇరవై మంది దొంగలు తుపాకులు ప్రక్కను పెట్టుకుని కూర్చున్నారు. 
అరుగులకు దిగువగా కొద్ది దూరంలో ఒక ద్వారంవద్ద ఒక పహరావాడు చేత తుపాకి పట్టుకుని 
అటు ఇటూ పచారు చేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని కొంతసేపు పరికించిన తరువాత, మాంట్‌ 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 287 


క్రిస్టో చప్పుడు కాకుండా మూడు చీడీ లెక్కి అరుగుపై కూర్చున్న వాంపాను సమీపించాడు. 
(గంథపఠనంలో నిమగ్నుడై ఉన్న వాంపా ఇది గమనించలేదు. కాని ద్వారం వద్ద పహరా 
చూశాడు. “ఎవరక్కడ?” అని కేక వేశాడు. వాంపా ఒక్క ఉదుటున లేచి పిస్తోలు తీశాడు. 
క్షణంలో దొంగలందరూ లేచి వచ్చారు. మాంట్‌ క్రిస్టో పైన ఇరవై తుపాకులు గురి పెట్టబడినాయి. 


“వాంపా! నీ మిత్రుల్ని చాలా సంరంభంతో ఆహ్వానిస్తావుసుమా!” అన్నాడు మాంట్‌ 
క్రిస్లో 
“తుపాకులు దించండి” అని కేకవేశాడు వాంపా. ఒక చేతితో గౌరవసూచకంగా టోపీ 


తీసి పట్టుకున్నాడు. “క్షమించండి, తమ దర్శనం లభిస్తుందనుకోలేదు నేను. అందువల్ల మిమ్మల్ని 
వెంటనే గుర్తుపట్టలేకపోయాను.” 


“అంతేకాదు, నీ జ్ఞాపకశక్తి అన్నిటా మందగించినట్లుంది. నీకు మనుష్యుల ముఖాలు 
గుర్తులేకపోవడమే కాదు. వారితో చేసిన ప్రమాణాల్ని మరిచిపోతావు. నన్ను కాని నామిత్రుల్ని 
కాని మీరెవ్వరూ తాకరాదని షరతులేదా”. 


“ననా షరతునెట్లా భంగపరిచానో అర్థం కావడంలేదండి?” 


“సాయంకాలం ఆల్బర్ట్‌ డిమార్సెర్ఫ్‌ని పట్టి ఇక్కడికి తీసుకువచ్చావు. ఆ యువకుడు 
నా మిత్రులలో ఒకడు. నేనున్న హొటల్లోనే అతనూ బసచేశాడు. నా బగ్గీలోనే రోమ్‌ నగరమంతా 
తిరిగాడు. అయినా అతన్ని మన్నించక, పట్టి తీసుకువచ్చావు. అందరిమాదిరిగానే అతని 
ప్రాణాలపైన పణం పెట్టావు” అన్నాడు మాంట్‌ క్రిస్టో. అంటూ జేబులో ఉత్తరం తీసి వాంపాకి 


అందించాడు. 


నాయకుడు దొంగలవైపు తిరిగి, “ఈ సంగతి నాకెందుకు చెప్పలేదురా?” అన్నాడు 
రోషంతో. దొంగలు భీతితో వెనక్కి వెనక్కి తగ్గారు. “నేను కౌంట్‌కిచ్చిన మాటభంగపడేలా 
ఎందుకు చేశారు? మనందరి ప్రాణాలూ ఆయన గుప్పిటలో ఉన్నాయని తెలియదూ? మీలో 
ఎవరైనా తెలిసే ఈ పనిచేసినట్లయితే, వాడి బుర్ర ఒక్క దెబ్బతో పగలకొడతాను, చెప్పండి.” 


మాంట్‌ క్రిస్టో ఫ్రాంజ్‌ వంక తిరిగి అన్నాడు; “విన్నారా? నాకు తెలుసును. ఎక్కడో 
పొరపాటు జరిగివుంటుంది.” 
“మీరు ఒంటరిగా లేరా?” అన్నాడు వాంపా, ఆందోళనతో. 


“నువ్వు ఎవరికైతే ఈ ఉత్తరాన్ని పంపావో, ఆయనున్నాడిక్కడ. లూగీ వాంపా ఇచ్చినమాట 
నిలబెట్టుకునేవాడని అతనికి నిరూపించాలని నా ఉద్దేశం. ఫ్రాంజ్‌! ఇటు రండి. లూగీ వాంపా 
స్వయంగా మిమ్మల్ని క్షమార్పణ కోరుకుంటాడు.” 


288 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ఫ్రాంజ్‌ ముందుకు వచ్చాడు. లూగీ అతన్ని సమీపించి ఇలా అన్నాడు - “మిమ్మల్ని 
హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కౌంట్‌ చెప్పినది మీరు విన్నార కదా! నా జవాబు 
కూడా విన్నారు. నాలుగువేల స్పానిష్‌ డాలర్లకోసం ఇటువంటిెన్నడూ చేసేవాడినికాదు. 
అటువంటిది నావల్ల జరగదు.” 


“కాని ఆల్బర్ట్‌ ఎక్కడ? ఎక్కడా కనిపించడే?” అన్నాడు ఫ్రాంజ్‌. 


పహరా ఉన్నవైపు చేతితో చూపి వాంపా ఇలాచెప్పాడు. “అక్కడున్నారు, నేనే వెళ్లి 
స్వయంగా తీసుకువచ్చి విడిచి పెడతాను.” వాంపా పహరావద్దకు వెళ్లి అడిగాడు “ఖైదీ 
ఏంచేస్తున్నాడు?” మాంట్‌ క్రిస్టో, ఫ్రాంజ్‌ అతన్ని అనుసరించి వెళ్లారు. 


“అదేమో తెలియదండి, గంటసేపటినించి అతను కదిలిన చప్పుడైనా కాలేదు” అన్నాడు 
పహరా. 

“రండి, లోపలికి రండి” అన్నాడు వాంపా. చిన్న కాగడా వెలుగులో ముగ్గురూ చూశారు. 
ఒక మూల కంబళి కప్పుకుని ఆల్బర్ట్‌ గాఢనిద్రలో మునిగి ఉన్నాడు. 


మాంట్‌ క్రిస్టో నవ్వాడు - “బలే! బాగుంది! పొద్దున్న ఏడుగంటలకి చచ్చిపోవలసిన 
మనిషిని చూడండి!” 


వాంపా ఆల్బర్ట్‌ వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఇటువంటి మన స్థైర్యానికి 
వాంపాకూడా ఆశ్చర్యపడ్డాడు. “మీరు చెప్పింది నిజం” అన్నాడు. “ఈయన తప్పకుండా మీ 
మిత్రుడే.” 

వాంపా ఆల్బర్ట్‌ని సమీపించి భుజం తట్టి లేపాడు. “లేవండి” అన్నాడు వాంపా. 
ఆల్బర్ట్‌ చేతులు చాచి ఆవలించి కన్నులు నులుముకుని లేచాడు. “ఓ! మీరా” అన్నాడు వాంపాను 
చూసి. “అబ్బే, నన్ను మరి కొంతసేపు నిద్రపోనివ్వవలసింది. ఎంత చక్కని కల వచ్చింది! 
కౌంటెస్‌తో కలిసి నేను నృత్యం చేస్తున్నాను సుమా!” అంటూ జేబు గడియారం తీసి చూశాడు. 
“ఒంటి గంటన్నరే అయింది! అరె! ఇటువంటి వేళ లేపారెందుకు?” 


“మిమ్మల్ని విడిచిపెట్టడానికి.” 
ఆల్బర్ట్‌కి ఎలాటి భావపరివర్తనం కలగలేదు. అతిసహజంగా అన్నాడు - “బలే వాడవు! 


ముందుకైనా నెపోలియన్‌ చెప్పిన మాటలు మరిచిపోకండి. 'చెడ్డవార్తలు చెప్పవలసినప్పుడు 
తప్ప నిద్ర చెడగొట్టవద్ద న్నాడు. అయితే నా ప్రాణానికి పెట్టిన పణం చెల్లించారన్నమాటేనా?” 


“లేదండి, కాని ఏదడిగినా ఎవరిని నిరాకరించలేనో, వారేవచ్చి మిమ్మల్ని విడిచిపెట్టమని 
అడిగారు.” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 289 


“నిజంగా? అయితే ఆయనెవరోకాని మంచి ఉదారబుద్ధికలవాడై ఉండాలి” అంటూ 
ఆల్బర్ట్‌ చుట్టూ చూశాడు. ముందు ఫ్రాంజ్‌ కనపడ్డాడు. “అరె! నువ్వా ఫ్రాంజ్‌! నీ స్నేహ 
ఫలితమేనా ఇది?” 


“కాదు నేను కాదు” అన్నాడు ఫ్రాంజ్‌. “మన పొరుగునున్న మిత్రుడు; కౌంట్‌ ఆఫ్‌ 
మాంట్‌ క్రిస్టో.” 

“ఓహో! మీరా?” అన్నాడు ఆల్బర్ట్‌ ఉత్సాహంతో. “నిజంగా మీ దయ అపారం! నేను 
శాశ్వతంగా మీకు బుణపడిపోయాను - బగ్గీ ఇచ్చినందుకు, తరువాత దీనికి” అంటూ ఆల్బర్ట్‌ 
స్నేహపూర్వకంగా చెయ్యి అందించాడు. మాంట్‌ క్రిస్టో అందుకున్నాడు. కొద్దిగా అతనికి చెయ్యి 
కంపించింది. వాంపా ఈ దృశ్యాన్ని అత్యాశ్చర్యంతో చూస్తున్నాడు. ఆల్బర్ట్‌ ఫ్రెంచిజాతీయుల 
గౌరవాన్ని నిలబెట్టినందుకు ఫ్రాంజ్‌ ఆనందభరితుడైనాడు. ఇలా అన్నాడు “ఆల్బర్ట్‌! త్వరగా 
పోదాంరా! కౌంటెస్‌ ఇంట్లో విందుకింకా వేళ ఉంది. మనం అందుకోవచ్చు. లూగీ వాంపాపట్ల 
మనస్సులో ఎలాటి విరుద్ధభావం పెట్టుకోకు. నిజంగా ఆయన నిజాయితీపరుడు సుమా!” 


“నువ్వు చెప్పింది నిజం. మనం వెంటనే బయలుదేరితే విందుకి అందుకోవచ్చు.” 
తరువాత వాంపావైపు తిరిగి “నేను వెళ్ళడానికి ముందు తీర్చవలసినవేవైనా ఉన్నాయా?” 


“ఏమీ లేవండి, మీ కిప్పుడు పూర్తిస్వేచ్చ లభించింది.” 
“అయితే పదండి” అంటూ ఆల్బర్ట్‌ వెంటనే బయలు దేరాడు. అతని వెనుక మాంట్‌ 
క్రిస్టో, ఫ్రాంజ్‌ నడిచారు. 


“పెపినో” అని పిలిచాడు వాంపా. “ఏది కాగడా? నాచేతికియ్యి. నేనే దారి చూపుతాను” 
అని మాంట్‌ క్రిస్టో వంక తిరిగి “కనీసం ఈ గౌరవమైనా చూపగలను” అన్నాడు. 


కాగడా తీసుకుని వాంపా ముందు నడిచాడు. ద్వారం సమీపించగానే ఇలా అన్నాడు 
- “కౌంట్‌! మరొకసారి క్షమించవలసిందని కోరుతున్నాను. మీరు నా పైన మనస్సులో ప్రతికూల 
భావం పెట్టుకోవద్దని ప్రార్థిస్తున్నాను.” 

“లేదు వాంపా, చేసిన తప్పుల్ని నువ్వు దిద్దుకునే పద్దతి చూస్తే, ఇటువంటి అవకాశం 
లభించినందుకు ఎవరైనా సరే సంతోషిస్తారు.” 

వాంపా యువకులిద్దరివైపూ తిరిగి ఇలా అన్నాడు - “మీ కాట్టే నచ్చక పోవచ్చును 
కాని, నన్నెప్పుడైనా చూడగోరినట్లయితే, నే నెక్కడున్నా సరే, మిమ్మల్ని హృదయపూర్వకంగా 
సత్మరించగలను.” 


290 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


ముందు మాంట్‌ క్రిస్టో నడిచాడు. తరువాత ఆల్బర్ట్‌ అనుసరించాడు. ఫ్రాంజ్‌ కొద్దిగా 
తటపటాయించాడు. వాంపా అది చూసి “మీరేదైనా అడగదల్బుకున్నారా?” అన్నాడు. 


“అవును, మేము వచ్చేముందు మీరంత శ్రద్ధతో చదువుతున్న గ్రంథమేమిటి?” 
“అది సీజర్‌ వ్యాఖ్యానసంపుటి. ఆ (గంథమంటే నాకు అత్యంత ప్రీతి.” 


ఆల్బర్ట్‌ మాంట్‌ క్రిస్టోతో ఇలా అన్నాడు. “మనం త్వరగా వెళ్లిపోవాలి. నాకు విందుకు 
వెళ్లాలని గట్టికోరికుంది.” 


యువకులిద్దరూ విందుకు వచ్చేసరికి సరిగ్గా రెండు గంటలయింది. 


38 


మరుసటి ఉదయం మాంట్‌ క్రిస్టోని దర్శించడానికి ఆల్బర్ట్‌ బయలుదేరుతూ, ఫ్రాంజ్‌ని 
కూడా రమ్మన్నాడు. కొంత భీతితో మిళితమైన, ఏదో చిత్రమైన ఆకర్షణ (ప్రాంజ్‌ని మాంట్‌ 
క్రిస్టో వైపుకు లాగుతోంది. అదీ కాక మాంట్‌ క్రిస్టో ప్రభావానికి మిత్రుడొక్కడినీ లోనుచెయ్యడం 
అతనికిష్టంలేదు. అందువల్ల ఫ్రాంజ్‌ ఆల్బర్ట్‌ని అనుసరించి మాంట్‌ క్రిస్టో నివాసానికి వెళ్ళాడు. 
మాంట్‌ క్రిస్టోని చూడగానే ఆల్బర్ట్‌ ఇలా అన్నాడు. “నిన్న రాత్రి హృదయపూర్వకంగా నా 
కృతజ్ఞతాభావం ప్రకటించలేకపోయాను. మీరు చేసిన ఉపకారాన్ని ఈ జన్మలో మరవలేను. 
నేను ఆజన్మాంతం మీకు బుణపడ్డాను.” 


మాంట్‌ క్రిస్టో చిరునవ్వుతో ఇలా అన్నాడు. “నేను చేసినది అత్యల్పం. నేనేదైనా ఉపకారం 
చేసి ఉంటే, అది మీకు నాలుగువేల స్పానిష్‌ డాలర్ల ఖర్చు తప్పించాను. అదేమంత 
చెప్పుకోవలసింది కాదు. కాని నిన్నటి ప్రమాదస్థితిలో మీరు చూపిన నిర్లక్ష్యభావానికీ మనస్థెర్యానికీ 
మిమ్మల్ని మెచ్చుకోవాలి.” 

“అందులో మెచ్చుకోవలసిందేముంది? నేనాస్థితిలో అంతకంటె చెయ్యగలిగినది 
మాత్రమేముంది? (ఫ్రెంచివారు మృత్యుసన్నిధిలో కూడా చిరునవ్వుతో ఉండగలరని 
నిరూపించాలను కున్నాను అంతే. అయితే అదంతా మీ జెదార్యానికి సాటిరాదు. మీరు నాకు 
చేసిన ఉపకారానికి ప్రతిఫలమేమివ్వగలననే నా ఆలోచన. అది మీరే చెప్పండి. నాతండ్రి 
కౌంట్‌ డి మార్సెర్ఫ్‌ స్పానిష్‌ జాతీయుడైనప్పటికీ, పారిస్‌, మాడ్రిడ్‌ రాజధానీ నగరాల్లో పరపతి 
సంపాదించుకున్నారు. మీకేది కావలసినా నిరాకరించలేను. నేను మీకు చెయ్యగలిగేదేదైనా 


ఉందా?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 291 


“మీరిలా అంటారని నాకు తెలుసు. మీ స్వభావం నాకు తెలియకపోదు. మీరు చెయ్యగల 
ఉపకారాన్ని మనసారా స్వీకరిస్తాను. నిజంగానే మీవల్ల నాకొక ఉపకారం కావలసి ఉంది. 
నేను పారిస్‌ నగరానికి, అక్కడ సమాజానికీ బొత్తిగా అపరిచితుణ్ని. ఇంతవరకూ నేనానగరాన్ని 
చూడలేదు.” 


“అంటే, ప్రపంచంలోకెల్ల ఉత్తమమైన రాజధానీ నగరాన్ని మీరింతవరకూ చూడనేలేదా? 
నమ్మశక్యం కాకుండా ఉంది.” 


“కావచ్చును, కాని అది నిజం! అది నాకే నామర్గాగా ఉంది. ఆలోటు తప్పకుండా 
తీర్చుకోవాలి. అక్కడ ఉన్నత సమాజంతో నాకు పరిచయం చెయ్యగలవారుంటే, ఇదివరకే ఆ 
నగరాన్ని చూసే అదృష్టం పట్టి ఉండేది.” 

“మీవంటి ప్రతిభాశాలికి వేరే ఒకరు పరిచయం చెయ్యడం అవసరమా?” 


“అదంతా నీ ఉదారబుద్ధిమాత్రమె. సమృద్ధధనసంపద తప్ప ఇంకే ప్రజ్ఞ నాకుందో 
తెలియదు. కాని పారిస్‌ రావడానికి, నా ధనసంపదకీ వ్యాపారాలకీ సంబంధం లేదు సుమా! 
నా కోరిక నెరవేర్చుకోడానికి తరుణంకోసమే వేచిఉన్నాను. ఇప్పుడు మీ ఆహ్వానంతో ఆ తరుణం 
లభిస్తోంది. నన్ను మీ సమాజంతో పరిచయ పరచగలరా, ఆల్బర్ట్‌?” 


“తప్పకుండా... సంతోషపూర్వకంగా పరిచయం చెయ్యగలను. ఇప్పుడే నా 
తండ్రిదగ్గరనుంచి నాకు ఉత్తరం కూడా వచ్చింది - వెంటనే రావాలని. అక్కడ నా వివాహ 
విషయమై వెళ్ళాలి. వధువు ఉన్నతవంశానికి చెందినది. నువ్వు నవ్వనక్కరలేదు ఫ్రాంజ్‌” 


“పెళ్లి ఇదివరకే నిశ్చయమయిందికదా, ఆల్బర్ట్‌?” అన్నాడు ఫ్రాంజ్‌ నవ్వుతూ. 


“ఏదయితేనేంలే. నవ్వవలసిందేమీ లేదు” అన్నాడు ఆల్బర్ట్‌. “ఎలా చెప్పినా ఒకటే. 
కౌంట్‌! మీరు ఎప్పుడు రాదల్బుకున్నా సరే నాకు కబురు పెట్టండి. నేనే మిమ్మల్ని స్వయంగా 
సత్మరించగలను.” 


“అయితే అది స్థిరపడినట్లే” అన్నాడు మాంట్‌ క్రిస్టో. 


ఆల్బర్ట్‌ ఇలా అన్నాడు - “నిజం చెప్పండి కౌంట్‌, నిజంగా రావాలనే మీరు చెప్తున్నారా? 
మనం జీవితంలో అనేకం తలుచుకుంటాం “ఎప్పుడో వెళ్లాలి అక్కడికి” అని. కాని అది 
సామాన్యంగా సమకూడదు. ఇటువంటి యత్నం కాదు గదా మీరు చెపుతున్నది?” 


“నిజమే చెపుతున్నాను ఆల్బర్ట్‌. నాకు కేవలం కోరిక ఉండడమే కాదు. అవసరం 
కూడా ఉంది. నేను నెరవేర్చవలసిన కార్యాలు కొన్ని అక్కడున్నాయి. మీరెప్పటి కి పారిస్‌ 
చేరుకుంటారు?” 


292 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


“రెండు మూడు వారాలలో” 


“అయితేం? మూడుమాసాలు వ్యవధి ఇస్తున్నాను మీకు. రాగల అడ్డంకులనూ, అనివార్య 
కార్యాలనూ యోచించి, సర్దుబాటు చేసుకోడానికి మూడుమాసాలు చాలుననుకుంటాను.” 


ఆల్బర్ట్‌ అన్నాడు “అయితే మీరు తప్పకుండా మూడు మాసాల్లో మా ఇంటికి 
వస్తారన్నమాట నిర్ధారణేనా?” 


“అయినా, ఫలానిరోజని ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిది కాదూ? వేళకూడా 
నిర్ణయించుకుంటే మంచిది. నా నిర్ణయాలకెప్పుడూ తిరుగుండదని మీకు ముందే చెప్పడం 
మంచిది.” 


“తప్పకుండా, అదే మంచిది” 


మాంట్‌ క్రిస్టో ప్రక్కనే ఉన్న కాలెండర్‌ తీసి చూశాడు. “ఇవాళ ఫిబ్రవరి 21. ఇప్పుడు 
పదిన్నరయింది. మే 21వ తేది ఉదయం సరిగ్గా పదిన్నరకే వస్తాను.” 


“సరిగ్గా ఆవేళకి మేమందరం అన్నీ సిద్ధంగా ఉంచుతాం. మీకోసం భోజనాది 
సదుపాయాలన్నీ చెయ్యబడతాయి.” 


“మీ నివాసమెక్కడ?” 


“హెల్డర్‌ వీధిలో, 27వ నెంబరు ఇల్లు. నేను మా తండ్రి గారి భవనంలో ఒక చివర 
ప్రత్యేక భాగంలో ఉంటాను.” 


“సరే, అంతా నిర్జారణయిపోయినట్లే” అని మాంట్‌ క్రిస్థో తన డైరీలో వ్రాసుకున్నాడు. 
“మీరెప్పుడు బయలు దేరుతున్నారు?” 


“రేపు సాయంకాలం అయిదుగంటలకి” 


“అయితే ఇప్పుడే మీవద్ద సెలవు తీసుకుంటాను. నేను జరూరుగా నేపుల్స్‌ వెళ్లవలసిన 
పనికలిగింది. శనివారమో ఆదివారమో కాని తిరిగి రాలేను.” ఫ్రాంజ్‌ వంక తిరిగి “మీరో? 
మీరు కూడా రేపే వెడుతున్నారా?” 


“రేపు వెనిష్‌ నగరం వెడుతున్నాను, ఇటలీలో నేనింకా ఒకటి రెండేళ్ళు గడపాలి.” 
“అయితే మనం పారిస్‌లో కలుసుకోలేమన్నమాట?” 
“అంతే ననుకుంటాను.” 


“నేనింక బయలుదేరాలి” అంటూ మాంట్‌ క్రిస్టో యువకులిద్దరి హస్తాలూ గ్రహించి 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 203 


కరచాలనం చేశాడు. ఫ్రాంజ్‌కి మాంట్‌ క్రిస్టో చెయ్యితగలడం ఇదే మొదటిసారి. మాంట్‌ 
క్రిస్టో చెయ్యి చల్లగా తగిలింది. ఫప్రాంజ్‌కి చెయ్యి వొణికింది. 


యువకులిద్దరూ లేచి బయలుదేరారు. ఇద్దరూ తమగది చేరగానే, ఆల్బర్ట్‌ అడిగాడు 
“ఇదేమిటి ఫ్రాంజ్‌? నువ్వు అట్టే మాట్లాడకుండా, అంత తీవ్రంగా ఏమిటాలోచిస్తున్నావు?” 


“మాంట్‌ క్రిస్టోని గురించి ఎంత ఆలోచించినా నాకేమీ బోధపట్టంలేదు. పారిస్‌లో 
అతన్ని కలుసుకోడమంటే నాకేదో చెప్పలేని భయం కలుగుతోంది.” 


“అరె! ఎందుకంత భయం, సంకోచం? అతనివల్ల ముప్పు కలుగుతుందని 
భయపడుతున్నా వంటే, నీకు మతిపోయుండాలన్నమాట!” 


“నాకు మతి ఉందో లేదో, అదంతా అనవసరం, కాని మాంట్‌ క్రిస్టోని పారిస్‌లో 
నువ్వు కలుసుకుంటావంటే, ఎటువంటి కీడు సంభవిస్తుందోనని భయపడుతున్నాను. నిజంగా 
నువ్వీ జన్మలో అతన్ని చూసి ఉండకుండా ఉంటే బాగుండుననిపిస్తోంది.” 


“ఇటు విను (ఫ్రాంజ్‌, ఇప్పుడామాట వచ్చింది కాబట్టి అంటున్నాను. నువ్వు ట్ట 
మిత్రులందరితోనూ ఉన్నట్లుగా మాంట్‌ క్రిస్టోతో ఉండడంలేదు. ఆయనతో చనువుగా ఉండవు. 
మితంగా, మర్యాదగా మాత్రం మాట్లాడతావు. దీనికి కారణమేమైనా ఉందా? ఇంతకు 
ముందెప్పుడైనా ఆయన్ని చూశావా?” 


“అయితే నేను చెప్పేది ఎవ్వరిదగ్గరా ఒక్కమాట కూడా చెప్పనని ప్రమాణం 
తీసుకుంటావా?” 


“ప్రమాణం చేస్తున్నా! 09 
“అయితే విను.” 


అప్పుడు ఫ్రాంజ్‌ తాను మాంట్‌ క్రిస్టో ద్వీపానికి వెళ్లడం, అక్కడ ఆక్రమవ్యాపారులు, 
కార్సికన్‌ దొంగలు తారసిల్లడం మొదలైన వృత్తాంతమంతా నివేదించాడు. కౌంట్‌ సత్మారం, 
విందు, గంజాయిలేహ్యం, శిలా ప్రతిమలు, తన స్వప్నం, తరువాత తనకు మెలకువరావడం, 
ఆ పైన గుహలో దారి కనిపెట్టలేక పోవడం, దూరాన కౌంట్‌ బోటు మాత్రం కనపడ్డం, 
అంతా పూసగుచ్చినట్లు ఏ ఒక్క వివరమూ మరచిపోకుండా ఏకరువుపెట్టాడు. తరువాత రోమ్‌ 
నగరంవద్ద కలోసియమ్‌లో తాను విన్న సంభాషణ, పెపినోని విడిపించడానికి లూగీ వాంపాకు 
కౌంట్‌ ఇచ్చిన వాగ్దానం నెరవేరడం నివేదించాడు. ఆఖరున, గడిచిన రాత్రి ధనం కొరవకావడం, 
మాంట్‌ క్రిస్టో స్వయంగా అల్బర్ట్‌ని విడిపించడం వివరించాడు. 


294 కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 


అంతా విని ఆల్బర్ట్‌ ఇలా అన్నాడు - “ఇదంతా బాగానే ఉంది. కాని ఇందులో 
ఆక్షేపణకి ఏముందని? కౌంట్‌కి ప్రయాణాలంటే ప్రీతి. ఆయనకి ధనం ఉంది. స్వంత బోటుంది. 
ప్రయాణాలమధ్య విశ్రాంతి కోసం మాంట్‌ క్రిస్టో ద్వీపం అనువైన స్థలమనుకుని ఉంటాడు. 
టస్మనీ ప్రభుత్వం అధీనంలోకి పోకుండా ఉండడానికి ఆ ద్వీపాన్ని కొని కౌంట్‌ బిరుదు తెచ్చుకుని 
ఉంటాడు. అసలేదీ కొనకుండానే, ఏ రాజ్యమూ లేకుండానే బిరుదులు తగిలించుకుని తిరిగే 
వారెంతమంది లేరు? ఇందులో నాకు తప్పేమీ కనపడదు.” 


“కాని అతని ఓడలో కార్సికన్‌ దొంగలమాటేమిటి? వాంపావంటి వాళ్లు దుర్మార్గులనైనా 
ఒప్పుకుంటావా? వాళ్లకి అక్రమంగా దోచుకోడంతప్ప వేరేపని ఉండదు. అటువంటి దుండగులలో 
మాంట్‌ క్రిస్టోకి ఉన్న పరపతి ఎటువంటి దంటావు?” 


“ఆ పరపతే లేకపోతే నే నీపాటికి ఏమైపోయేవాడినో తెలియదు. అందువల్ల 
అదెటువంటిదని తర్మించడం నాకు ఉచితంకాదు. నువ్వైతే అటువంటి వాళ్లతో అతని స్నేహాన్ని 
నిరసించవచ్చును. కాని ఈ స్వల్ప దోషాలెంచడం నాకు తగదు. నా ప్రాణాలు కాపాడ్డానికి 
వచ్చిన భక్తవత్సలుడని మరీ ఆకాశానికెత్తడంలేదు. నాకు నాలుగువేల స్పానిష్‌ డాలర్లు, అంటే 
24 వేల లివర్లు నష్టంతప్పించాడు. ఫ్రాన్స్‌లో నా ప్రాణం విలువ ఇంత ఉంటుందని ఎవ్వరూ 
భావించరుకూడా. ఎంత మహానుభావుడికైనా సరే జన్మభూమిలో పరపతి ఉండదుకదా!” 


“జన్మభూమి అంటే జ్ఞాపకం వచ్చింది. ఈ వింతవ్యక్తి జన్మభూమి ఏదయుంటుందో 
చెప్పగలవా? అతని మాతృభాషేమిటో, వృత్తిఏమిటో, ఇంత సంపద అతని కెక్కడనుంచి 
లభిస్తున్నదో, అతని జీవితవిశేషాలేమిటో, ఇంతటి చిత్రప్రకృతికీ, విలక్షణాలకూ మూలహేతువు 
లేవో తెలియదుకదా! నేనే నీ స్థితిలో ఉంటే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోడానికి 
ప్రయత్నిస్తాను.” 

“ఫ్రాంజ్‌! నా ఉత్తరం చూడగానే నువ్వు మాంట్‌ క్రిస్థో వద్దకు వెళ్లావు. 'నా మిత్రుడు 
అపాయంలో చిక్కుకున్నాడు. మీరు సహాయం చెయ్యాలి” అని అడిగావు. “అల్బర్ట్‌ ఎవరు? 
అతని వృత్తి ఏమిటి? జీవనాధారం ఏమిటి? ఏదేశం అతనిది” అని ఆయన నిన్ను ప్రశ్నించాడా?” 


“నిజమే, నన్నీ ప్రశ్నలేవీ అడగలేదు.” 


“అడగలేదు, వెంటనే వచ్చినన్ను విడుదల చేయించాడు. నేనెంత నిర్లక్ష సంగా ఉన్నప్పటికీ 
అక్కడుండడం నాకు ప్రీతి కాదుకదా! ఒక్కమాట అడగకుండా, వెంటనే సహాయం చేసిన ఆ 
వ్యక్తి, నన్ను ఈ చిన్న సహాయం అడిగినప్పుడు నిరాకరించమంటావా? పారిస్‌ నగరం దర్శించే 
రష్యన్‌ రాకుమారులు, ఇటాలియన్‌ సామంతులు మొదలైనవారికి అడక్కుండానే సాయం చేస్తాం 
కదా! నేనలా ప్రశ్నించగలననే భావించావా ఫ్రాంజ్‌?” 


కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 295 


ఫ్రాంజ్‌ ఒక్క నిట్టూర్పు విడిచాడు. “నీకు తోచినట్లు చెయ్యి ఆల్బర్ట్‌. నీవాదాన్ని కాదనగల 
సమర్ధత నాకు లేదు. అయినా మాంట్‌ క్రిస్టో చిత్రమైన వ్యక్తి అని నువ్వు ఒప్పుకోక తప్పదు.” 

“మాంట్‌ క్రిస్టో దానశీలుడు. పారిస్‌ దర్శించాలనుకున్నాడంటే, మానవసౌశీల్యం, 
ధర్మవర్తనల ప్రచారం కోసం పాటుపడి బహుమతి సాధించాలనే ఉద్దేశం ఉండి ఉంటుంది. 
నావల్ల అది ఆయన పొందగలిగేటట్లయితే నా పలుకుబడిగాని, మరొకటి గాని వినియోగించడానికి 
వెనుదియ్యను. ఇంక ఈ మాటలు ఇప్పటికి మానేద్దాం. సెంట్‌ పీటర్స్‌ చర్చికి పోదామా?” 
(ఫ్రాంజ్‌ సమ్మతించాడు. 


మరునాడు సాయంకాలం యువకులిద్దరూ రోమ్‌నగరం నించి ప్రయాణమై 
వెళ్లిపోయారు. 


మొదటి భాగం సమాప్రం 


